This book is published with the 
Financial Assistance of 
Tirumala Tirupati Devasthanams 
under their scheme 


‘Aid to publish religious books" 


POTANA AND HIS WORKS 
LITERARY ART OF POTANA 





DEDICATED TO LORD VENKATESWARA 
Dr. N. RAJESWARI, M.A. (HONS), Ph.D., 


Best Thesis Awardee of 
SIR R.VENKATARAITINAM 
RESEARCH GOLD MEDAL 


॥ తి 
గ క 


ల Wehr ॥ | 
3 
|} 1 
wa ‘ స wrap pre, డే | 
Fl T EDITI N గ స చ. ఎ ఆ బట అఠలి దంథి చెధంటబతా౦రతియులు జబు అటుల అచు టా టా i 
శి 

! ama, ఆషా లైల 


7 కాలాల శా గలా ame mr pT em Pe TOPS TRINLT Mer 02 rete 7 
+ Terr బా mn TT TT తల 





1000 COPIES 











| SRI VENKATESWARA |} 


| CENTRAL 124౬ & | 
| RESEARCH CENTRE, | 


శ పళని తాళ పఉఖట 9 ళా 


| Acc. No........ 


Date........ ... స తల 
TRU a Ty}. 


PRICE Rs.80/- 


AVAILABLE FROM 


Dr. N. RAJESWARI 

MIG PLOT NO. 33 
LAWSONSBAY COLONY 
VISAKHAPATNAM - 530 017 


ALL RIGHTS RESERVED 


Printed at VAMSI ART PRINTERS 


ఉపోదాతము 
యము 


భగీరధుడు దివిజగంగాభవాని నవతరింప చేసినట్టు భక్తి రస తరంగిణిని తెలుగునాట 
భాషా రూపమున ్రవహింపజేసి, ఆస్తికతకు పాదులు వెట్టిన కృషీవలుండు పోతన. ఆం(ధ 
మహాభాగవతము వీరభద్ర విజయము భోగినీ దండకము ననునవి ఆ మహనీయుని 
రచనలుగా వ్యవహృతములగు చున్నవి. వీనిలో ఆంధ్రమహాభాగవతమునందలి అయిదు, 
ఆలు, పదునొకండు, పండ్రెండు స్కంధములు తక్క తక్కినవి పోతన కృతములని యెల్లరు 
నిస్సందేహముగ నంగీకరించిన విషయమే. వీరభద్ర విజయము పోతన కృతమని తాళపత్ర 
(గ్రంధములందు ముద్రిత ప్రతులలోను స్పష్టముగ నున్నను దాని కర్తత్వమును గూర్చి 
విమర్శకులలో వాద ప్రతివాదములు బయలు దేరినవి. భోగినీ దండకము పోతన కృతమని 
దండకాంత పద్యమును.బట్టి తెలియుచున్నను, ఆ పద్యము ప్రక్షిప్తము కానోపునను సందియము 
కల్లుటచే దాని కర్తృత్వ విషయము కూడ నట్టిదే యైనది. ఈ రెండు గ్రంధములను గూర్చి 
యింత వణుకు నేదైన కృషి జరిగినచో నది (ప్రధానముగ కర్తృత్వ నిరూపణమును గూర్చియే 
యగుచున్నది. ఈ రెండిటిలో వీరభద్ర విజయ మొక (ప్రత్యేక ప్రబంధమైనను, అద్దానిని 
గూర్చి యింత వణుకు జెప్పుకొనందగిన కృషి యేమియు నంతగా జరుగ లేదనియే 
చెప్పవచ్చును. 


ఇంతవణుకు పోతనామాత్యుని నివాస స్టల కాల న్నిర్యయములను గూర్చి విశేషములగు 
చర్చలనేకములు జరిగినవి. కాని వానివలన సాహిత్యమునకుంగల్లిన ప్రయోజన మత్యల్పము. 
పోతనామాత్యు( డెచ్చటి వా౭డైనను నెప్పటి వాండైనను నాతని కవిత్వకళా(ప్రాభవమున కవి 
(ప్రధాన కారణములు కావు. 


ఇంక, నాంధ్ర భాగవతమును గూర్చి కృషి జరుగక పోలేదు. తత్సంబంధమైన 
వ్యాసములు (గ్రంధములు అనేకములు వెలువడినవి. అందు క్‌ న్న యేక దేశములు, "కొన్ని 
యతి సంగ్రహములు, కొన్ని యసమగ్రములును. మొత్తముపై ఆంధ్ర భాగవత గ్రంథి 
కళాస్వరూపమును సమగ్రముగ వ్యక్తీకరించు గ్రంధమింతవణుకు వచ్చి యుండలేదనియే 
చెప్పవచ్చును. ఈ పరిశోధక వ్యాసమున నాలోపము దీర్చుటకు కొంత (ప్రయత్నము 
జరిగినది. 


ఇందు పోతనామాత్యుని కాల న్నిర్ణ్భయమును గూర్చి సూక్ష్మమగు పరిశోధనమును, 
అతని స్థలమును గూర్చియు భాగవత కర్పత్వమును గూర్చియు నిష్పాక్షికమగు సమీక్షయు 
జరిగినవి. పోతనామాత్యుని యాం(ధీ కరణ విధానమును సాధ్యమైనంత విపులముగను 
సోపపత్తికముగను చర్చించి, వ్యాసభట్టారకుని నీడలో నున్న పోతన స్వరూపమును కొంత 
వెల్లులోనికి తెచ్చుట జరిగినది. సమానేతి వృత్తమును గైకొని రచించిన ఫ్రూర్వాంధ్ర కవుల 
యాత్మీయతయు, పోతనామాత్యునిపై నాతనికి. బూర్వమందున్న కవుల (ప్రభావము 
నవసరమని తోంచినంతవలుకు నిరూపింపబడినది. భాగవత తత్వము, పురాణ [ప్రాశస్త్యము 
అను నంశములకు నీయవలసిన స్థానము నిచ్చి వివరించితిని. 


పోతనామాత్యుని యితర కృతులైన వీరభద్ర విజయ భోగి నీదండకముల కర్పత్వమును 
విచారించి, యందు వీరభద్రవిజయ కావ్యస్వరూపమును సూత్మముగను, భోగినీ దండకమును 
గూర్చి సంగ్రహముగను విమర్శించుట జరిగినది. పోతనామాత్యుని కృతులలో చూపట్టు 
ముఖ్యములగు సాంఘికాచారాది విషయములు కూడ నిందు వివరింపంబడినవి. ఈ 
విధముగా పోతనామాత్యుని కృతులన్నిటిని గూర్చి సమగ్రమైన స్వరూపమునిచ్చుటకై చేసిన 
కృషి ఫలితమే యీ పరిశోధనము. అట్లని యింతటితో పోతనామాత్యుని కవిత్వ విమర్శకు 


చి 


“శ్రీరామ రక్షః యని నా యభిప్రాయము కాదు. 


రత్నగర్భవంటి యీతని కవిత్వము నుండి యేన్నియెని మణులను తీయవచ్చును. 
ఈతని కమనీయ కవిత్వ మహాసముద్ర తీరమునందెన్ని నూతులు త్రవ్విన నన్ని క్రొత్త 
యమృతపు జలలూరుచునే యుండును. దేని మాధుర్యము దానిది. దేని తీరు దానిది. 
ఈ జలల చవులు భావుకుని హృదయ తత్వమును బట్టి పెంపెసలారును. 


పోతన రచనలను గూర్చి యింకను చెప్పవలసిన యంశములుండ వచ్చును, కాని 
కాలనియమమునకు గట్టువడి యింత వణుకు నుత్సాహముతో నేను గావించిన యీ 
పరిశోధక (గ్రంధమును సహృదయుల యామోదమున కందించుచున్నాను. 


ఈ రచన సాధ్యమైనంతవణుకు సలక్షణమైన భాషలోనే జరిగినది. (శ్రుతి 
సౌలభ్యమునకు, అర్ధ స్పష్టతకు కొన్ని యెడల విసంధి చేయుటయు జరిగినది. దీనినీ 
సహృదయులు గుర్తింతురు గాక. 





దడదడా భంవవటాయ నడా 


ఉత్తమ పరిశోధన 


భాషాసేవకుడు 
డాక్టర్‌ తిరుమల రామచంద్ర 
హైదరాబాద్‌ -530 380 


దేవర్షియైన నారదునికి ఒకానొకప్పుడు మనస్సు శోక వ్యాకులమయింది. .ఎన్నో 
విద్యలు నేర్భెను. వాటి పరమార్ధాన్ని తెలుసుకో లేకపోయేనే అని బ్రహ్మమానస పుత్రుడు 
నిత్యజ్ఞాని అయిన సనత్కుమారుని వద్దకు పోయి ““బుగ్వేదం భగవోధ్యేమి యజుర్వేదం 
సామవేద మధర్వణం చతుర్దమితి హాస పురాణం పంచమం వేదానాం వేదం పిత్రం రాశిం దైవం 
నిధిం వాకో వాక్య మేకాయనం వేదవిద్యాం బ్రహ్మవిద్యాం దూరవిద్యాం క్షత్రవిద్యాం సర్వదేవ 
జన విద్యాయేత దృగవో ధ్యేమి సోహంభగవో మంత్ర విదేవాస్మి నాత్మవిత్‌ (భగవన్‌ నేను 
బుగ్వేదాన్ని యజుర్వేదాన్ని సామవేదాన్ని నాల్గవ దైన అధర్వణ వేదాన్ని ఐదవ వేదమైన 
ఇతిహాసపురాణాలను పితృలో కాలకు సంబంధించిన వేదాన్ని గణితాన్ని భాగ్యాన్ని నిధినికేపాల 
విద్యను క్షత్ర విద్యను, నక్షత్ర విద్యను విషవిద్యను సర్వ దేవతలకు సర్వ (ప్రజలకు సంబంధించిన 
విద్యను అధ్యయనం చేసేను. కాని భగవన్‌! కేవలం మంత్రాలను తెలుసుకున్నాను గాని, ఆత్మను 
దాని ఆంతర్యాన్ని తెలుసుకోలేక పోయాను. ఇదేనా శోక కారణం దీనిని పోగొట్టి నాకు శాంతి 
కలిగించు" అని ప్రార్దించేడు. 


సనత్కుమారుడు అతని ప్రార్థనను మన్నించి కేవలం విద్యాసంపాదనం ప్రాధాన్యం 
కాదని ఆవిద్యల తత్వం సర్వశ్రేష్టం సర్వసారం సర్వాంతర్యం అయినది ప్రాణం అని అది 
(ప్రధానమని బోధించి నారదుని శోకవిముక్తుణ్ని చేసేడు. (ఛాందోగ్యం) బుద్ది కన్నా హృదయం 
గొప్పుదని దీని తాత్పర్యం. 


శ్రీమద్భాగవతావతరణ గురించి కూడా యిలాటి గాధే ఉంది. వేదాలను 
వింగడించి, మహా పురాణాలు రచించి, మహాశాగస్తాలు ప్రవచించి, బ్రహ్మసూత్రాలు నిర్వచించి 
బుపీశ్రరులకే తలమానికమైన వ్యాసమహర్షి చిత్త శాంతి లేక ఏకాంతంలో విచారగ్రస్తుడై 
వుండగా, (త్రిభువన పర్యాటకుడైన నారదుడు కాకతాళీయంగా వచ్చి విచార కారణమేమని 
ప్రశ్నించేడు. వ్యాస మహర్షి తన ఆవేదనను తెలిపాడు. అప్పుడు నారదుడు “అంచితమైన 
ధర్మచయమంతయు జెప్పితి వందులోననించుక గాని విష్ణు కథ లేర్పడ జౌప్పవు ధర్మములే 
ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషణ మెన్నిన గాక నీకు నీ కొంచెము వచ్చుటెల్ల హరి గోరి 
నుతింపమి నార్వపూజితా'” అని వివరించి, కేవలము మనో బుద్దులపై ఆధారపడే శాస్త 


ర 


ముదాయం శాంతి కలిగించ జాలదని హృదయ కవాటం తెరచి భగవంతునికి అర్పించి 
ంకీర్తనం చేయడమే ముఖ్యమని ఉపదేశించాడు. త[త్రుకారం వ్యాసమహర్షి భక్తి తుందిల 
ెత్తంతో సంపూర్ధుడైన సర్వేశ్వరుని ధ్యానించి భాగవతామ్నాయం రచించాడు. 


eA 


లి 


మానవుడు ఎంతటి తపోధనుడైనా, యోగి అయినా దైవభ్తి విరహితుడైతే ఎట్టి 
శాంతిని పొందజాలడని పై రెండు కధల ఆంతర్యం. బౌద్దికమైన అవగాహన మాత్రమే 
మానవుని హృదయాన్ని సంతృప్తి పరచజాలదు. ''మన భావాలకూ ఉద్వేగాలకూ స్థానమైన 
హృదయం బుద్ది కంటె ముఖ్యం. హృదయం సంతృప్తి పొందక పోతే, మానవుడు, సుఖంగా 
వుండలేడు. బుద్ది ఒక్కటే మనస్సుకు శాంతి కలిగింపజాలదు'. అని అంటారు స్వామి 
అమలానంద. 


ఈ విధంగా భగవంతుని మనోబుద్దులతో కాక హృదయంతో చూడడమే భక్తి. డాక్టర్‌ 
రాధా క్రిష్ణన్‌ అన్నట్టు “మానవుడు ఈ భక్తి ద్వారా తనకు భగవంతుని తోగల సంబంధాన్ని 
విశదాతి విశదంగా (గ్రహించి చివర ఆపరమాత్మకు శరణాగతుడవుతాడు. 


_శిమద్భాగవతం విష్ణుభక్తిని ప్రబోధించి, మానవుని హృదయాన్ని పరిపక్వం చేసే 
గ్రంధం. దీనిని ఆం(ధ్రీకరించినవాడు పోతన. ఆం(ధ్రభాగవత విశిష్టతను వివిధ కోణాల్లో డాక్టర్‌ 
రాజేశ్వరి గారు సమగ్రంగా పరిశోధించి పోతనను అతని కృతులను అతని కవితా వైభవముతో 
పరిశోధించి ఈసిద్దాంత గ్రంధాన్ని ఆంధ్రావళికి అందజేసి మహోపకారం చేసేరు. 


పదిహేను ప్రకరణాల ఈ సిద్దాంత (గ్రంధం, సత్రైక దృష్టితో వివిధ ప్రమాణాల 
ఆధారంతో మధుర గంభీరశైలిలో కొనసాగింది. పోతన ఆం(ధ్రీకరణ విధానాన్ని వివరించే 
(ప్రకరణం అద్వితీయ మని నేను భావిస్తున్నాను. 


పోతన (శ్రీ మద్భాగవతాంధ్రీకరణం నేటి పరిస్థితులలో ఎంత వరకూ (ప్రయోజన. 
కరం? నేటికల్టోలిత ప్రపంచానికి శాంతిని ప్రసాదించడంలో పోతన అనువాదం సమర్టమా? 
అన్న (ప్రశ్నలకు డాక్టర్‌ రాజేశ్వరి గారు ** భాగవత తత్వము - ఆం(ధ్రలోకమునక్షు పోతన ఇచ్చిన 
సందేశము”? అనే ప్రకరణంలో సమాధాన మిచ్చేరు. (శ్రీమద్భాగవతం పురాణాలన్నిటిలోను 
శ్రష్టమైనది. గరుడ మత్స్యస్కాంధాది పురాణాలు దీని ప్రాశస్త్యాన్ని ఘోషించేయి. ఇది 
బ్రహ్మసూత్రాలకు భాష్యంవంటిదని భారతార్జాలను న్షిర్ణయించేదని గాయత్రీ భాష్యరూపమనీ 
భక్తిజ్ఞాన వైరాగ్య బోధకమునీ వేద రహస్యాలను ప్రజా సామాన్యానికి బోధించి, వారిని 
విజ్ఞానవంతులను, భగవద్భక్తి యుతులను చేసే ఈ గ్రంధాని కున్న వ్యాఖ్యలు ముప్పైకి పైచిలుకుగా 
గోచరిస్తున్నాయి. పోతన, (శ్రీధరీయాది వ్యాఖ్యల సారాన్సి కూడా సమయోచితంగా తన 


అనువాదంలో స్వీకరించాడు. భాగవత [గంధ రహస్యాలు తెలిఎ స్వతంత్రగ్రంధాలు కూడా 
చాల ఉన్నాయి. ఈ ప్రకరణంలో డాక్టర్‌ రాజేశ్వరి గారు పోతన ఆం ధ్రీకరణోద్దేశాన్ని విపుల 
సుందరంగా చర్చించి పోతన సందేశాన్ని ఇలా క్టుప్తీకరించారు. '' భాగవత తత్వమే లోకమునకు 
పోతన యిచ్చిన సందేశము. ఇట కొందరిట్టు (ప్రశ్నింపవచ్చును భాగవతము వ్యాస ప్రోక్సము 
కదా! సందేశమును పోతన యిచ్చుటేమి? ఈ (ప్రశ్నకు సమాధానముగా ఇంకొక (ప్రశ్న యడుగ 
వలసి యున్నది. భాగవత (ప్రతిపాదిత మగు తత్వము వ్యాసోషజ్లమా? కాదు. సమస్త 
తత్వములకును మూలము వేదమే కావున ఆదృష్టితో చూచినచో ఎవ్వరెవ్వరి కిచ్చిన సందేశమును 
లేదు. ఇక పోతన సందేశమేమనగా తత్సందేశము పోతన మూలమున ఆం[ధ్రలోకమున కందిన 


దనుట ఆతత్వమును తొలుదొల్త పోతనయే కనుగొనెనని యర్ధము కాదు?” 


“చేతులారంగ శివుని పూజింపరేని 
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువరేని 
కలుగనేటికి తల్హుల కడుపు చేటు'' 


అని మహాభక్తుడు హరిహర భేదము లేనివాడు దయాళువు సత్యవ్రత పరాయణుడు అయిన 
పోతనచెప్పినాడు. (శ్రీ మద్భాగవతావతరణమే భక్తితో హృదయ పరిపాకం కోసమని మొదట్లోనే 
చెప్పేను. దయా సత్యశౌచాది గుణోప బృంహిత మైన భక్తినే పోతన ఆంధధ్రావళికిచ్చిన 
సందేశము. 


మరొక బహుమూల్యమైన (ప్రకరణం'' పోతనామాత్యుని కృతులలోని యితర 
విశేషములు”' అనేది. దీనిలో పోతన కాలం నాటి సాంఘికాచారాది విశేషములు విశదీకరించ 
బడినాయి. వివిధ కందుక (క్రీడా ప్రక్రియలు రావక్రీడలు, గర్భిణీ హితచర్య కౌమార భృత్యం, 
వైవాహికాచారం, గడియారం, జాతీయాలు నుడికారాలు పలుకుబళ్లు అలంకారాలు వివిధ 
విషయాల చర్య రంజకంగా సాగింది. డాక్టర్‌ రాజేశ్వరిగారి ఈ చక్కని (ప్రామాణిక మైన 
సిద్దాంత (గ్రంధానికి ఉత్తమ సిద్దాంత గ్రంధంగా ఆంధ్ర నిశ్వ విద్యాలయం వారి సువద్ద పతకం 
రావడం ఆళ్ళర్య మేమీకాదు. 


ఈ సిద్దాంత (గ్రంధం ఆంధ్రావళికి డాక్టర్‌ రాజేశ్వరి గారి గొప్పు ఈవి. దీనివల్ల 
ఆం|ధావళి ఎన్నో అపూర్వ విషయాలు తెలుసుకోగలదని విశ్వశిస్తున్నాను. 


కళాప్రపూర్ణ చర్త గణపతి శాస్త్రి 
33 కిర్లంపూడి - టి.పి.టి. లే-బౌటు, విశాఖ 


మహాకవి భక్తుడు అయిన (శ్రీ) పోతన మీద ఆభక్తుని కృతుల మీద తెలుగులో 
పి.హెచ్‌.డి. డిగ్రీ కోసము ఆంధ్రా యూనివర్సిటీ వారికి (శ్రీమతి యన్‌. రాజేశ్వరి ఎమ్‌. ఏ 
( ఆనర్సు) గారు (వ్రాసి సమర్పించిన సిద్దాంత (గ్రంధమిది. 


ఇందులో పోతన కాలము నివాస స్థలము గ్రంధ పాతములు భాగవతాం(ధ్రీకరణ 
విధానము పోతన మీద పూర్వ కవుల ప్రభావము వీరభద్ర విజయ భోగినీ దండక నారాయణ 
శతకముల కర్పత్వము తత్రుతులలో ని రసవత్తర సన్నివేశ కల్పనలు సాంఘికాచారాది విశేషములు 
మొదలైన విషయములను సహేతుకముగ సోదాహరణముగ విమర్శించి చూపిరి. 


వీరు (ప్రధానముగ పోతనార్యుని భాగవతాం (ధ్రీకరణ విధానము నాతని కవితారీతులపై 
విశేషించి మూలముతోను ( శ్రీధరీయ వీరరాఘ వీయ వ్యాఖ్యలతో గూడ సరిపోల్ఫి ఎక్కడెక్కడ 
ఏవ్యాఖ్యననుసరించిరో, ఎక్కడెక్కడ వ్యాఖ్యానాపేక్ష లేకుండ మూలమునే అనుసరించిరో 
ఎక్కడ వ్యాఖ్యలలో లేని విషయములు వ్రాసిరోయవి అన్నియు నిందు వివరించి చూపినారు. 


అను వాద కర్త మూల (గ్రంధ కర్తల రచనకు ఏవిధముగను తీసిపోక వ్యాఖ్యానము 
వలెగాక స్వతంత్ర రచన యోయను నట్టు తీర్చి దిద్దవలయును. డాక్టర్‌ రాజేశ్వరి గారు 
భాగవతాం ధ్రీకరణ విధానమును పరి శీ లించునపుడు పై యంశమును కూడ దృష్టియందుంచు 
కొన్నట్టు తోచుచున్నది. 


““యతోనకళ్చితే క్వచ కుత్ర విద్యాన్‌ 
దినస్స్య మాత్మాన మలం సమర్థః 
విమోచితుంకామదృశాం విహార 
క్రీడా మృగోయన్నిగళో విసర్గః' 


ఇట్టున్న మూలభావమునకు మెరుగులు దిద్ది స్వతంత్ర సుందరముగ పోతన రచన 
ఎట్టున్నదో వీరు చూపించిరి. 


“హాలాపాన విజృంభమాణ మదగర్యాతీత దేహోల్దసద్‌ 
బాలాలోకన శృంఖలానిచయ సంబద్దాత్ముడై లేశమున్‌ 
వేలానిస్సరణంబుగానక మహావిద్వాంసుడుం గామినీ 
హేలాకృష్ణ, కురంగ శాబకమగున్‌ హీన స్రీతిన్‌ గంటిరే! 


ఈ పద్యములో నున్నంతటి భావము మూలములో ఉన్నదా అని మన కనిపించు 
నట్టున్నది. (శ్రీమతి రాజేశ్వరి ఇటువంటి ఉదాహరణములెన్నియో మనకండ్లకు గట్టి నట్టు 
చూపి మహోపకారము గావించిరి. 


ఈ (గంధ పఠనానంతరము (శ్రీమతి రాజేశ్వరి గారు-తమ పరిశోధనకు పోతన 
భాగవతమునే విషయముగా ఎన్నుకొని మంచిపని చేసిరనిపించినది. పోతన గారి పవిత్ర 
జీవనమును అతని భక్తి మకరంద మాధుర్యమును సవిమర్శనముగా అందజేయుటయే గాక 
మనలను మరల ఆభక్తిలహరిలో ముంచి వేసిరి. 


ఇది, సిద్దాంత వ్యాసముగానేగాక జీవిత సిద్దాంత సరణికి కూడ ఉపకరించు గ్రంధముగా 
కూడ నున్న దన్న అతిశయోక్తి కాదు. 


నిత్యస్కరణీయులు 


ల నిర్వికారాత్మకే చిత్తే భావః (ప్రధమ వి(కియా” ' అన్న ఆలంకారిక నిర్వచన (ప్రకారం 
నాహృదయంలో మొట్టమొదట సాహిత్యాంశను (బీజరూపంలో) నిక్షిప్తం చేసిన నాప్రధమ 
గురువులు డాక్టర్‌ కొత్తపల్లి వీరభద్రరావు గారికి 


ఈ పరిశోధనకు మార్గ దర్శకులై పరిశో ధనా పద్దతులన్నిటినీ ఓర్పుతో పర్యవేక్షించిన 
(కీమద్గురువర్యులు డాక్షర్‌ కాకర్ల వెంకటరామనరసింహం గారికి - పోతనామాత్యుడి ప్టలకాల 
నిరూపణాది విషయాల్లో నాకు కలిగిన సందేహాలని, తీర్చడమే కాక పరిశోధనావసరంలో 
తటసఫ్రించిన అవాంతరాలకి నా ఉత్సాహం సడల కుండ సంజీవని వంటి ధైర్యాన్నిచ్చిన పూజ్య 
(శ్రీ(మల్లం పల్లీ సోమశేఖర శర్మగారికి ప్రత్యేకమైన కృతజ్ఞతాంజలులు. 


ఈ గ్రంధ రచనానంతరం నేను రాడ్హేతరాల్ళోను దేశాంతరాల్లోను ఉండిపోవలసి 
వచ్చుట చేత (గగ్రంధము([ద్రణ నాకొకగడ్డు సమస్యగా పరిణ మించింది. ఆసమస్యా పరిష్కారంలో 
ఇతోధికంగా పనిచేసి ఆద్యంతాలు నాకు అండగా నిలిచిన వ్యక్తులు ఇద్దరు. మొదటి వారు (శ్రీ 
ముక్క విల్లి సత్యనారాయణ గారు యం. ఫార్మ్‌., డి. యమ్‌. యస్‌. యమ్‌. వీరు ముఖ్యంగా 
నాకు బాల్య స్నేహితులు. విశేషించి సాహితీ బాంధవులు. ఆబాల్య స్నేహంలో వుండే 
సాం|[ద్రతనీ, సాహిత్యంలో సంతరించుకొన్న జాన్నత్యాన్నీ పురస్కరించుకుని (గంధము [ద్రణ 
విషయంలో తాను చేయకల్లిన సహాయం గురించి నాకు ఇదివరకే మాట.యిచ్చేరు. ఇప్పుడు 
దాన్నినూటికి నూరుపాళ్లు కార్యరూపంలో చూపించి తన మహ నీయతని నిరూపించుకున్నారు. 


రెండవ వారు నాబావమరదులైన (శ్రీ) బి. సీతారామ శ్నాస్త్రి గారు (ఎలక్షికల్‌ 
ఇంజనీరు) ఈ నాగ్రంధ ముద్రణ కార్యమంతా (శ్రీకారం చుట్టింది మొదలు (శ్రీరామరక్ష 
వరకూ ఆయన సహకారంతో వారింట్లోనే జరిగింది. ఆసందర్భంలో నా సోదరి బి.యస్‌. 
లకీ చేసిన సేవ చూపించిన అదరణ .మరవరానివి. దీనికంతటికి ముఖ్యమైన కారణం 
ఆదంపతులకి మాయందుండేగౌరవాభిమానాలేకాని బాంధవ్యం ఎంత మాత్రం కాదని చెప్పక 
తప్పుదు. పై ముగ్గురి గురించి, నేను చెప్పదలచింది ఒకే ఒక వాక్యం. దాన్ని - ఆత్మ శుద్ది భక్తి 
వేదాంత సమన్వయత్వం కల్షిన పోతనార్యుడి మాటల్లో నేచెప్పి ముగిస్తున్నాను. 


““దీనికిం ప్రత్యుపకృతిం గావింప నేనేర నం 
జలిగావించెద........ సద్భందు చింతామణీ 


కృత్వుతలు 


ఈ గ్రంధ ముద్రణ విషయంలో చాలా ప్రోత్సాహమిచ్చిన డాక్టర్‌ యన్‌. 
రామమూర్తి గారికి 


సందేహనివృత్తికోసం నాకు కావలసినపుడల్లా వస్తుసామ (గని సమకూర్చి 
అమితమైన సౌజన్యాన్ని చూపించిన స్నేహశీలీ విదుషీమణీ అయిన డాక్షర్‌ 
మలయ వాసిని గారికి 


(గంధ రచనావసరంలో ఆర్ధిక సహాయాన్ని ముద్రణావసరంలో కొన్ని 
ముఖ్యమైన సలహాలను ఇచ్చిన నా సోదరుడు డాక్టర్‌ ఆర్‌. జగన్నాదరావుకి 


నేను కోరిన వెంటనే ఈ గ్రంధం గురించి తమ అభిప్రాయాలని రాసిన 
(శీ ఆచార్య తిరుమల రామచంద్ర గారికి కళాప్రపూర్ణ (శ్రీ చర్త గణపతి 
శాస్త్రీగారికి 


ఉగ్గు పాలతో విద్యా బుద్దులు నేర్చి పెంచి పెద్ద చేసిన, పూజ్యశ్రీ) 
మాతండ్రి గారికి 


నాసాహిత్య(స్రవంతిఇంకిపోకుండ నాకుతూహలానుసారం స్వేచ్చ నిచ్చి 
(ప్రోత్సహించిన మా (శ్రీవారు (క్రీ) యన్‌. ఎల్‌. శంకరం గారికి 


ఈ (గ్రంధాన్ని సుందరంగా ము(ద్రించిన వంశీ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
(శ, నీలకంఠేశ్వరరావు గారికి 


౧౦. 


0౧0. 


౧౨. 


(౧౨. 


(౧౮. 


(9. 


(౧౬. 


Ne. 


విషయసూచిక 


ఉపోద్దాతము 

పోతల మూ తనీ కరర య ముం dees ! 
రన మాటు వాట పరమ్‌ స్తుత 20 
SIS లట తనరు తం 28 
గల కరక ఏర SS LEE 34 
ఎజ్టా ప్రగడ నాచన సోమన పోతనల కవితా రీతులు .......౨౨౨౨౨౨౨౨౨౨ 137 
పోతనపై ఆతనికి పూర్వమందున్న కొందరి (ప్రసిద్ద కవుల ప్రభావము ............ 162 
భాగవత తత్వము - ఆం(ధ్రలోకమునకు బోతన యిచ్చిన సందేశము ........... 179 
ఎరభ ద్ర విజయ కర్త తము తడ అర సుత 196 
భాగవత వీరభద్ర విజయములకు గల సామ్యములు .....౨౨౨౨౨౨౨ ౦౦౦. . 212 
అభ Be 230 
చ ప setts 234 
వీరభద్ర విజయము - సంస్కృతాంద్ర కుమార సంభవములు .................. 244 
భోగినీ దండక నారాయణ శతకముల కర్పత్వము ౨.౨౨౨౨౦౦ ౦౦006 261 
పోతనామాత్యుని కృతులలోని యితర విశేషములు ......౨౨౨౨౨౨౨౨ ౦౦ 268 
ప్రస టర OSE IITTE 293 


ఈ రచనకుపయోగపడిన కొన్ని ముఖ్య గ్రంధముల పట్టిక... 295 


వోతనామాత్యుని కాల నిర్ణయము 
కిం 
పోతనామాత్యుని కాలమును నిర్ణయించుటకు ముఖ్యముగా రెండాధారములు 
గన్పట్టుచున్నవి. . ౧.  పేరయమంతికాలము :- (పేరయమంతి దాక్షాయణీ 
పరిణయకృతి పతియగు మల్లన సోమయాజి సంతతివాండు. దాక్షాయణీ పరిణయ కర్తలు 


'కేసయమనల్రయ కవులు పోతన సంతతివారు.) ౨. భోగినీ దండకమునందు. 
బేర్కానంబడిన సర్వజ్ఞసింగ భూపాలుని కాలము. 


పోతనామాత్యుని జననకాలమును గాని మరణకాలమునుగాని నిశ్చితముగా. 
దెల్పునాధారము లెవ్వియు నింతవణుకు లభించియుండలేదు. పోతన, తిక్కయజ్యను( 
బూర్వకవిగా స్తుతించెను. కావు నీతండు తిక్కన తరువాతివా(డు కావలెను. రామాభ్యుదయ 
కర్తయగు నయ్యలరాజు రామభదు(డతనిని( బూర్వకవిగా బేర్కొనినాయ. కావున నీతండు 
రామభదునకు( బూర్వుండు కావలెను. అనగా క్రీశ. ౧౩౪౦. క్రీవ. ౧౫౩౦ 
సంవత్సరములకు మధ్యకాలము పోతనామాత్యుని కాలమని చెప్పవచ్చును. 


భోగినీ దండకమునందు. | బసక్తుడై న సర్వజ్ఞసింగమనీ(డు రేచర్త వంశజుండు. ఈ 
"రేచర్ర వంజులే తరువాత గొంతకాలమునకు వెలుగోటి వారని (పసిద్దివహి ంచిరి. ఈ 
'రేచర్రవంశోద్భవుండై న దాచానాయని సంతతివారు, తెలంగాణములోని రాచకొండ దేవరకొండ 
దుర్గములు రాజధానిగా క్రీ.శ. ౧౩-౧౪ శతాబ్దములలో. బాలించుచు వచ్చిరి. ఈ రెచర్ర 
వంశజుల చరితము, జట పోలు సంస్థాన పండితులైన (శ్రీ, వెల్లా సదాశివ శాస్త్రిగారి చేతను, 
శ్రీ అవధానము శేష శాస్త్రిగారి చేతను వ్రాయంబడినది. _ దీనికే వెలుగోటివారి వంశ 
చరి తమను నామాంతరము. తత్కర్తలీవంశ చరి.తమును రచించుటకు( [బధానముగా 
వెలుగోటి వారి వంశావళియను నొక సంకలన పద్య (గంధమును, “చర భూవరుల 
శాసనములను నాధారముగా (గబా ంచిరి. పై శాసనములను వారు (గంధమున ననుబంధములుగా 
నిచ్చినారు. ఇవి శిలల మీది శాసనములను జూచి |వాసిన (పతులేకాని (పతిబింబములు తీసి 
పాఠ పరిష్కారము చేసి (ప్రకటించిన నిర్దుష్ట శాసన (పతులుకావు. 


౧. వెలుగోటి వారి వంశావళియన్నది రేచర్ల వంశమందలి (పతి తరము రాజుల మీదను, వారి వారి 
కాలములలో నుండిన కవులు, భ( బాజాలు మొ. వారి పౌరుష పరా।| క్రమాదికృత్యము లన భివర్ణించుచు 
(వాసిన పద్యముల సంపుటీకరణము. 
| 


వెలుగోటి వారి వంశ చరి తముననుసరించి యా వంశజులకు చెవిరెడ్డియను చేతిరెడ్డి 
'కూటస్టుడు. ఎణదాచానాయ(డను దాచానాయండు. నాల్గవ తరమువా(డు. ఇతని 
తనయుడు సింగమనాయ.డును, పౌతు(డనమోతానెడను, (ప్రప్మాతుడు రెండవసింగమనీ(డును, 
ఇతని పుతుండు కుమారాన్నవోతానేడను పిన అన్నమనేడును ౫, ౬, ౭, ౮ తరముల 
వారగుచున్నారు. అనంతనాయకు(డను సంస్కృత నామమునకే యన్నమనాయకుండని 
యనవోతానాయకు(డనియు నామాంతరములు. లావ తరపు అనవోతానాయని 
కె దుగురనుజులు గలరు. వీరిలో వేదగిరి నాయ(డొకడు. అతనికి వంశ చరి. తముననుసరించి 
sees నామాంతరము గలదు. ఈ చిన సింగమనేని కుమారుడు తొమ్మిదవ 
తరపు అనవోతానేడు. ఇతని కుమారుడు పదియవతరపు సింగమనాయండు. పైన జొప్పేన 
దానినిబట్టి రేచర్హ వంశమునందు ౬,౮,౯ తరములలో మ్లురనవోతానాయకులు We 
అట్లే ౫౭౧౦ తరములలో ముగ్గురు సింగమ నాయకులు కూడ కలరు. వంశచరిత 
(పకారము సర్వజ్ఞ బిరుదము ౭, ౧౦ తరముల వారికే గలదు. 


శ్రీనాథుడు సర్వజ్ఞసింగమనేని దర్శించినట్లాతని చాటువులవలనను, పోతన 
Sy వ 
సర్వజ్ఞసింగమనేని గూర్చి దండకము రచించినట్లాతనిచే (వాయ (బడిన దండకాంతమునందలి 
“పండిత కీర్తనీయు(డగు బమ్మెర పోతన యా సుథాంప మా 
ర్తాండ కులాచలాంబునిధి తారకమై విలసిల్ల భోగినీ 
దండకమున్‌ రచించే బహుదా నవిహర్తకురావు సింగ భూ 
మండల భర్తకున్‌ విమత మానవ నాథ మదావహర్తకున్‌ ” 


౧. చెవిరెడ్డి లేక భేతాళనాయకుడు 

Fo మాదా నాయకు (డు 

3. వెన్ననునాయకుడు 

౪, ఎఆఅదాచానాయకు(డు 

౫.  సింగమనాయకుడు 

౬. అనవోతా నాయకు(డు -మాదా నాయకుడు 

౭. సర్వజ్ఞసింగమనాయకు(డు 

౮. అనవోతా నాయకుడు వేదగిరి లేక చినసింగన ఇతరులు 
౯; అనవోతా నాయకుడు 


౧౦. సర (జై సింగమ నాయకుడు 
2 


అను పద్యమును బట్టియు. దెలియవచ్చుటయే గాక, పరంపరాగతముగ వచ్చు 
జన్ముశుతికూడ గలదు. పై రీతిని శ్రీనాధ పోతనల కిరువురకును [బసక్తుడైన 
సర్వజ్ఞసింగమని(డెక్కండేనా! లేక భిన్న వ్యక్తులా ! యను విషయమై వాజ్మయ 
చర్మితకారులలో భిన్నాభ్మిపాయములున్నవి. సర్వజ్ఞ బిరుదాంచితులైన సింగమ 
నామధేయులిరువురిలో మొదటి యనవోతానాయని కుమారుడే “రస్తార్హవ సుధాకర కర్త 
యను విషయములో నెవరికిని నభి పాయ భేదము లేదు. శ్రీ వేటూరి (పభాకర శాస్త్రిగారు 
మ్మాతమీతనికి సర్వజ్ఞ బిరుదము లేదనియు. బదవ తరపు సింగనకే గలదనియు( 
జెప్పినారు. శ్రీ వీరేశలింగము పంతులుగారు కొందణు కాదనుచున్నను, రస్తార్హవ 
సుధాకరకర్త సర్వజ్ఞ బిరుదాంచితు(డే యని యంగీకరించుచు సర్వజ్ఞ బిరుదము పదియవతరము 
వానికి కూడ నుండవచ్చుననిరి. 


పోతన సమకాలికు(డగు సర్వజ్ఞ సింగమనేని గూర్చి చర్చించిన [ప్రముఖులలో శ్రీ, 
కందుకూరి వీరేశలింగము పంతులుగారు, శ్రీ కొమట్టాజు లక్ష్మణరావుగారు, శ్రీ, వేటూరి 
(పభాకరశాగస్తిగారు, శీ చాగంటి శేషయ్యగారు ముఖ్యులు. 


అందెవరెవరేయే పద్దతుల నవలంబింళి, పోతనాకలమును, నతనికి సమకాలికు(డై న 
సర్వజ్ఞసింగమనేని కాలమును, న్నిర్ణయించినదియు సదశవ సం|గహముగా వీయ (బడినది. 


౧. శ్రి కందుకూరి నీరేశరింగము గారి వాద సారాంశము 8 - 


శీ వీరేశలింగము పంతులుగారు “శ్రీ నాధుడు తాను కనకాభిషేకమును పొందినది 
కర్ణాటాధీశ్వరు(డై న | పౌఢదేవ రాయల చేతననియు, నీరాయలు (కీ.శ. ౧౪౨౩ మొదలుకొని 
(క్ర.వ. ౧౪౪౭ వరకు రాజ్యముచేసెననియు. నాతనిచే సన్మానము పొందిన తరువాతనే 
(శ్రీ నాథుడు దేశ సంచారము చేయుచు సర్వజ్ఞసింగమనేని దర్శించెననియు, నీ సింగమనేడు 
౭ వ తరము వాడైన రసారవ సుధాకర కర్త కాజాల(డనియు( జెప్పే యిట్లు |వాసిరి. 
“గీనాథ పోతన లిరువురు నీ యేడవ తరము సింగమనేని కాలమువారు కాపోవుటయు, 
నందుచే వారాతని యాస్హానమునందు లేకపోవుటయు నిశ్చయవే. అంతమా(తము చేత 
౧౦వ తరము వాడై న సింగమనాయ (డు విద్వాంసు (డును సర్వజ్ఞ బిరుదాంచితుండును 
కా(డన్న సిద్దాంతమేర్పడదు. ఇద్దరును విద్వాంసులు కావచ్చును. ఇద్దరును సర్వజ్ఞ 
బిరుదాంచితులు కావచ్చును. ఇద్దరును [గంధ కర్తలు కావచ్చును ఇద్దరును కృతిపతులు 
వ. ౧౦ వ తరము వాడైన సింగమనాయండును సర్వజ్ఞ 


బిరుదాంచితు(డే. (పౌఢదేవరాయని కాలములో నుండిన యీ సర్వజ్ఞ సింగమనేని 
3 


యాస్థానమునకే శ్రీనాధ పోతనలు పోయి దర్శించి బహుమానములు వడసిరి.” అని 


(వాసరి. 


పోతానార్యుని (పపా[తులు కేసయ మల్లయ కవులు. వారు రచించిన దాక్షాయణీ 
పరిణయమును. గృతినందినవాండు మల్లన సోమయాజి. అతని మనుమని మనుమడైన 
గురిజాల పేరయ మం|తికి పోడూరి పెదరామకవి దాక్షాయణీ పరిణయ (పతి(వాసి యిచ్చిన 
కాలము (క్రీ.శ. ౧౭౫౬ సంవత్సరము. దాని నాధారముగా గైకొని (శ్రీ పంతులుగారు 
పోతనకాలము నీ దిగువ రీతిని నిర్ణయించిరి. 


“కీ.శ. ౧౭౫౬ వ సంవత్సరము నందుండిన గురిజాల పేరమం|తికిని బమ్మెర 
పోతనామాత్యునకును నడము నేడు పురుషాంతరములు గడచినందున నొాక్కాక్క తరమునకు 
నలువది సంవత్సరములు చొప్పున చూచినచో ఏడు నలువదు లిన్నూట యెనుజుది 
సంవత్సరములు క్రీ.శ. ౧౭౫౬ నుండి తీసివేయణా (కీ.శ. ౧౪౭౬ వ సంవత్సరము 
వణుకును బోతనామాత్యు,డు జీవించి యుండవలెను. ఇందుండి పదిపదునేను వత్సరములు 
(తోసి వేసినను పోతన కీ.శ. ౧౪౬౦ సం. వజుకై నను జీవించి యుండవలెను. అతడణువది 
సంవత్సరములు జీవించి యుండెనను కొన్న చో( బోతనార్యుని జన్మకాలము కీ.శ. ౧౪౦౦ 
(పాంతమై యుండును.” 


పోతన శ్రీనాధుని కంటె నిరువది ముప్పదేండ్లు చిన్నవా(డై యుండుననియు. 
రీత్రడు తన భాగవతము నంకిత మిచ్చుటకు నిరాకరించెనని చెప్ప (బడు సర్వజ్ఞ సింగమనేనికధ 
కూడ పయి కాలమును స్థాపంచుచున్నదనియు పంతులుగారి యభిపాయము. 


దీనివలన శ్రీనాధ పోతనలు దర్శించిన సర్వజ్ఞసింగమయొక్క(డే యనియు 
నత(డు పదవతరమువాండును, భోగినీ దండకము నందు. |బవక్తు(డై న వసంతావని నాథుని 
సోదరుండును నగు సింగమయే యనియు విశదమగుచున్నది. 


౨. శ్రీ కొమజ్ఞాజు లక్ష్మణరావుగారు పోతన కాలమును గురించి ప్రత్యేకముగా. 
బరిశోధనలు చేసి యుండలేదు. “ఏకశిలానగర మోరు గల్ల యను విషయమును 
(వాయుచు దానికి. (బవక్తమైనంత వణుకు స్టూలముగా( బోతనకాలమును న్నిర్ణయించిరి. 
కవిస్తుతిని బట్టి తిక్కన అయ్యలరాజు రామభ్యదులకు నడుమ అనా క్రీశ. ౧౩౦౦ 
౧౫౦౦ లకు మధ్య పోతనామాత్యుడుండుటచేతను వాజ్మయ చరితకారులు కూడ పోతన 


కాలమును |క్రీ.శ. పదునాల్గవ శతాబ్దము యొక్క యుత్తరార్హమునను, (క్రీ.శ. పదునేనవ 
4 


శతాబ్దు యొక్క పూర్విర్హమునను, అనా (త్ర.శ. ౧౩౮౬ - ౧౪౬౦ సంవత్సరముల 
మధ్యకాలమని నిర్ణయించుట చేతను వీరు కూడ నాకాలమునే (గ్రహ ంచినారు. 


భోగినీ దండకమునందు(|బసక్తు(డై న సర్వజ్ఞసింగమనేని గూర్చి చర్చించుచు ౭,౮, 
౧౦ తరములలో ముగ్గురు సింగములున్నట్లును, నందు ౭, ౧౦ తరముల వారికి సర్వజ్ఞత్వ 
a య =a 
బిరుదమున్నట్లును వీరంగీకరించిరి. “దండకమునందలి సింగమను గుర్తించుటకు వీరీ దిగువ 
నాల్సు గుర్తులు చెప్పిరి. 
గి అంటి 


౧. దండకము నందలి సింగమ తాత సింగమ 

త తం కుమారాన్నవోతావనీశు(డు 

3. తల్లి పోచమాంబ 

౪. ఇతండు వసంతావనీవునిచే సేవింపంటడినవాండు. 


ఈ సందర్భమున శ్రీ, లక్ష్మణరావుగారి వాదమిది. ౮ వ తరము సింగమకు నిందలి 
యొక్క లక్షణమును బట్టుదనియు ౭ వ తరము సింగమ (కీ.శ. ౧౪౨౭ లో నున్నట్లు 
శాసనముల వలన దెలియుచున్నదనియు నిది శ్రీనాధుని కాలమునకును 
బోతనకాలమునకును సరిపోవుననియు (జెప్పి ౭ ౧౦ తరముల సింగమలకు దండకమునందలి 
లక్షణములు సరిపోవుచున్నవనియునిట్లు |వాసిరి. 


“౭వ తరము సింగమ తండ యనవోతన కుమార శబ్దము లేనందున మనము 
సంశయింప నక్కరలేదు. ఏకనామము గలవారిద్దరున్న యెడల తరమునందుగాని 
వయసునందు. గాని చిన్నగానున్న కుమార శబ్దముతో. బిలుచుట సహజము. ఇత నీతని 
తాత సింగమయే. వసంతావనీకు(డు కొండవీటి కుమారగిరి రెడ్డ యని తలచిన యడల 
నీతనికి సమకాలికు(డే. ఇట్టు దండకమునందలి మూండు లక్షణము లీతనికి సరిపోవుచున్నవి.” 


ఇక నాల్గవ లక్షణమగు నాతని తల్రిపేరు, పోచమాంబయు, సింగభూపాలీయమున, 
నన్నమ యనియు నుండుటచేత సరిపడుట లేదు. అయినను పోచమనునది యన్నమ 
యొక్క. నామాంతరము కావచ్చునియు( బూర్యోక్త కారణముల వలన నేడవ తరము 


౧. శ్రీ లలక్ష్మణరావుగారు వెలుగోటి వంశ చరితను నాధారముగాడేసికొని పై విధమున [వాసినను 
వారికి సందేహము లేకపోలేదు. ఈ తరములు వెలుగోటి వారి చరితము |వాసినవారే యాధారమును బట్టి 
(వాసినదియు. జెప్పి యుండలేదు. “మాకు( జూడ ౧౦వ తరముననున్న యనవోతన కుమారు(డు ౯వ 
తరమువాండనియు. దోంయచున్నది.” అని వారే వ్రాసిరి. (లక్ష్మణరాయ వ్యాసావళి. వుట. ౮౬.) 


5 


సింగమ, దండమునకు నాయకుడు కావచు ఎననుటలో విరుద్దము లేదనవారి యభిప్రాయము. 
అయినను నీతని మునిమనుమ (డగు ౧౦ వ తరము సింగమ నాయని గూరి ఎ కూడ గొంత 
విచారణము చేసిరి. 


సింగభూపాలీయ కర్తయగు నేడవ తరము సింగమ క్రీ.శ. ౧౪౦౦ [పాంతము 
వాడనుకొన్నచో నాతనికిని నాతని మునిమనుమ.డైన ౧౦ వ తరము సింగనకును నడుమ 
రెండు తరములుండుట వలన తరమునకు ౨౦ సంవత్సరముల కొప్పన లెక్కించిన నీ 
సింగమనేని కాలము క్రి.శ. ౧౪౪౧ [ప్రాంతమగుచుండుటచేత నిదియు( బోతనకాలమే 
యని చెప్పే యీ సింగనునేని తాత సింగమనేడనియు తండి యనపోతన యనియు! 
దల్లిపేరు తెలియ దనియు, (దమ్ము(డు వసంతరాయండనియు, సమన్వయించి దండకములోని 
సింగమ యీత(డై నను గావచ్చుననిరి. ఈ నిర్ణయానుసారము పోతన పెదసింగమ 
సమకాలికు(డై నయెడల క్రీ.శ. ౧౪౦౦ లకు ( బూర్వమును, రెండవ వాని కాలము 
వాండనుకొన్నచో క్రీ. శ ౧౪౦౦ లకు. దరువాతను జన్మించి యుండవలెనని వారి 
యభ్మిపాయముగా స్పష్ట పడినది: 


తిక్కన - రామభదులకు మధ్యకాలమగు కీ.శ. ౧౩౦౦ (కీ.శ. ౧౪౦౦ లకు 
నడుమ నిశ్చృయముగ( బోతన యున్నవా(డుగాన, నప్పటికి లక్ష్మణరావుగారు [వాసిన నాటికి 
వాజ్మయ చరిత్రకారులు సుమారుగా నంగీకరించిన కీ.శ. ౧౩౮౦ [క్రీశ ౧౪౬౦ 
(ప్రాంతము బోతన కాలమని వీరంగీకరించి పోతన కృతభోగినీ దండకమందలి నాలుగు 
లక్షణములను ౭వ ౧౦వ తరముల సింగములకు సమన్వయించి యా యిరువురు 
సింగమలలో నెవరై నను( బోతన సమకాలికుండు కావచ్చుననిరి. 


3. వేటూరి -పభాకరశా స్తిగారి వాదసారాంశము : - 


శృంగార శ్రీ నాథమను |గంధమున వీరు శ్రీ నాథుడు దర్శించిన సర్వజ్ఞ సింగమను 
గూర్చి చర్చించిరి. వీరు వెలుగోటి వారి వంశ చరిత [పకారవేర్పడు వంశ వృక్షమును కాదని 
సింగభూపాలకృత రస్వార్ధవ సుథాకరము నందలి వంశ వృక్షము నంగీకరించిరి. 


౧. “తరమునకు ౨౦ సం.రముల చొప్పున లెక్కించుట తక్కువయని కొందణందురు; కాని రేచర్ల 
వారి చర్మితమును బట్టి చూడ నింతకంటె నెక్కువ సంఖ్య తరమునకు వేయనక్కర లేదని తోచెడిని. 
వెలుగోటి వారి వంశ చరి తమునందే ౪ తరములకు ౫౩ సం.రములీయంబడినవి. (పుట౬౬. వె.వం.చ.) ' 
అప్పుడు తరమునకు ౧౩ సం.రములు పడ్డవి. ఇదియుయగాక తరమునకు ౨౦ యేండ్లు (పభుత్వకాలముగాని 
వయస్సుకాదు. (లక్ష్మణరాయ వ్యాసావళి పుట. ౮౮. 


6 


రస్తార్థవ సుథాకర కారుని తం(డియైన యనవోతానాయని శాసనము క్రీ.శ. ౧౩౦౦ 
శాశ. ౧౩౦౨ నాటిదియు, రస్వార్ణవ సుథాకరకారుని యాణుగురు కొడుకులలో (గడగొట్టు 
వాడై న మాథవుని భార్య నాగాంబిక శాసనము |కీ.వ. ౧౪౨౬ నాటిదియు6 గనిపించుటచేత 
రస్తార్ధవ సుథాకర కర్త (క్రీశ. ౧౩౯౮ శా.శ. ౧౩౦౨ కీ.శ. ౧౪౦౩ శా.శ. ౧౩౨౫ వణుకు 
నున్నవాండని శాస్త్రిగారి యభ్మిపాయము. 


వెలుగోటి వంశమునంగీకరించి వెలుగోటి వారి వంశ చరి తమునందీయ.బడీన 
తరములలో నొక తరమధికముగా(గల్సి ంపబడి తప్పుగా నీయ(బడినదనియు నా తప్పునకు. 
గారణము వంశావళియందరి యీ దిగువ నున్న వి ఆ 


సీ. వీర్మాగగణ్యుండు వెన్నభూపాలుండు 
ఖ్యాతిసేరాజు ముత్తాతతాత 
వెటీపాండ్యగజసింహు(డెఅదాచ భూపతి 
ధ్యాతినేరాజు ముత్తాతతం(డి 
సంగరాభంగుండు సింగభూనాధుండు 
తనరంగసేరాజు తాత తాత 
యాదిగర్భేశ్వరుండనవోత భూపతి 
తర్కింపనేరాజు తాత తం(డీ 
చిరకీర్తియగు రావు సింగవనీశుండు 
ధట్టింప నేరాజు తండి తండి 
బిరుదభీకరు(డై న పిన సింగనరపతి 
చెన్నొంద నేరాజు గన్న తండి 


తే. కశూరు(డారాజ దెతేయ కోషణుండు 


సారసీస్వాంత సేవా విశాలుడెన 
యన్నమాంబాతనూజాతుండనఘుమూర్తి 
రాయరావన్నవోత ధరాధిపుండు” 


(వెలుగోటి వంశావళి పుటలు ౫౭ ౬ ౫రా 
1 


అను పద్యము కావచ్చుననియు, రస్తార్ధవ సుథాకరకర్త తనయుడై న కుమారాన్న పోతానాయని 
తనూజు(డగు సింగమకు మ్మాతమే సర్వజ్ఞ బిరుదము గలదనియు. జెప్పి శ్రీ శాస్రిగారిట్టు 


(వాసరి. 


ఈ సింగ భూపతికి అనగా రస్తార్ధవసుథాకరకర్తకు సర్వజ్ఞ బిరుదము కానరాదు. 
రస్తార్ధవ సుథాకరములో లేదు. చమత్కార చం|దికలో లేదు. "పై గంథముల [ప్రాత వాత 
(ప్రతులలో నెక్కడను లేదు, కాని వెలుగోటి వారి వంశ చరి తమున నీతండు మొదటి సర్వజ్ఞ 
సింగ భూపతిగాను, శ్రీ నాథుడు వర్ణించినవాడు రెండవ సర్వజ్ఞ సింగ బూపతిగాను, 
(వాయయబడినది. ఆ [వాత యసంగతము. శ్రీ నాధునిచే వర్ణింపబడిన సింగ భూపతికే 
సర్త్వజ బెరుదముగ లదు కట కక రస్వార్షవ సుథాకర కర్తయగు సింగ భూపతియు 
శ్రీ నాథాదులచే దర్శింపంబడిన సింగభూతియు భిన్నులు. మొదటి వానికి సర్వజ్ఞ 
బిరుదము లేదు. వారిరువురును( దాత మనుమలు. తాత (క్ర.వ. ౧౩౬౮ శా.శ. ౧౩౦౨ 
(పాంతమునను, మనుమండు కీ.వ. ౧౪౪౮ శా.శ. ౧౩౭౦ |పొంతమునను నున్నవారు. 
మళల్లినాథుండు శ్రీ నాథుడు పోతరాజు సర్వజ్ఞసింగ భూపాలుని దర్శించిరి.” 


(శ్రీ (ప్రభాకర శాస్త్రిగారు శ్రీనాథ పోతనలు దర్శించినది సర్వజ్ఞ బిరుదము గల 
సింగమనే యని చెప్పి వెలుగోటి వారి వంశ చరితము నందలి తరములను సరిచేసి రస్తార్హవ 
సుథాకర కర్త మనుమడైన తొమ్మిదవ తరము సింగమకే సర్వజ్ఞ బిరుదము కలదనియు, 
నాతండే శ్రీ నాథ పోతనలకు( [బసక్తుండనియు. దేల్చిరి. 


౪. కవితరంగిణికారులు, శ్రీ, చాగంటి శేషయ్యగారి పద్దతి : - 


శ్రీ చాగంటి శేషయ్యగారు శ్రీ నాథునకును బోతనకును సమకాలికుండనంబడు 
సింగమకాలమును, నిర్ణయించుటకు రేచెర్ల వంశజుల కొన్ని శాసనముల నాధారముగా. 
గైక్‌నిరి. వారి గంథమునందు. జెప్ప. బడినట్లాఅవతరము అనవోతానాయని శాసనములు 
కీ.శ, ౧౩౬౫ వ.శ. ౧౨౮౭ (క్ర.వ. ౧౩౬౯ శాక, ౧౨౯౧ నాటివి దొరకినవి. ఈతని 
తమ్ము(డై న మాదానాయని శాసనము. క్రీ.శ. ౧౩౭౬ శా.శ. ౧౩౯౮ నాంటిదొకటి గలదు. 
ఏడవ తరము సింగమనేని శాసనము (కీ.శ. ౧౩౮౭  శాశ ౧౩౦౯ ' నాటిదొకటి 
సింహాచలములో నున్నది. ఇతని కనిష్టపుతు(డై న మాథవ న ఎ్రపాలుని (మాదానాయని) 
త్మామశాసనము |కీ.శ. ౧౪౨౨ శా.వ. ౧౩౪౩ నాటీ దొకటి దొరకినది. వీనిననుసరించి 


i 
౧. చమత్కార చందిక లమర వ్యాఖ్యానకర్తలు సుథాకర కారుని యాస్థానములో నుండినవారు. 


కి 


కవితరంగిణికారు లాణువ తరము నాటి మొదటి యనవోతానాయండు [క్రీ.శ ౧౩౧౫ లో 
జన్మించి (కీ.శ. ౧౩౮౫ వరకు జీవించియుండెననియు, నితని కుమారు(డన యేడవ తరపు 
సింగమ నాయడు కీ.శ. ౧౩౪౫ (పాంతమున జన్మించి దాదాపు డెబ్బది సంవత్సరముల 
వలుకు అనగా క్రీ.శ. ౧౪౧౨ వణుకు నుండుటలో విరుద్దమేదియు లేదనియు, నీతనినే 
శ్రీనాథుడు (క్రీ.శ. ౧౪౦౨ లోనో, లేక యొకటి రెండేడ్త తరువాతనో సందర్శించి 
సన్మానితుడై యుండెననియు( జెప్ప, శ్రీనాథుని గౌరవించినది యేడవ తరములోని 
సర్వజ్ఞుడే కాని వంశ చరితము నందు. జెప్పినట్లు పదవతరములోని వాడు కా(డని 
న్నిర్దుంచినారు. (పుటలు ౧౨౧) 


శ్రీ నాథుడు సందర్శించిన సర్వజ్ఞ సింగమనాయ. డెవ్వరను విషయము మనకిట 
నపస్తుతము. పోతన కృతభోగినీ దండకము నందలి సర్వజ్ఞ సింగభూపాలు(డెవ $రనునదియే 
మనము నిశృయింపవలసియున్నది. ఇది వంశ చర్మితకారులొక తరమును తప్పుగా. 
జేర్చిరా, లేదా, యన్నది న్నిరయమైనగాని తేలదు. 


ఇక వెలుగోటివారి వంశ చరి|తలో( జెప్పినతరముల విషయమై చర్చించుచు 
కంచిలోని యనవోతానాయని కుమారు(డును, సింగమనాయని సోదరు(డును నై న దేచర 
వసంతరాయని తండియెన యనవోతానాయ(డెనిమిదవ తరమువా(డే యని నిశ్చయించి 
(పభాకర శా స్తిగారూహి ంచినష్టే వెలుగోటి వారి వంశ చరిత్రలో నొక తరము తప్పుగా. 
గల్పింపంబడినదని తొమ్మిదవ తరమును విడచిరి. 


ఈ న్నిరయము ననుసరించి వారు భోగినీ దండకమునందలి సింగమ నాయ (డేడవ 
తరపు సర్వజ్ఞసింగమకా(డనియు, రెండవ సింగ భూపాలుని జననము (కీ.శ.౧౪౦౦ ల 
(ప్రాంతమనియు, పుట ౧౨౨ - ౧౨౮ పోతనామాత్యుని జననము (క్రీశ. ౧౪౫౦ 
(పాంతమనియు, వారు నిశ్చయించుకొనుట చేత నీ దండకము పోతన కృితము కాదని 
తేల్చిరి. 


ఇక పోతన జనన కాలము (క్రీ.శ. ౧౪౫౦ యని వారు నిర్ణయించుట కాధారము 

దాక్షాయణీ పరిణయ కృతికి (బతి పుట్టిన కాలమగు క్రీ.శ. ౧౭౫౬ ... పోతనామాత్యుని 

(పప్వాతులు దాక్షాయణి పర్షియమను మల్లన సోమయాజి 'వంశజుండగు గురిజాల పేరన 

మంతికి పోడూరి పెదరామా మాత్యు(డా కావ్యమును క్రీ.శ.౧౭౫౬ లో (పతి వాసియిచ్చెను. 

ఆ (పతి వాసి యిచ్చునాంికి గురిజాల పేరమం(తికేయది యాయి సంవత్సరములై న 
9 


నుండి యుండునని యూహించి, జనన కాలము క్రీ.శ.౧౭౦౦ లగునని చెప్పి శతాబ్దికి 
మూయ తరముల చొష్పున లెక్కించి వారు పోతన జనన కాలము (క్రీశ. ౧౪౫౦ 


(పాంతముగ నిరయించిరి. 
ae) 


ఈ విధముగ బయి నలువురును బోతన కాలమును న్యిర్ణయించుటకై భిన్న 
మార్గముల నవలంబించి (క్రీస్తు శకము పదునేనవ శతాబ్దమున( బోతన జనన కాలమును 
వేర్వేరుగ న్నిర్జుంచినను,మొత్తముపై నందరి న్షిర్హయమును బదునేనవ శతాబ్దమే యైనది. 
ఇంచుమించుగా. జూచినచో నీ నిర్ణయము సరియెనదే. 


ఇక పెవారి చర్చలను. బరిశీలించి పయియాధారములతోనే పోతస కాలముసు 
నలత (పబయత్నింతము. 
౬ co 


పోతనామాత్యుని కాలనిర్ణయ సందర్భమున శ్రీ వీరేశ లింగముగారి పరిగణనమును 
(పబస్తావించి ఖండించిన వారాంధకవి తరంగిణి కారులొక్కరే. వారు శ్రీ పంతుల గారి 
న్లియములో రెండు పొరపాట్లను సూచించిరి. ౧. పోతనకును బేరన మం|తికిని నడుమ 
నాను తరములై యుండంగా నేడు తరములనుట. ౨. తరమునకు 30 లేక 33 
సంవత్సరములు లెక్కింపవలసి యుండగా ౪౦ సంవత్సరముల చొప్పున లెక్కించుట, 
కాని సూక్ష్మముగా బరిశీలించినచో నివి పారపాట్టు కావని తెలియ. గలదు. 


పోడూరి పెదరామామాత్వ్యుండు దాక్షాయణీ పరిణయ (ప్రతి వ్రాసి యిచ్చిన నా(టికి6 
బేరయమంత్రి షోడశ మహాదానములను, సప్త సంతానములును జేసి యున్నాడని కవితరంగిణీ 
కారులే చెప్పియున్నారు. అందుచే (క్రీ.శ.౧౭౫౬ నాంటికి. బేరమంతి వయోవృద్దు(డై 
యుండును, గాన శ్రీ పంతులు గారాకాలము నాతని చివరి కాలముగా [గహ ంచినారు. 
అందుచేతనే పంతులుగారేడు తరములు లెక్కించి పోతన యంత్యకాలము |కీ.శ. ౧౪౭౬ 
అని నిర్ణయించి యిన్నారు. వారి (పకార మాత(డు డెబ్బది సంవత్సరములు (బదికి 
యున్నా(డను కొన్నచో. బోతన జనన కాలము [కై.శ. ౧౪౦౬ అగును. 


పేరయమం)తి జననకాలము కవితరంగిణి కారులు చెప్పినట్లు కీ.శ.౧౭౦౦ గనే 
యంగీకరించిన యెడల పేర మం తికిని బోతనకును నడుమనున్న తరములాణుగు చున్నవి. 
వంతులుగారి ప్రకారము తరమునకు ౪౦ సంవత్సరముల చెప్పున ౨౪౦ సంవత్సరములు 
కీ.శ. ౧౭౦౦ లలో నుండి తీసి వేసినచో6 బోతన చివరికాలము కీ.శ.౧౪౬౦ అగుచున్నది. 


పదునాణు సంవత్సరములు వ్యత్యాసము కల్లుటకు( గారణము ౧౪౭౬ - ౧౪౬౦ 


1౧ 


పేరయమం తతి తరమునకు( గూడ వంతులుగారు నలువది సంత్సరములు వేయుటయే. 


కవితరంగిణి కారు లన్న దొక వేళ శతాబ్దికి మూ(డు తరములు చొప్పున లెక్కింపవలెనన్న 
చోని సందర్భమున నొక నిశి తమైన పద్దతి యేదియు లేదు. రాజవంశ పరిగణనమున 
సాధారణముగా దరమునకు ౨౫ సంవత్సరముల చొప్పున కట్టుదురు. దానిని వారి జీవిత 
కాలముగా కాక (ప్రభుత్వము ఎెజపీన కాలముగా( బరిగణింయ. పాలకులు కానివారి 
విపయమున నటువరటి నిశ్చిత పద్దతియును లేదు. సాధారణముగా తరమునకు ౩౦, ౩౫, 
౪౦ సంవత్సరములు కూడ వేయుదురు. అందు ౪౦ సంవత్సరముల చొప్పున 
(గబాంచుట తప్పు కాదు; కాని తరమునకు( జూచినచో సగటున హెచ్చు సంవత్సరము 
లిచ్చినట్టుగును. అందువలన ముప్పుదికి నలువదికి మధ్య ముప్పయెదు సంవత్సరములు 
(గ్రహించుట సముచితమైన పద్దతి. ఈ పద్దతి (పకారము చూచినచో క్రీ.శ. ౧౭౦౦ లలో 
నాణు తరములకు మొత్తము మీ ౨౧౦ సంవత్సరములు తీసివేసినచో క్రీ.శ. ౧౪౯౦ 
(ప్రాంతము పోతన చివరికాలమగును. అతండు డెబ్బది యైగు సంవత్సములు జీవించెనన్నచో 
నతని జనన కాలము కీ.శ. ౧౪౧౫ అగుచున్నది. ఏ విధముగ జూచినను బోతన 
సమకాలీకు(డైన సర్వజ్ఞసింగ భూపతి మొదటి సర్వజ్ఞసింగ భూపతిగాక రెండవ వాడే 
యగుచున్నాండు. 


శ్రీ కొమజ్ఞాజు లక్ష్మణరావుగారి కాలము నాటికి రేచర్ల గో తులైన రాచకొండ, 
దేవరకొండ (ప్రభువుల శాసనములు వేంకటగిరివారి చరి తములో6 (బకటితమెనవి, ఇదివరలో 
నుడివినట్టు [ప్రామాణిక పద్దతిని బరిషుతములై నవి కావు. 'రేచర్రవారి చరిత, వెలుగోటివారి 
లో ఠా a రా 
చరిత, వెలుగోటివారి వంశావళి [పకటితమైన పిదపనే కొంతవలుకు విశదమగుచున్నది. 
ఇటీవల వారి [కొత్త శాసనములు కూడ కొన్ని లబ్యమైనవి. 


లక్ష్మణరావుగారు |కీ.శ. ౧౪౨౭ నా(టీ మాదానాయండు మొదటి సింగమనేని 
కుమారు(డును నవవోతానాయని సోదరు(2ను నయిన మాదానాయ డని (వాసిరి కాని యది 
సరి కాదు. అత(డు రస్తార్థవ సుథాకర కారుడైన మొదటి సర్వజ్ఞసింగమనేడు క్రీ.శ. 
౧౪౨౭నకు( బూర్వము క్రీ.శ. ౧౪౦౦ [ప్రాంతమునందుండవలెను. ఈతని శాసనము 
సింహాచలములో (కీ.శ. ౧౩౮౭ నాటిది కలదు. అందువలన నేడవతరపు సింగ భూపతి 
(కీ.శ. ౧౪౦౦ వణుకు నుండెనన్నను, బోతనకు సమకాలికుండును సమతరము వాండును 
నగు సింగమనేడు రసార్లవ సుథాకర కర్తమాతము కాడు. లక్ష్మణరావుగారు దండకమును 
బట్టి చెప్పిన నాలుగు లక్షణములుసు రసార్గవ సుధాకరకర్తకు సరిపడవు. తల్లి పేరెట్టును 


[1 


సరిపడదు. దండకమును బట్టి సింగమ తల్లి పోచమాంబ, సింగభూపాలీయమును బట్టి 
యన్నమాంబ. ఈతనిని సేవించిన వసంతావనీ నాథుడు లక్ష్మణరావుగారనుకొన్నట్లు 
కుమారగిరి రెడ్డికాడు. కుమారగిరి రెడ్డికి. గర్ఫూరవసంతరాయ(డనియు వసంత 
భూపాలు(డనియు బిరుదములున్న మాట యథార్ధమే. అయినను నాతడు రేచర్రవారికి 
గప్పము కట్టుచుండిన సామంతుడై నట్టాధారములు లేవు. అదియు(గాక కొండవీటి 
'రెడ్డరాజులకును, రాచకొండ వెలమలకును బద్దవై రము. అందువలన నాలక్షణమీ 
సింగభూపాలునకు( బట్టదు. ఇక మిగిలిన లక్షణములలో సరిపోవునవి తండితాతల 
నామములే. యేడవ తరము సింగభూపాలునకెంత వర్తించునో పదవతరము వానికిని 
నంతవర్తించును. ఈ చర్చ వలన బోతన దర్శించినది రస్నార్దవసుథాకర కర్తయెన 
సింగభూపాలుం(డు కాదని మాతము తేలుచున్నది. 


ఇ(క పోతన దండకమునందు(జెప్పన సర ;జసంగమ పదవ తరము సింగబూపాలుండై నను 
కావచ్చునని లక్ష్మణరావుగారు చెప్పిరి. ఈ సింగ భూపాలుడు పదవతరము వాడు కాక 
తొమ్మిదవతరము వాండే కావచ్చునని పీరే సందేహించిరి. అదియే న్యాయమైన పద్దతి. ఈ 
విషయము ముందు వివరింప(ంబడును. 


ఇక (ప్రభాకర శాస్త్రిగారి నిరయముననుసరించి శ్రీ నాథ పోతనలు రెండవ సర్వజ్ఞ 
సింగ భూపాలుని నా(టేవారు. వంశ చరి తకారులొక తరమధికముగం గర్సించి తప్పుగా 
నిచ్చిరని వారు చెప్పిన విషయము శేచర్ల వంశజుల శాసనముల వలననే బుజువగుచున్నది. 
కుమారాన్నవోతా నాయని వణకు. గల 'రేచర్రవారి వంశ వృక్షమునకు రసార్హవ సుథాకరమే 
(ప్రమాణము. ఇక రెండవ సర్వజ్ఞసింగమ యేడవ తరము రస్తార్దవ సుథాకర కర్త సింగ 
భూపాలుని తనూభవు(డగు ననవోతా ( కుమారాన్నవోతా) నాయకునికి( తరువాతి తొమ్మిదవ 
తరమువా(డో, వంశ చరి|తకారు లొకతరము నధికముగా జేర్చి తప్పుగా నిచ్చినారో( లేదో) 
తేల్చవలసియున్నది. (పభాకర శాస్త్రిగారు “వీరా గగణ్యుడు' అను పద్యమునందు(జెప్పిన 
పితృపితామహాదికమము సరిగాలేదని చెప్పి రెండవ సర్వజ్ఞసింగమ తొమ్మిదవతరము 
వాడే. “అత(డు కుమారానవోతానేని ఏన అన్నమనాయకుని తనయుడే రస్వార్ధవ సుథాకర 
కర్త పౌ[తు(డే” యని నిర్దారించి యున్నారు. వారి యీ నిరయమెంతవణుకు సమర్థనీయమో 
చూతము. 


ఇటీవల రేచర్త వంశజు(డై న రావుధర్మానాయని శాస |కీ.శ.౧౪౬ల౪ శా.శ. ౧౩౮౬ 


నా(టిది శాయంపేటలో దొరకినది.”' ఇందు ధర్మానాయకు,డు తన పూర్వులను మూండు 
తరముల వణుకు(బేర్కొనినాడు. ఇతండు పన యన్నమనాయక సింగమాంబలకుమారుండు. 
ఇతని తాత పెద సింగమ నాయకుడు. ముత్తాత పెదయన్నమనాయక సంగమాంబల 
కుమారు(డు. (క్రీష్త. ౧౪౩౭ నాంటి వసంతరాయని కంచి శాసనమును శ్రీ శేషయ్య 
గారిదివజుకే యుదాహరించినారు. ఈ శాసనము (ప్రకారము వసంతరాయ(డనవోతానాయని 
కుమారు(డు. సింగభూపాలుని సోదరు(డు. ఈ వసంత రాయనికి భోగినీ దండకములోని 
లక్షణాములు సరి పడియుండుటచే త నుభయులు నొక్కరే యగుటలో సందియము లేదు. 
అట్లయిన, శాసనమునందు( జెప్బన యీతని తండి పన యన్నమ నాయకుడు" 
గుమారాన ్నవోతానేడే యగును. అందువలన నీవసంత భూపాలు(డును ధర్మా నాయకుడు 
సవతి సోదరులు. |క్రీ.శ.౧౪౨౭౯  శాశ.౧౩౪౧ నా(టీ నాగాంబిక శాసనము రేచర్ల వంశ 
వృక్షము నామెభర్తయైన మాధవాయని వణకు నిచ్చుచున ది. దీనిని బట్టి చూడగా రెండవ 
సింగమ నాయకుడే రస్తార్లవ సుథాకర కర్త యగుచున్నాండు. 


రసార్లవ సుథాకరము వలనను, శాసనముల వలనను దెలియవచ్చుచున్న 'రేచర్ర 
వంశజుల 'వంశావతార (క్రమమునీదిగువజూపంబబడినది.” 


పైన( జూపీన వానిని బరిశీలించినచో ధర్మానాయకుని (పపితామహు(డై న 
పదయనవోతానాయకు(డును దాచ (ఎఅదాచు భూపతి పాతుండైన యనవోతానాయకు డు 
నొక్క-రే యనియు ధర్మా నాయకుని పితామహుడెన పెద సింగమ నాయతశుడును, 


Re 


స రసార్లవ సుథాకరము శాసనములు 
తరము  రసార్లవసుథాకరము ప్రకారము నాగాంబిక శాయంపేట కంచిశాసనము 
శాసనము శాసనము 

ల వాచభూపతి ౪ ఎణిదాచన 

> సింగమనాయకు (డు ౫ సింగమనా 

౬ అనదోత భూపతి ౬ అనవోతనా ౬ పెదఅనవోత 

౭ సింగభూపాలుడు ౭ సింగభూ ౭ పెదసింగమ 

రస్తార్షవ సుథాకరకర్త 
౮ అనవోతదాచ వల్లభ వేదగిరి మాధవ ౮ మాధవ  ౮పినఅన్నమ ౮అనవోత 


(నాగింబికు (సింగమాంబ) 
(క్రీ.శ. 1429) ధర్మనాయక 
క్రీ.శ 1464 


రస్తార్థవ సుథాకర కర్తయైన సింగభూపాలు(డును, నొక్కడేయనియు, ధర్మానాయకుని 
తం[ఉయైన నతన మనాయకుండును, కంచి శాసనమునందలి సింగభూపాల వసంతరాయల 
తం[డియైన యనవోతానాయకు(2ను, నొక్క రేయనియునాగాంబిక భర్తయైన మాధవ 
భూపాలుడు. రస్తార్హ్షవ సుథాకరకారు.డై న సింగభూపాలుని తనయిలలో నొక(డైన 
మాథవ(మాదా)నాయకు(డే యనియు విస్పష్టము కాగలదు. పన యన్నమకుమారాన్నవోతా 
నాయకుని కుమారులే సింగమనాయక, వసంత భూపాల, ధర్మానాయకులు. వీరిలో 
సింగమనాయక వసంత భూపతులు బోగినీ దండకపకారము పోచమాంబ తనయులు. 
ధర్మానాయకుని శాసనము ననుసరించి యాతని తర్తి సింగమాంబ. ఇందువలన( 
గుమారాన్నవోతానాయనకిరువురు కుమారులుండిరనియు, సింగమ వసంత నాయకులును, 
ధర్మానాయండును సవతి సోదరు లనియు నెంచవలసియున్నది. వీరిలో వసంత భూపాలుని 
సోదరుడు సింగమనేడే రెండవ సర్వజ్ఞ భూవరు(డు. ఇతండు తొమ్మిదవతరము వా(డేకాని 
వంశచరి[త(పకారము చెప్పినట్లు పదవతరమువాండు కాడని పై విషయములను అనుసరించి 
నిర్జారితమగుచుండుటచే త వంశ చరి(తకారులొక తరమకముగా. గల్పించి తప్పుగ నిచ్చిరను 
విషయము (ధువపడుచున్నది. 


ఇంక శాస్త్రిగారి (ప్రకారము చూడవలసిన మొదటే యంశము. శ్రీ నాధపోతనలు 
దర్శించినది తొమ్మిదవతరము వాడ న సర్వజ్ఞసింగ భూపాలు(డనుట. 


వారి వాదమునందలి రెండవ యంశమేడవ తరము లోని రస్తార్షవ సుథాకరములో కాని 
చమత్కార చందికలోయగాని యాతనికి సర్వజ్ఞ బిరుదమున్నట్లు కానరాక పోవుటయే 
కారణమనిరి. కాని చమత్కార మంజరి రచించిన విశ్వేశ్వరకవియు సమరక్‌ శశ్యాఖ్య 
రచించిన యప్పయార్యు(డును సింగమనేని యాస్టానము నందుండి వారి కృతులలో. దమ 
పోషకుని సర్వజ్ఞత్వమును (బస్తుతించియే యున్నారు. ఈ విషయమును శ్రీ చిలుకూరి 
పాపయ్య శాగస్తిగారీ దిగువ నుదాహృతములైన శ్లోకము లననుసరించి యిట్లు వివరించిరి.” 

“ విద్యాధై వత తాతతావకగురో సర్వజ్ఞ చూడామణే 

స్తోతవ్యోఒసి మనిషిణాత్వమధునా మద్యోజవాకై రలం 

ఇత్తం సింగమహీ పతిమ్‌ గురుజనో ప్యాభాషతేదో పపూన్‌. 

తత్త్వత్సద్దతి ధర్మమర్మణి పరిచ్చేదావి సంవాదికము.” విశ్వేశ్వర కవి 


నయనకు పపాత తడల మావా సా రా గాకా కా 
౧. ఆంధ సాహి త్య పరిషత్స త్రిక సంపుటము ౩౦ సంచిక ౧ వృష సరురము చై (తవై శాఖ మాసములు 


చిలుకూరి పాపయ్యశా[స్తిగారు ( 
l 


ఇందుజెప్ప బడిన “సర్వజ్ఞ చూడామణే యను సంబోధనము [ప్రథమా విభక్త్యంతమై 
యతని సర్వజ్ఞత్వమును ధృవపలుచు చున్నది. 


శో. “జె వాతృకంబుధగురుం నిలయం కలానాం 
సర్వజ్ఞమూర్ధమణి మా[శితపుద్ధ పక్షమ్‌ 
శ్రీ బొమ్మకంట్యుప పదాంకి తమ ప్పయార్యమ్‌ 
సర్వేష్టితోషితసుతం ద్విజరాజమాహుః” 
అప్పు యార్యుండు 


ఇట్టె పె యప్పయార్వ్యుని యమర పద పారిజాత బైకముసందు జై వాత్సకంి, 
“బుధగురుం, మొదలగు విశేషణములన్నింటి వలెనే “సర్వజ్ఞమూరళ్తమణి:" యనునది కూడ 
వేషారమున వాడణబడినదనియు, నప్పయార్యుని పక్షమున “'సర్వజ్ఞమూర్హమణి: యస్యతం' 
౧ 6 యయ జా (ca) 
యను వ్యుతృ్పత్తిచే సర్వజ్ఞ బిరుదాంచితు(డై న సింగభూపతి (పామాణిక శిరోమణీ(గాగలవాడు. 
అను నర్థము సిద్దించు చున్నదనియు శ్రీ పాపయ్య శాస్త్రిగారు (వాసిరి. అప్ప యార్యవిరచితమైన 
శోకమునందు శ్రేషకే (ప్రాధాన్యమిచ్చి దానిని (తోసి వసితను నా శ్వర కవికృతమైన మొదటి 
శ్లోకమునందలి “సర్వజ్ఞ చూడామణే యను సంబోధనమును బట్టి యీ సింగభూపతికి 
సర్వజ్ఞ బిరుదమున్నట్లు నిశ్చయముగా. జెప్పవచ్చును. 


౪. కవితరంగిణికారులు : (శ్రీ చాగంటి శేషయ్యగారి వాద పరిశీలనము : 


రస్తార్షవ సుథాకరకర్త సింగమ నాయకునికి మనుమ,డై న రెండవ సర్వజ్ఞ సింగమనేని 
జననకాలము |కీ.శ. ౧౪౦౪ |పాంతమనియు, (సంపుటి ౪ ౬ పుట ౧౨౨) పోతన జనన 
కాలము కీ.శ. ౧౪౪౦ అనియు. గవితరంగిణికారుల యభిప్రాయమైనట్రిదివణుకే 
తెలుప(బడినది. ఇందువలన(పోతన మొదటి సర్వజ్ఞ సింగమ కాలములో నుండెననుట 
కవకాశవే లేదనియు, నిశ రెండవ సర్వజ్ఞ సింగమ, కవిపండిత పోషకుండై పేరెన్నిక 
గన్ననాటికి అనగా క్రీ.శ. ౧౪౪౦ నాటికి పోతన పిన్నవాండనియు, వయోవృద్దుండగు 
సింగభూపాలుడు తనకు(గల వేశ్యాలౌ ల్యమును( బిన్నవా(డై న పోతనచే( జెప్పించుకొనెననుట 
యసంగతమనియు. జెప్పే, (వాల్యుము ౪ ౬ పుట ౧౮౪) భోగినీ దండక కర్త పోతన 
కాడనియు, నిర్ణయించిరి. కాని యాదండకములోషబసక్తుడై న సర్వజ్ఞ సింగ భూపతి 
మ్మాతమీ రెండవ యాత(డేయని యంగీకరించి యున్నాడు. (వాల్యుమ్‌ ౬ - 


పుట.౧రా౪) 
15 


ఇక పోతన రెండవ సర్వజ్ఞ సింగబూపాలుని వేశ్యను గూర్చి భోగిని దండకమును 
రచించుట కవకాశమున్నదో, (లేదో) పరిశీలింతము. గురిజాల పేరమం|తి దాక్షాయణీ 
పరిణయ కృతికి( (బతి వాయించు కొనిన నా(టీకి ౪౬ సంవత్సరముల వయసువాడ 
యుండునని కవితరంగిణి కారులే చెప్పి పేరమం(తి జననము క్రీ.శ. ౧౭౦౦ గా న్నిర్భయించిరి. 
(వాల్యుమ్‌ ౬ - పుట. ౧౭౩) ఇది 'పెరమంతి తం|డియెన పార్వతీశ్వరుని కడపటి కాలము. 
పేరమంతతికినిం బోతనామాత్యునకును నడుమనున్న తరము లాలు. వీరు చెప్పినట్లె 
శతాబ్దికి మూండు తరముల చొప్పున లెక్కించుకొన్నను. బోతన చివరి కాలము క్రీ.శ. 
౧౪౦౦ అగుచున్నది. అయినను వీరు (క్రీ.శ. ౧౪౫౦ యని న్నిరయించి యున్నారు. 
అజ్జరపు పేరలింగకవి పోతన మనుమడైన (ప్రౌఢ సరస్వతి కూ(తురగు నెల్లమను, 
బరిణయమాడెననియు, నతని తండియెన కొండమంతియో లేక యాతని తాతకు( 
దాతయైన కొండుభట్స్‌ యెవరో యొకమెకగజపతి చేత నజ్జరమను (గామము న గహారముగా( 
బడ సెననియు నొడయనంటబి విలాసమునందు( జెప్ప (బడయున్నది.౧ ఈ విషయములను 
బురస్కరించుకొని యాగజ పతి కాలము ననుసరించి తమ వాదమును బలపణుప 
యత్నించిరి, 


గజపతులలో మొదటివాండై న కపిలేశ్వరుండు (క్రీ.శ. ౧౪౫౦ తరువాత గాని గోదావరీ 
(ప్రాంతమును జయించి యుండలేదు. ఈ కపిలేశ్వరుని కాలములోనే కీ.శ. ౧౪౫౦ 
(ప్రాంతమున గౌండుభట్లు తనయే(బదవ యేట న గహారమును బడసెనని తరంగిణి కారుల 
యభిప్రాయము. (వాల్యూమ్‌ ౬ - పుట ౧౭౪) అప్పటికతని మనుమ,డై న హరిమం|తి 
పుటల్టయుండ6ండనియు. బుట్టనను నొకటి రెండు సంవత్సరములకంటె నాతని కెక్కు_వ 
వయసుండదనియు, నతండును హరిమంతికి బోతనకు సమకాలికులగుట చేత( బోతనా 
మాత్యుని జననకాలము కూడ |క్రీ.శ.౧౪౫ం౦(ప్రాంతము కావలెననియు వారి యూహ. 
ఈవిధముగా. దరంగిణి కారులు సందిగ్రములైన యాథారములను బురస్కరించుకొని 





౧. బమ్మెర వంశమందునను (పౌఢ సరస్వతి పద్దుగాంచి దౌ 
నెమ్మిందలిర్చకేసనుకవీశ్వరులప్పుడు నాదు సాధ్వియం 
దిమ్మహి కూర్మి గన్నసుత యెల్లమయందున పేరయాఖ్యుండన్‌ 
సమ్మతి(గంటి వీరనరసమ్మను గంగను మంతి యుగ్మమున్‌ ” 
(ఒడయనంది విలాసము) పీఠిక 
పై పద్యమును సవరించి యాం(ధకవిచరి.తకారులు - ఈ దిగువ రీతిని (వాసినట్లు 
శ్రీ చాగంటి శేషయ్యగారు చెప్పిరి. 
ఉ. బమ్మెరవంశమందునను (పౌఢ సరస ఇతి పద్దు( గాంచి తా 


[6 


మొత్తము మీదనేదో యొక విధముగా. బోతన జననకాలము (క్రీ.శ. ౧౪౫౦ యని 
చెప్పేనప్పటికిని నది కేవల మపోహమే యనక తప్పదు.  ఒడయనంబి విలాసమున 
నజ్జ్ఞరమును అ(గహారముగా సంపాదించిన కొండుభట్లు దానిని ఏ గజపతి యొద్దనుండ 
సంపాదించెనో తెలియదు. ఆ (గంథకర్తయెన పేరయలింగ కవి భార్యయైన యెల్లమ్మ 
బమ్మెరవారి యాండుంబడుచు. ఈ విషయమును గూర్చి తెలుపు పద్యము దోష 
భూయిష్టముగ నుండుటచే దానినాధారముగా( జేసికొని. కేసన మల్లన కవుల తం[డియైన 
(పొఢ సరస్వతి కేనన యను పేరుండెనని కాని, యతని కుషూరు.డై న కేననకు( గూడ “| పొఢ 
సరస్వతి” యను బిరదమున్నదని కాని, సుస్పష్టముగ నిర్ణయించలేము. అందుచేత 
నొడయనంబి విలాసము పోతన కాలముసు స్టూలముగ నిరయించుటకై నను నుపకరింపదు. 


పోతన కాలన్నిరయమునకు రెండే ముఖ్యాధారములు గలవు. ౧. దాక్షాయణీ 
పరిణయ కృతికి([బతి (వాసన కాలము. ౨. భోగినీ దండకము. ఈ రెండింటిని వదలినచో 
అనగా భోగినీ దండకము పోతన కృతము కాదనినచో నాతని కాలమును సూటిగా 
న్నిరయించుటకు (దగిన యి తరాధారము లెవ్వియును లేవు. అప్పుడు పోతస కృష్ణదేవరాయల 
నాటీ కవులకు. బూర్వుండని మాతమే చెప్పగలము. భోగినీ దండకము పోతన 


కృతమేయని విశ్వసించినచో” నాతని కాలమును న్నిరయించుటకిన్ని డొంక తిరుగుడు 
పద్దతుల నవలంబించ వలసిన యవసరము లేదు. మున్ముందు భోగినీ దండకము పోతన 
కృతమే యని నిర్జారితమగు చున్నది. కనుక, (పకృతము పోతన కుమారాన్నవోతానాయకుని 
కుమారు(డును వసంతావనీ నాథుని సోదరుండును నగు తొమ్మిదవతరము సర్వజ్ఞసింగ 
భూపాలుని సమకాలికు(డనుటకు సందియపడ నవసరము లేదు. వసంతావనీ నాథుని 
సోదరుండును నగు తొమ్మిధవతరము సర్వజ్ఞసింగ భూపాలుని సమకాలికుండనుటకు 
సందియపడ నవసరము లేదు. వసంత భూపాలు(డు క్రీ.శ. ౧౪౩౭ లోను నతని సోదరు(డు 
ధర్మానాయకుడు (కీ.శ. ౧౪౬ ౪లోను నుండుట చేత రెండవ సర్వజ్ఞ సింగ భూపతికూడ 
నా |ప్రాంతమునందే యుండి యుండవలెను. బహమనీ సుల్తానై న యహమ్మదు షా 





నెమ్మదలిర్ప( గేనసుకవీశ్వరులప్పమనామ సాధ్వియం 
దిమ్మహి + గూర్మి( గన్ననుత యెల్లమయందును బేరయాఖ్యుడన్‌ 
సమ్మతి( గంటి వీరనరసమ్మను గంగన మం[తియుగ్మమునశ్‌ .” 
(ఆం|ధకవితరంగిణి వాల్యూమ్‌ ౨ పుటలు ౧౦౩/౧౦౩) 


౧, 3 (పకరణములలో భోగినీ దండకము పోతన కృతమే యని దండకాంత విషయములను బట్టి 
నిరూసపింప(బడును. 


17 


తెలంగాణాపై (క్రీ.శ. ౧౪౩౩లో దండెత్తి వచ్చి దానిని జయించెనని మహమ్మదీయ 


చరి తకారులు చెప్పుచున్నారు.” అంతటితో రేచర్హ వెలమ రాజ్యము పరరాజా[క్రాంతమైనది. 
అటు పిదప క్రీశ. ౧౪౩౫ లో నా సుల్తాను తన యిరువురు కుమారులలో నాొకండైన 
దావూద్‌ ఖానునకు రాజాచలమును, దాని కణకువయెన (ప్రదేశమును నిచ్చివేసినట్టు కూడ 


నా మహమ్మదీయ చరితము వలననే తెలయుచున్నది.”  రాజాచలమనణా రేచర్ల 
సింగమనాయని రాజధానియైన రాచకొండయే. అహమ్మదుషాకు సమకాలికు(డై న 
సింగభూపాలుడు రెండవ సర్వజ్ఞ సింగభూపాలు(డే. మహమ్మదీయ చరితము ననుసరించి 
ఈతండు (కీ.శ. ౧౪౩౫ లో రాజఖపదచ్యుతు(డయ్యెననుట నిశ్చయము. 


రాజాచలాధిపతి కుమారాన్నవోతానాయకుని కుమారుడు ధర్మానాయకుండును, 


దేవరకొండ రాజ్యాధిపతి మాదయ లింగ భూపాలు(డును ప్రాయికముగ బహమనీ 
సుల్తానుచే నోటువడి కాందిశీకులై నను కపిలేం[ద గజపతి సాయము నర్జించి మరల తమ 
రాజ్యమును బడయుటకు( [బయత్నించుచు వచ్చిరి. రెండవ సర్వజ్ఞ భూపాలు(డును 
నాతని సోదరు(డు వసంతరాయలును తరువాత తెలంగాణము విడచి వెడలిపోయినట్లూహి ౦ప 
నవకాశము గలదు. 


ఈ రాచకొండ వెలమ వీరులలో. గొందణు తమ రాజ్యము మహమ్మదీయుల 
వశమైన ఎమ్మటు తెలంగాణమును విడచి కృద్దాతుంగభ దా నదులను దాటి కర్నూలు 
మండలమునందలి వెలుగోడను [గామము స్థిరనివాసముగా( జేసికొనినట్లు తెలియుచున్నది. 
ఈ కారణముననే వీరికి వెలుగోటివారని పేరు కలిగినది. 


సర్వజ్ఞసింగభూపాలుని సోదరు(డై న వసంత భూపాలుని శాసనము (క్రీ.శ. ౧౪౩౭ 
నా(టిది కంచిలో.గాన వచ్చుచున్నది. ఈ కంచి చెంగల్పట్టు జిల్లాలోనిది. ఈ జిల్లాలోనిదే 
యగు “ఇరుగుం(నప్పల్లి' యను |గామమున వెలుగోటి సింగమ నాయకరయ్య శాసన మొకటి 
దుర్మతి సంవత్సరము నా(టేది కలదు." ఇందు శాలివాహన శకమీయ (బడలేదు. ఈ 
వెలుగోటి సింగమ నాయకరయ్య వసంతావనీ నాథుని సోదరుండై న సర్వజ్ఞ సింగ భూపతియే 
యగుచో శాసనము నందలి దుర్మతి సంవత్సరమునకు సరియైన శాలివాహనవకము ౧౩౬౩ 


౧. వెలుగోటి వారి వంశావళి శిల, ౩౯ 


౨. వెలుగోటి వారి వంశావళి ౪౧, అ౨ 


18 


అనలా (క్రీశ. ౧౪౪౧ అగును. ఈ “ఇరుగు[నప్పల్లో శాసనములోని వెలుగోటి సింగమ 
నాయకరయ్య రెండవ సర్వజ్ఞ సింగభూపతియే యెనచో నప్పటికే వీరు వెలుగోడు 
(గామమును తమ నివాసము చేసికొని యుండవలెను. ఒకవేళ “ఇరుగు[నప్పల్లి” శాసన మీ 
రెండవ సర్వజ్ఞసింగ భూపతి దైనను కాకవోయినను నాతయడ తన రాజ్యమును గోల్పోక 
పూర్వమే (క్రీ.శ. ౧౪౩౫ (ప్రాంతమున జరిగియుండవలెను. ఈ ' దండకమును జెప్పిన 
నాటికి. బోతన సుమారిరువది యేండ్ల వాండనుకొన్నచో నతని జనన కాలమించు మించుగా 
(క్రీశ. ౧౪౪౫ |ప్రాంతమగును. ఈతండు డెబ్బది యైదు సంవత్సరములు జీవించి 
యుండెనను కొనినచో నీతని యంత్యకాలము .క్రీ.వ. ౧౪౯౦ అగును. అట్లయినచో నీతని 
(ప్రప్మాతులును దాక్షాయణీ పరిణయ కర్తలును నయిన కేసన మల్లన కవుల జనన కాలము 
క్రీ. శ. ౧౫౫౫ (ప్రాంతమగుచున్నది. దాక్షాయణీ పరిణయ రచనావసరమునకు వారు 
నలువది సంవత్సరముల [ప్రాయము వారనుకొన్నను. ద్మదచనా కాలము (క్రీ.శ. ౧౫౯౫ 
(పాంతమగును. ఇదియే తత్కృతిపతియైన చిన మల్లన సోమయాజి కాలము. 


ఇంక దాక్షాయణీ పరిణయిమునకు. (బత్మవాయించుకొనునాటికి.బేర మంతి ౫౬ 
సంవత్సరముల వయసువాండను కొన్నచో నాతనికిని మల్లన సోమయాజికిని నడుమ 
మూండు తరములుండుటచే, నిదివణుకు వలెందరమునకు ముప్పది యైదు సంవత్సరముల 
చొప్పున లెక్కించినవో మల్లన సోమయాజి చివరి కాలము (క్రీ.శ. ౧౫౯౫ అగును. 


తరంగిణి కారులు చెప్పిన చొప్పున శతాబ్దికి మూండు తరముల వంతున లెక్కించి 
చూచినను (౧౭౦౦-౧౦౦) చనమల్లన సోమయాజి కాలము కీ.శ. ౧౬ం౦ం౦లే యగుచున్నది. 
అందువలన యెట్టుచూచినను, బోతనామాత్యుండు (క్రీ.శ. ౧౪౧౫, ౧౪౯౦ (ప్రాంతము 
వాడగును. అంతియే కాదు పోతన సర్వజ్ఞ సింగ భూపాలుని గూర్చి దండకము చెప్పి 
యుండెననుటకు( గూడ సమంజసమగు నవకాశమున్నది. శ్రీ నాథునకీతండు సమకాలికుండే 
యైనను నతని కంట వయసున. జిన వాడు. క్‌ ఎవరాయల యాన్థానమందలి కవులీతనిని 
స్తుతింపకుండుటకు( గారణము కూడ నీతండప్పటి కాధునికుడగుటయే యగును. 


19. 


పోతనామాత్యుని యింటి సరెన బమ్మెర గామము, అత(డు భాగవతము రచించినట్లు 
చెప్పిన యేక శిలానగరము, ఈ రెండింటిని గూర్చి కొంతకాలము [క్రిందట విమర్శక 
(ప్రపంచమున గొప్పగాలి దుమారము 'రేంగినది. ౨౦వ శతాబ్దము పూర్వభాగమున 'రే(గిన 
ముఖ్యములగు న్‌్‌ త్య చర్చా వివాదములలో నిది యొకటి. (పసద్దులైన దిగంతులవంటి 
పండితులును సాహి త్యాభిమానులును ఈ వివాదములో. బాల్గొనిరి. [కమ (కమముగానె 
తత్‌ స్థల చర్చలలో((బథానమగు సత్యము మీ(ద దృష్టి కొంత మందగించి, యావేశములు 
పట్టుదలలు పెణేగి, వాది (పతివాదుల పరస్పరస్ట లాభిమానములకు దారితీసినది. పోతన 
భాగవత రచనారంభమున నిట్లు చెప్పియున్నా(డు. “శ్రీ మన్నారాయణ కథా [పపంచనకు 
ఆ తూహలుండనై యొక్కరాకానిశాకాలంబున సోమోపరాగంబు రాకంగని సజ్జ్ఞనాసుమతంబున 
న్మ భంకష శు భసముత్తుంగ భంగయగు గంగకు (ని [కుంకులిడి వెడలి మహనీయ మంజుల 
పులినతలంబున మహేశ్వర ధ్యానంబు సేయుచు. గించి దున్మీలితలో చనుండనై యున్న 


3, పోతనామాత్యుని నివాస ప్రలము 


యెడ. (భా ౧- ౧౫) 


రూ 


మెయింగు చెంగటనున్న వేఘంబుకై వడి 

నువిద చెంగట నుండ నొప్పు వాడు 

కన్నుగవకు నెదురం గానంబడియె! (౧ - ౧౬) 
చం[దమండల సుథాసారంబు పోలికి 

ముఖమున చియునవ్వు మొలచు వాడు 
వన్రీయుతతమాల వనుమతీజము భంగి 

బలుఎల్లు మూట్రునబరయవాండు 
నిలనగాగ సన్నిహిత భానుని భంగి 

ఘన కిరీటము దల(గలుగువా(డు 


పుండరీక యుగము బోలు కన్నుల వాడు 
వెడ:దయురము వాండు విపుల భద 
మూర్తివాండు రాజముఖ్యుండ క్కరు(డు నౌ 


కన్నుగవకు నెదరుగానబడియె.” (౧ - ౧౬) 
20 


అట్లు రామభ్మదు(డు కానబడి, తన్నామాంకితముగా శ్రీ మహా భాగవతమును 
దెనుగు సేయుమని యానతిచ్చితిరోహి తుండై నట్లును, “వరికరుణా విశేషంబున6 గృతార్టత్వము 
సిద్దించెనని బుద్ది నెణేంగి లేచి మణురి కొన్ని దినంబులకు నేక శిలానగరంబునకు( 
జనుదెంచి” యందు గురువృద్ద బంధు జనానుజ్ఞాతు(డై తాను భాగవతమును రచించినట్టును, 
జెప్పేకొనినాడు. ఆయన తన వంశము నభివర్ణించుచు( దన యన్నతిప్పనయు( దానును, 


గేననలక్కసానులకు జన్మించినట్లు స. సందర్భమున దన యింటిపేరు “బమ్మెరి 


యని సుస్త్పష్ట్రముగ జెప్పుక్‌ నినాతు.” 


“బమ్మెర “ఏక శిలానగరము అనునవి యెక్కడివన్న విషయమును గుజీంచియే, 
పెనజెప్పిస వాద (ప్రతివాదములు చర్చలు జరిగినవి. ఏకశిలానగరము |క్రీ.శ.-౧౧ వ 
శతాబ్దము నుండీ ౧౪వ శతాబ్దము వణకు. దెలంగాణ సహ తమైన యా।ధ దేశము నంతను 
బరిపాలించిన కాకతీయ ధరావల్రభుల రాజధాని యనునది చరిత (పసిద్ద విషయము. ఏక 
శిలానగరమునకే ఓరుగల్లనియు వాడుకలో నొరంగల్లనియు. బర్యాయ నామములు గలవు. 
దీనిని బురస్క_రించుకొని చాల కాలము వటుకు బమ్మెర కూడ నేక శిలానగర | పాంతమున( 
దెలంగాణమునందే యుండవలయుననియు( బోతన సోమోపరాగంబున నేగిన గంగ 
గోదావరి యగుననియు, సాహిత్య విమర్శకులు సాహి త్య వేత్తలును భావించుచు వచ్చిరి. 
కాని రాయలసీమలో కడప జిల్లాయందు ఒంటి మిట్టయను [గామ మొశటి కలదు. 
అందువలన నీ వాద మింకొక రూపమును దాల్చినది. ఏక శిలానగరమనునది కాకతీయుల 
రాజధాని యగునోరుగల్టునకు సంస్క తీకరణ రూపమా లేక, కడప జిల్లా యందలి ఒంటి 
మిట్టుయను |గామమునకు సంస్క ఎతీకరణ రూపమా, యనునది వివాద్యగస్త విషయము. 
ఈ సందర్భమున. & బోతన నివాస స్టలమగు బమ్మెర తెలంగాణములోని బమ్మెర కాదనియు 
సోమోపరాగంబున. బోతన స్నానార్హమేగినట్లు చెప్పంబడిన గంగు గోదావరి కానేరదనియు 
వివాదమతిశయించినది. పై నంజెప్పిన వివాద మీకారణము వలన “ఓరుగల్టు ఒంటిమిట్టువాద' 
మని (పఖ్యాతమైనది. ఈ చర్చకు ఫలితముగా ననేకములయిన [కొత్త విషయములుభయ 
పక్షముల వారును వెల్లడించిరి. కాని స్టలాభిమాన | పాథాన్యము గల యీ వివాదము, భాగవత 





౧. — మానినులీడు గారు బహుమాన నివారిత దీన మానస 
గ్లానికి దాన ధర్మనుతి గౌరవ మంజులతా గభీరతా 
స్టానికి మ సట Bs మమ్ము గార నాను కం 

క క; on భా. ౧-౨౬ 







రచనా స్థానమును ఇదమిత్హమని న్నిర్ణయింప6 జాలక పోయినది. ఇప్పటికిని బోతన కవి 
ఒంటీమిట్టవాడనియు భాగవతము నచ్చటనే రచించెననియు రాయలసీమ వారిలో? 
గొందణునుచున్నారు. ఇందుకు వ్యరేకముగా. గొందణు భాగవత రచనము ఓరుగంటిలోనే 
జరిగినదనియు( బోతన తెలంగాణము వాండనియు. జెప్పు చున్నారు. 


ఇందలి సత్యమును నిర్ణయించుటకు జన (శుతియు స్థల గాధలును కనిష్ట 
(ప్రమాణములుగనే గై కొనవలసియున ఎది. శాసనములున చో వౌనిని పరమ (పమాణములుగా 
(గ్రహింపవచ్చును గాని దురదృష్టవశమున. బోతన గారి స్థల కాలాదులను నిర్ణయించుట కట్టి 
సాధన సంపత్తి యేదియు నింతవణుకు లభింపలేదు. నాకు( జూడశా నీ న్నిర్ణయుమునకు 
ముఖ్యాధారములుగా గె కొనవలసినవి ఈ దిగువ విషయములు మాతమే. 


౧. ఏక శిలానగరము 

౨. బమ్మెర 

౩. భాగవతమును బూరించిన యితర కవుల యిండ్ల పేర్ణున్న [గామములు. 
ల పోతరాజునకు సమకాలికు(డైన సర్వజ్ఞ సింగ భూపాలుడు. 


బమ్మెరను గూర్చియు, ఏకశణిలానగరమును గూర్చియు వాదోపవాదములనేకములు 
జరిగినవి. వాని బలాబలములను నిష్టాక్షికముగా న్నిర్ణయించుటయే (ప్రస్తుత కర్తవ్యము. 


ఏకశిలానగరము : - 


తెలుగు దేశమును అవిచ్చిన్నముగ ౩౦౦ సంవత్సరములు పరిపాలించిన కాకతీయుల 
రాజధాని యేకశిలానగరము. వీరు మొదట పశ్చిమ చాళుక్యులకు సామంతు లుగానుండిరి. 
అప్పుడు అనుమకొండ వీరి [ప్రధాన నగరము. కాకతి రెండవ [పోలరాజకుమారుడై న రుద 
దేవుని కాలమువటుకు ననుమకొండయే వీరి రాజధాని. చిన్న సంస్థానముగ నుండిన 
కాకతీయ రాజ్యమును మొట్టమొదటి మారు విస్తరింప జేసినఖ్యాతి రుద్ర దేవరాజుది. ఇతని 
రాజ్యపాలనము కట్టుకడపటి సంవత్సరములలోనే యేకశిలా నగరము కాకతీయుల 
ముఖ్యనగరములలో నొకటి. ఈతని సోదర పుతుండైన గణపతి దేవ మహారాజు కాలము 
నుండియు నీనగరము కాకతీయుల రాజధానియెనది. అప్పటినుండియు కాకతీయ 
శాసనములలో నిది *ఏకశిలాపురి యని “ఏక శిలాభిధాననగరి యని “ఓరుంగల్ల'ని “ఓరుగల్లని 
వ్యవహ ఎతత్రునది. 


22 


ఉదా = ౧. కాకతీయ రుదదేవ మహారాజులు ఓరుగంటను పృథ్వీరాజ్యంబు 
యుచుండంగాను. ౨. “కాకతీయగణపతి మహారాజులు ఓరుంగల్లు మొదటి 
పట్టణంబుగా సుఖ సంకథా విమోదంబులం బ ఎథ్వీరాజ్యంబు సేయు చుండంగాను. 


3. _ “జగత్సువసుథాభాతి తస్యా మేకశిలాపురీ 
కాకతీయన్వయస్తత తస్మిన్‌ రు.దనరేశ్వర”ొ (పరు 
౪. “ఇల బహుసైన్యముల్‌ గొలువ నేక శిలాపురి తూర్పు దిక్కునన్‌” 
శివయోగసారము 


ఈ విధముగా.గాకతీయరాజధాని యైన యేక శిలానగరమునకే * ఓరుంగల్ల'నియు, 
“ఓరుగల్లనియు, జనవ్యవహారమున “ఒరంగోల్లనియు+ బేరులుండినట్లు స్పష్ట్రపడు చున్నది. 
కాని యుకే శాసనమున ఏకశిలా నగరము, ఓరుగల్లు అనునవి పర్యాయనామములుగా+ 
బేర్కొనంబడలేదు. ఈ కొటుతను కొజువిగోపరాజుక తమైన సింహాసన ద్వాత్రింశిక 
తీర్చుచున్నది. అందు కాకతీయ రాజధానియైన యేకశిలానగరమే యోరుగల్లని యీ 
(క్రింద నుదాహ ఎతములౌన పద్యముల వలన విస్పష్టమగుచున్నుది. 


ఉ. ఆకడ నీతి శాస్తవిదుండై గురు వీడ్కానియేలె వేడ్కతో. 
గాకతి మూల శక్తిగనిగా నొనరించినపై 6డి చట్టునా 


నేక శిలాభిధానమున నెన్నిక కెక్కి ధర్మితిలోననే 
పోకల బోనియట్టిసిరి పుట్టినయింటిీకి నోరుగంటికిన్‌. (సింహాసన ద్వా| తింశక) 


ఉ. చందనగంధులు న్విటులు జాణలు దాన వినోమలుం (బభా 
సుందర మూర్తులుం గవులు శూరులు బెద్దలు నుల్లసిల నం 
జాం య ఎం ౧ 
(క్రందన వై భవాఢ్యండగు కాకతి భూపతి రాజ గలక్ష్మీ బెం 
పొందెడు నప్పురంబున మహోత్సవ లీలలనుండె నేర్పునన్‌ (సింహాసన ద్వా! తింశక) 


(0. 1.1.0. No. 50 Bothpur Inscription 
న. 1.1.0. No. 52 Bothpur Inscription 


గోదావరికి గౌతమి, గంగ యను రెండు పర్యాయ పదములుగ వాడబడినవి. 


23 


క అతండు |త్యంబక గిఖరో 
ద్బూతను విఖ్యాత బరమ పూతదిలోకీ 
మాత మహా పాతక సం 
ఘాతాను యాత గనియెన్‌ గంగన్‌. (సింహా. ద్వా) 


ఈ పద్యమున గంగ (త్యంబక గిథోదూ త యని వర్రితయగుటచేనిది గోదావరియనుట 
నిశ్శంశయము. ' గోదావరి (త్యంబకమున. బుట్టుచున్నదను విషయము భూగోళ శాస్త్రజ్ఞుల 
కెల్ల విదితమే. & 


ఏకి లానగరము ఒంటీమిట్లయేల కాకూడదని కొందణు [పశ్నింపవచ్చును. కాని 
యది [ప్రాచీన కాలమున, అధమము పోతన కాలము నా(ై నను, అంత (పసిద్దమైనది కాదని 
యూహించుట కవకాశము గలదు. ఒంటిమిట్టు విజయనగర రాజ్య కాలముననే, అందును 
ముఖ్యముగా తుళువ వంశము వారి రాజ్యపాలనముననే (ప్రసిద్దికి వచ్చినట్లు కన్పట్టును. 
ఒంటిమిట్టులోనింత వణకు నతి (ప్రాచీన శాసనము లేవియు దొరకలేదు. అచ్చటయణానవచ్చు 
కొలది శాసనములు సదాశివ రాయల కాలము నాటీవి. అనయా బదునాఆఅవ శతాబ్దము 
నా(టీవి. తెలుగు నందున్న యీ శాసనములలో, న్నీగామము, ఏకశిలానగరమనిగాని 
ఓరుగల్లని గాని గాక “ఒంటిమిట్ట యనియే పెర్కొానంబడినది. ఓరుగల్లు ఏకశిలానగరము 
అనునవి కాకతీయ రాజధానికే క్రీ.శ. ౧౧వ శతాబ్దమునుండి యిప్పటి వణుకు (పసిద్దములును 
రూఢములును నై యుండగా ఒంటీమిట్టయేక గిలానగరమనుట యంత సముచితముగా 
గానరాకున్నది. పోతన స్నానార్టము చంద |గహణ కాలమున గోదావరికి వెడలి, యచ్చటి 
పులినతలమున ధ్యానమగ్నుడై యున్నప్పుడే, యాతనికి శ్రీరామభ్యదుండు ప్రత్యక్షమై 
శ్రీ మద్భాగవతమును రచింపుమని యానతి యిచ్చెను. తరువాత నాతండేకశిలా నగరమునకు. 
దిరిగి వచ్చి యచట రచన (ప్రారంభించెను. కాకతీయుల కాలమునుండి పోతన కాలము 
వణుకు ఓరుగల్లు తన [పాముఖ్యమును గోలుపోనే లేదు. బహమనీ సుల్తానుల కాలములో 
గూడ రేచర్ర గో తులైన రాచకొండ భూపతులకును నిది (ప్రధాన నగరముగ నుండెను. ఈ 
విషయములు చర్మితవలననే రూఢమగుచున్నవి మరొక ముఖ్య విషయము. ఓరుగల్లునకే 
యేకశిలయను సంస్కృతీకరణము సరిపడును. ఒంటిమిట్టుకు€ గాదు, 


బమ్మెర £ ఏకశిలా నగరము కాకతీయుల రాజధానియగు నోరుగల్టై నపుడు బమ్మెర 
(గామము కూడ ఆ (పాంతముదే.యయగుట సముచితము. అనగా తెలంగాణమునందలిదే 
యెయుండవలయుననుట. ఇప్పటికిని ఆ [గ్రామము ఓరుగంటిీకీం గొల(ది యామడల 


24 


దూరమున నున్నది. ఓరుగల్లు, వరంగల్లు, వొరంగల్టు అయినట్టు జన వ్యవహారమున 
బమ్మెర బొమ్మెరయెనది. ఇప్పటికీ నా [గామమును బమ్మైరయని బొమ్మెైరయని 
వ్యవహరించు వారును (వాయువారును గూడ( గలరు. బమ్మెర (ప్రాథమిక రూపము. 
బొమ్మెర, తరువాత జనుల వాడుకలో వచ్చిన రూపాంతరము. బొమ్మెరయనియు, 
బమ్మరయనియు పేర్లలో కించిద్చేదము గలిగినంత మాతమున నా (గామములొకటి 
కావనుట పొసగదు. (పాచీన [గామనామములనేకములు, జన వ్యవహారమున [భష్టములై, 
వికృతిని బొందినవి. వీని కుదాహరణము లెన్ని యేని చూపవచ్చును. ఏకశిలానగరము, 
ఒంటి మిట్ట కానట్లు బమ్మెర యుంగడప మండల మండలములోనిది కానేరదు. బమ్మెర 
యని కాని బొమ్మెర యని గాని పేరుగల [గామమా (ప్రాంతమున లేనే లేదు. 


ఆం(ధ భాగవతము ఏకారణముననో పోతన కృత...ఎగనే గాక యితర కవికృతముగ( 
గూడ కొన వచ్చుచున్నది. ఈ మహో బాగవతము. సంచల పంచమి షష్టస్కంధములు, 
ఏకాదశ ద్వాదశ స్కంధములు మా[తము పోతన కృతములు కావు. పంచమ స్కంధమును 
రచించిన కవి బొప్పనామాత్య కుమారు(డై న గంగయ. షష్ట స్కంధ రచయిత యేర్చూరి 
కనవయ కుమారుండై న సింగయ. ఏకాదశద్వాదశ స్కంధములకు. గర్త పోతనామాత్య 
శిష్యుండై న వెలిగందల నారయ. ఈ విధముగా నార్మధ మహా భాగవతము ఇప్పుడున్న రీతిని 
ఏకకర్షృకముగా గాక బహుకర్శృకముగా6 గన్ని ంచుచునుది.” ఇందుకు. గారణములు వేజొక 
యెడ. (బస్తావింపయడి యున్నవి. 


పోతనామాత్యుడు భాగవతమునంతయు నాం డ్రీకరించెననియు, అందు. గొన్ని 
భాగములుతృన్నములు కాగా గంగయ, సింగయ, నారయలు వానిని పూరించి రనియు. 
జౌప్పుదురు. వీరిలో గంగయ యెచ్చటివాండో తెలియదు. మిగిలిన సింగయ నారయల 
యింటి పేర్లను బట్టి చూడ వారు ఏర్చూరు, వెలిగందల వాస్తవ్యులని తలియవచ్చుచున్నది. 
పోతనామాత్యుండు తెలంగాణము లోని వాడని నిశ్చృయింప నవకాశమున్నందున, సింగయ 
నారంగలు కూడ తెలంగాణము వారే యని యూహి ంచుట సమంజసము. పోతనామాత్యుని 
“యింటీపేరై న బమ్మెర |గామము తెలంగాణమునందే యుండుట చేత సింగయినారయల 
యింటి పేరి! (గామములగు, ఏరూ రు, వెలిగందలలు కూడ నా దేశములోనివేయెయుండవలెను. 
ఈ పేరి (గామములు తెలంగాణేతర మగు నాధ దేశము నందుండుట ఒకవేళ సంభవమని 
యంగీకరించనప్పటికిని నారయ పోతన శిష్యుడే యగుట చేతనాంతడు కూడ 
తెలంగాణము లోని వెలిగిందల [గామ వాసియె యుండవచ్చుననుట సాధువాదము. సింగన 
కూడ తత్సాంతీయుడే యనుటకు ఏర్పూరు [గామము కూడ తెలంగాణము లోనే 


25 


యుండుట (పబలాధారము. ఈ కారణముల వలన నాం[ధ మహాభాగవతమునందలి 
యుత్సన్నములౌ న భాగములను పూరించిన ముగ్గురు కవులలో నిద్దరి యింటి పేర్హ్ణయిన 
(గామములు తెలంగాణమునందే యుండుట వలన సమ్మగాం[ధ భాగవత రచనము 
తెలంగాణమునందే. జరిగియుండునని యూహీంచుట కెక్క్ళువ యవకాశము గలదు. 


పోతనామాత్యుని స్ట్రలన్షిర్ణయమునకు సహాయకారియైన మణీయొక విషయము 
భోగినీ దండకములోని సర్వజ్ఞ సింగ భూపాలుని (ప్రస్తావము. భోగినీదండకము 
పోతనామాత్యకృతమగునా కాదా యను విషయము వేటే చర్చింపంబడును. అది పోతన 
కృతమను న్నిరయము మీందనే పోతనామాత్యస్థల నిరూపణమునకు సింగభూపాల 
విషయమాధారమగు చున్నది. 


సింగభూపాలు(డు రాచకొండ రాజధానిగా( బరిపాలించిన రేచర్త గో తుండు. రేచర్ల 
గోతు(లాన రాచకొండ రాజగిరి పరిపాలకులలో సింగన నామాంచితులు మువ్వురు గలరు. 
వీరిలో మొదటి సింగ భూపాలునకు సర్వజ్ఞబిరుదము లేదు. మిగిలిన యుభయులును 
సర్వజ్ఞ బిరుదాంకితులే. మొదటి సర్వజ్ఞ సింగభూపాలునిక్తి, కుమారాన్నవోత భూపాలు(డు 
మనుమడు. ఈ రెండవ సర్వజ్ఞ సింగమనేనికి వసంత భూపాలుడు సోదరుడు. 


రాచకొండ రాజ్యమునకు. బునాది వేసిన వాడు మొదటి సింగభూపాలు(డై నను, 
చుట్టుపట్ట్లనుండు భూనాథులను జయించి యోరుగల్లన(బడు నేకశిలానగరమును గూడ, 
దన యధికారము క్రిందికి దీసికొని వచ్చి, రాచకొండ రాజ్యమును విస్తరింప(ేసిన వారు. 
అతని తనయులైన అనవోత మాదానాయకులు. తండి మరణానంతరము 
అనవోతానాయకు(డు సింహాసనమధిష్టించి రాజ్యమును బరిపాలించుచు, దక్షిణపు సీమను 
శతువుల బారినుండి కాపాడుటకు దన సోదరు(డగు మాదానాయకుని దేవర కొండ 
యందు? దన (పతినిధిగ నియమించెను. నాటీనుండి మాదానాయకుని సంతతివారు 
దేవరకొండలోను, అనవోతానాయని సంతతివారు రాజ్యమునకు. [బథాన నగరమగు 
రాచకొండలోను బరిపాలించుచు వచ్చిరి. బహ్మనీ సుల్తానుల ఒత్తిడి యెక్కువగుచు వచ్చిన 
కొల(ది యనవోతానాయని సంతతివారు, దేవరకొండను ఓరుగంటిని గూడ ముఖ్యపట్టణముగా( 
జేసికొనిరి.. రాజగిరి రాజ్యాధిపతి తన సోదరుల నోరుగంటి (పొంత పరిపాలనకు 
నియమించుచు వచ్చెను. అనవోతానాయని పుతులును, పొతులును, (పపౌతులును 
గూడ రాచకొండేనేలిన వారే. ఈ వంశమునందలి కడపటి రాజుల కాలములో బహ్మనీ 
సుల్తానులకును రేచెర్ల వారికిని గల మైత్రి చెడినది. అప్పటినుండి రేచెర్తవారు అవకాశము 
దొరకినపుడు కర్ణాటాధీశ్వరులతో. గలసి బహ్మనీ సుల్తానులపై తిరుగుబాటు చేయుచు. 

26 


బరిస్టతులను కూలింపనపుడు వారికీ లొంగిపోయి కప్పములు కట్టుచు గొంతకాలము 
గడపిరి. ఉభయులు నొండాణులకు గర్భశతువులై రి. బహ్మనీ సుల్తానులకును రాచకొండ 
రాజ్యాధిపతులకును బెక్కు సంగామములు జరిగినవి. తుదకు బహ్మని సుల్తానులు 
రాచకొండ భూవరులను నిర్హించి వారి రాచకొండ, యోరుగల్లు రాజ్యములను పూర్తిగా 
న్నాక్రమించుకొనిరి. రాజ్యభష్టులై న రెండవ సర్వజ్ఞసింగ వసంతావనీ నాథులు చేయునది 
లేక కృష్ణాతుంగ భ[దలను దాంటి విజయనగర రాజ్యమును జేరిరి. అప్పుడు కూడ సింగ 
భూపాలుని సవతి సోదరు(డును మాదానాయని సంతతివాడునునగు లింగమనేడును 
కటకము గజపతుల సాయము గై కొని తమ రాజ్యము సంపాదించుకొనుటకు. | బయత్నించుచు 
వచ్చి కొంతవణుకు( గృతకృత్యుడాయెను. కాని వారి ప్రధాన నగరమగు రాచకొండ 
మాతము చేయి దాటిపోయెను. 


ఒకవేళ రెండవ సర్వజ్ఞసింగ భూపాలుని మీంద పోతన భోగినీ దండకమును 
జెప్పెనన్నచో నది సింగ భూపాలుడు రాజ్య భష్టుండు కాకపూర్వమే, పోతనామాత్యు(డాతని 
య్మాశయమున నుండి నప్పుడే, జరిగియుండవలెను. తనకే నిలువ నీడలేక పర 
రాజ్మాశయము వెదకికొనుచు దేశాంతరగతు(డై న వసంతావనీ నాథ సోదరుండు రెండవ 
సర్వజ్ఞ సింగ భూపాలుడు, పోతన నట్టి కోరిక కోరుట హాస్యాస్స దము, నసంభవము నగును. 


అందువలన భోగినీ దండక రచనము రాచకొండ, ఓరుగల్టులు తురుష్కా[కాంతములు 
కాకమునుపే, సింగభూపాలుడు రాజ ఫ(భమ్ట్హండు కాక పూర (మే, జరిగియుండవ లెను. 


ఈ విధముగా జూచినను బోతనామాత్యుండు తెలంగాణమువా(డే యనియు, 
నతనిస్వస్థలము, బమ్మెర, తెలంగాణము లోనిదేయనియు నిశృయింపవచ్చును. 


27 


4. భాగవత (గంధ పాతములు 


హాందవుల కందణుకు, భారత భాగపత రామాయణములు పరమ పూజ్యములగు 
(గంథములు. అంధమున నా మూండు (గంథములలో నేదియు నేక కవి క ఎతము కాదు. 
(ఈ మాలు నే6టి యాం! ధీకరణము ల విషయమున జెప్పినదికాదు. రంగనాధ 
రామాయణమేకకవికృతమను కొనవచ్చును.) కాని యా [గంధ విషయమున నసలుకే 
మోసము వచ్చును నే(టే ముదిత (పతులను బట్టి భాగవత కర్తలుగా నలుగురు కవులు 
తేలుచున్నారు. 
౧. పోతన : - (పథమ ద్వితీయ తృతీయ వతుర్హ స్కంధములు సప్రమాష్టమ నవమ దశమ 
స్కంధములు. ద్వితీయ స్కంధమున ౯౩వ పద్యమునుండియు, “అట్టి యనంత శక్తీ 
జగదాత్ముని “వరకు ” దశమ స్కంధమున “కాటుక నెజయంగ, గని సరు వరదలౌ” అను 


పద్యము నుండియు, నెలిగిందల నారయ కవిత్వమని చెప్పుంబడియున్నది. 


౨. వెఠిగందల నారయ : ఏకాదశ ద్వాదశ స్కంధములు 
౩. గంగయ బ్‌"ప్పరాజు : సతతము స్కంధము 

{ 9 ణ్‌ అన్న అడ అగ 
లె ఎర్ఫూరి ఎుంగయ : షష్ట స్కంధము 


ము[దిత [పతులయందిట్టున్నను, సమ్యక్స రిశీలనాసంతరము మీ(ది విషయములను 
యథాతథముగా నంగీకరించుట కవకాశము చాలకున్నది. ఇతర కవులు రచించినట్లున్న 
భాగము లందు. గూడంబోతన కవితారీతుల గాన వచ్చుచున్నవి. షష్ట స్కంధమందలి 
యజామీళ చిత కేతూపాఖ్యానములసు గాని దశమస్కంథోత్తర భాగమందలి యుషాపరిణయ 
కుచేలోపాఖ్యానములను గాని పరిశీలించిన వారి కీయంశము విస్పష్టము కాకపోదు. ఈ 
భాగములందు( బోతనవనిపించు సంత్యాసు | పాసములు, సాంస్కృతిక ద్వీర్ణ సమాసములు 
మొదలగు రచనా విశేషములు పెక్కులు గలవు. మటీయు. బోతన కృతములని 
చెప్పబడు భాగములందు. గూడ నీ పద్యములమ్మహాకవియే రచించెనా యను సందియమును 
గలిగించునవియు నచ్చటచ్చట( గన్నట్టును. కావుననే భాగవతమున (గంధ పాతములు 
గలవని పలువురభ్శిపాయపడుచున్నారు. ఈ విషయమున గల వాదములను స్టూలముగ 
నిట్లు చెప్ప వచ్చును. 


౧. భాగవతమును బోతన సమ్మగముగ న్నాధీకరించెను. దానిని సర్వజ్ఞసింగ 
భూపాలుడు తన కంకితమిమ్మని కోరెను. పోతన యద్దానికంగీకరింపలేదు. అంతట 
సింగమనీడు పోతనపై నలిగి తత్క్బృత భాగవతమును బాతిపెట్టించెను. అంచువలన నా 
(గంధము నందలి కొన్ని భాగములు శిథిలములయ్యెను. ఆ శిథిల భాగములను, నారయ 
సింగన గంగనలు పూరించిరి.  ఇదియొక వాదము. దీనిని. (బ|పథమముగా 
(గంథస్టముగాఐంచినవాండు కూచిమంచి తమ్ముకఎ. 


ఈ వాద మింకొక విధముగా కూడ నున్నది. పోతన భాగవతము నాం, ధీకరించి 
యద్దానిని తన దేవతార్చన పెట్టులో నుంచి పూజించుచుండెడివాండట. పోతన చనిపోయిన 
తరువాత నాతని కొడుకా [(గంథమును దీసి చూడగా నయ్యది యచ్చటచ్చట శిథిలమై 
యుండెస(ట. అందులకాత(డు విచారించు చుండలా బోతన యాతని కలలో. గన(బడి 
యా శిథిల భాగములను తన (పియ శిష్యుడగు వెలిగందల నారయ పూరించుననియు 
నాతసికా[ గంథము నిచ్చి వేయుమనియు జెప్పెనట. 


౨. రెండవ వాద సారమిది. భాగవతము నీ నలువురు కవులు నేక కాలముననే 
రచించిరి. ఆ (గంథము శిథిలము కాలేదు. ఆ కవులలో. బోతన సు(పసిద్దుండు గావున 
నాతని పేరనే యా [(గంథము వెలసినది. పోతన రచించిన భాగమలందచ్చటచ్చట 
సీరసములగు రచనలు గన్సట్టుటకు( గారణమా వస్తుతత్త్వమే గాని కెథిల్యము గాదు. 


ఇందును అవాంతర భేదము గలదు. ఈ వాదమును మీటి రెండు వాదముల 
సమస్వయమని చెప్పవచ్చును. ఈ వాద సారమిడి : పోతన [బదికి యున్నప్పుడె నారయ 
యేకాదశ ద్వాదశ స్కంధములను రచించి [గంథముసు బూర్తి చేసెనని కొందరి యభిప్రాయము. 
ఏమైనను బరమార్హమొకళు. పోతన యేకాదశ ద్వాదశ స్కంధముల నాం ధీకరింపనే లేదు. 
పంచమ షష్ట స్కంధములు మా(తము [కమి దష్టములు కాగా గంగన సంగనలు పూరించిరి. 


కారణ మెద్దియెనను |క్రిమిదష్ట్రమెనదని మ్మాతము వీరంగీకరింతురు. 


ఇ(క(బై వాదముల సామంజస్యమును బరీశీలింతము. ఈ పరిశీ లనకు(బూర్యము 
మనము ముఖ్యముగ గమనింపవలసిన విషయ మొకటి కలదు. ఏకాదశ ద్వాదశ 
స్కంధము లను షష్టస్కంధమును మత్స్యవరాహ పురాణ | గంధ కర్తయగు హరి భట్టారకుడు 
నాంధీకరించి యున్నాడు. కవుల వవ్టము షష్ట స్కంధము నాం(ధీకరించియున్నారు. అది 
యిప్పుడు లభ్యము కాదు. హరిభట్టారకుని [గంధము మా(తము మనకు లభ్యమగుచున్నది. 
ఇదియముదితము. 


29 


మొదట దిమ్మ కవి చెప్పెన యంశములను బరామర్శింతము. ఈతని పై నించుమించుగా 
నాధునికులందణును దాడి తీసిరి. వారి వాద సారాంశమంతయు నొక్క వాక్యములో. జెప్ప 
వచ్చును. కవి పండిత పోషకుండును, రసార్థవ సుథాకర [గంథ కర్తయు నగు సర్వజ్ఞ 
సింగభూపాలు(డిట్టి యకృత్యమును గావించునా! ఇది వీరి సంశయము; కాని కవి పండిత 
పోషకుండు, రస్తార్థవ సుథాకరాద్యనేక (గ్రంథ కర్తయునగు సింగమనీడు పోతన సమకాలికుండు 
కానేకాండు. ఇది వీరి ఖండనమునందలి (ప్రథమ దోషము. పోనిండు. తరువాతి సింగమనీడు 
మ్మాతమిట్టి యకృత్యమును గావించునా! అని వీరు |పశ్నింపవచ్చును. ఏల సేయ రాదు? 
ఇట్టి యకృత్యములు గావించిన రాజులెందణు లేరు. సాళువ నృసింహ రాయలు, పరమ 
భక్తాగేసరుండగు నన్నమాచార్యులను శనపై (గీర్తనలు సెప్ప నిరాకరించినందులకు శిక్షింపలేదా! 
రాజులు ధన మదాంధులను విషయము సర జన విదితము. అను[గహము గలిగిన నందల 
మెక్కింతురు. ఆగ్రహము గలిగిన పాతి పెట్టింతురు. కావున నిదియొక యాక్షేపము 
కాజాలదు. ఆగ్రహము గలిగినఖాతి పెట్టింపనేల? కాల్సింపలే(డా? అని యొక రడిగిరి. 
నిజమే. కాల్సింప వచ్చునుగాని యప్పుడుమొదలికే మోస ము వచ్చును గదా! పాతిపెట్టించిన 
ఈ కవితానిన్ని నాళ్లుశమించి రచించిన [గంథము నశించుటకోర లేక తుదకంకితమిచ్చుట 
కంగీకరించునేమో యని రాజాసించి యుండవచ్చును. కాల్చివేసిన మనసు మార్చుకొని 
మ్మాతము కవియేమి సేయ(గల(డు. కావునం బాతిపెట్టింపనేల? తగుల, బెట్టింపరాదా! 
యను (ప్రశ్నము సమంజసము కాదు. ఇంత మ్మాతమున. నీ వాదమంగీకార్యమని నా 
యభి[ప్రాయము కాదు. ఈ వాదమందు వీరు చూపు దోషములు సరియైనవి కావనియే నా 
యభిపాయము. ఇందు నిజమైన దోషమిది కానే కాదు. అసలు పోతన భాగవతము 
నాం|ధీకరించు కాలమునకు సింగమనీయ - (ఆతడే సింగమయైనను సరే) - బదికి 
యేలేండు. ఇక నా (గంధము నాతండెట్టు పాతి పెట్టించును? భోగినీ దండక రచనా 
కాలమునకే యాతండు వయసు చెల్లిన వాడు. భోగినీ దండక భాగవత రచనలకు మధ్య 
ముప్పది యేండ్ల కాల వ్యవధి యుండును. కావున భాగవత రచనా కాలమునకు సింగమనీడు 
కాలధర్మమునందెనని చెప్పుట నత్య దూరము కాదు. కొందలు కూచిమంచి తిమ్మకవి 
యీ యప్మపథ కల్పించినాడని తిట్టిపోయుచున్నారు. కాని తిమ్మకవికి సింగమ నీనిపై ( 
బగయా! అతడ కథనేల కల్పించును? జన్మశుతినే యాతండంగీకరించి యుండును. 
లోకమున లేని గాధలను, ఇట్టి విషయములందు. గవులు కల్పింపరు. ఉన్న విషయములనే 
గ్‌ కొందురు, కాని యాగాధల యందలి సత్యాసత్యములను బరామర్శింప కుండుట వారి 
దోషమే యనవచ్చును. కాని యిదియు నౌక విధముగా యోజించినచో దోషము 
కాజాలదు. ఇట్టి కథలను వారు కూడ నమ్మియే యుందురు. దానికి. గారణము వారికి 


30 


సమ్మగమగు చార్మితక పరిజ్ఞానము లేక పోవుటయే. మణీయు నిట తిమ్మన చెప్పందలంచిన 
ముఖ్య విషయమేమి? భాగవత (గంధమెట్టు శిథిలమయ్యెననియా? కాదు. పోతన కూడ 
లాక్షణికు లంగీకరింప(దగిన కవియని స్థాపించుటయే యాతని ముఖ్యోద్దేశము. అయిన 
నీగాధను అప్పక వ్యాదులు ఏల చెప్పరై రని యొక |పశ్నముదయించును. కాని పోతన రేఫ, 
శకట రేఫ మైతిని పాటించినాడనియే అప్పకవి మతము కాని యట్టి మైత్రి పోతన వంటి 
మహాకవి చేయునది కాదనియు అది త్మద్గంధమును బూర్తి చేసిన యితర కవుల దనియు. 
జెప్పవలసిన యావశ్యకత యప్పకవికి లేదు. అట్టి యజ్ఞత పోతనకు. గూడ గలదనియే 
యప్పకవి విశ్వాసము. అందులకే యతడడా గాధ నెత్తికొన లేదు. అంత మ్మాతమున 
ఆనా(టీకా గాథ లేదని చెప్పవలను గాదు. కావుననీ గాథ కూచి మంచి తిమ్మకవి కల్పించినది 
కాదు. జన్మశుతినే యాతండంగీకరించినాండు. పోతన కూడ నన్నయ తిక్కన వంటి 
లాక్షణీకుండగు కవి యని న్టాపించుటయే యాతని (పయోజనము. : అయిన యీ 
జన శుతికిగారణమేమి? అని మరల (ప్రశ్న. దీనికి గారణము దురూహ్యముగాదు. భోగినీ 
దండక రచన వలన( బోతనకును సర్వజ్ఞ సింగమనీనికిని గొంత యనుబంధమున్నది. ఆ 
సంబంధమును బురస్కంరించుకొనియే యీ కట్టు కథ పుట్టి యుండును. ఆధార 
రహి తముగ జన (శుతియును గలుగదు. కాని యయ్యది యొకప్పుడూహా పోహలకు లోనై 
వికృత రూపమును దాల్బును. అట్టైగాకున్న నీ కథ సర్వజ్ఞ సింగమనీనికి సంబంధించియే 
యేలపుట్టవలెను? మజొక (ప్రభువునకు సంబంధించి యేల పుట్టలేదు? సర్వజ్ఞానకును 
బోతనకును గొంత సంబంధము గలదు కావుననే యీ గాధ పుట్టినది. ఈ గాధ లోకమున( 
గలదు కావుననే తిమ్మకవి (గహించినాండు. కావున నీ విషయమున దిమ్మకవి దోషమేమియును 
లేదు. 


ఇక నాథునికుల సిద్దాంతములను బరిశీలింతము. పోతన జీవించి యుండంగనే 
నారయ యేకాదశ ద్వాదశ స్కంధములను రచించెనని యొక వాదము. ముదిత (పతులను 
బట్టి చూచినచో నీ వాదము సమంజసముగా( గన్పట్టుదు. పోతన భాగవతము నద్ద్వైత 
పరముగా నాంధీకరించి యున్నాండు. ఏకాదశ ద్వాదశ స్కంధములు విశిష్టాద్వైత పరముగ 
నున్నవి. పోతన జీవించి యున్నప్పుడే యీ స్కంధములు రచింపణడి యున్నచో నీ 
మతద్ద్వైవిధ్యమున కాతండంగీకరించునా? రెండవది : పోతన యాం, ధ్రీకరణ విధానము 
స్టూలముగ విపులీకరణమని చెప్పవచ్చును. ఏకాదశ ద్వాదశ స్కంధములు చాల 
సంక్షేపముగ నాం(ధీకరింప(బడియున్నవి. మూలము నందలి వేదాంత ఘట్టములనేకములు 
సూచనా మా(తముగ మ్మాతమే చెప ఎ (బడినవి. ఇందులకు గ్రీ,క ్రమ్హండుద్ద్రవునకుపదేశించిన 
గీతలొక [ప్రబలోదాహరణము. పోతన వేదాంత ఘట్టములను గొని యెడల విపులీకరించెను. 

31 


కొన్ని యెడల యథతథముగా నాంధీకరించెను. గాని యెచ్చటను విడిచి యుండలేదు. 
అతండీ విషయమును జూచియే యున్నచో నందులకంగీకరించునా? కావున. బోతన 
జీవించి యుండంగనే నారయ యేకాదశ ద్వాదశ స్కంధముల రచించుట పొసగదు. 
మణీయు( బోతనకు శ్రీ రాముడిచ్చిన యాజ్ఞ “మన్నామాంకితంబుగ భాగవతముసు 
రచియింపు” మనియే కాని, రచియింప( జేయుమని కాదుగదా! అట్టే యెడం బరమ 
భక్తాగేసరుడగు పోతన భగవదాజ్జను ధిక్కరించెనని చెప్పం గలమా? _ కావున. బోతన 
జీవితకాలముననే నారయ యేకాదశ ద్వాదశ స్మం౦ంధములను రచించుట కవకోశము లేదు. 
అతని నిర్యాణానంతరమే నారయ దీనిని బూరించుట గాని, స్వ్యయముగ రచించుట గాని, 
చేసేయుండును ఇట [బ(పథమమున. జౌెప్ప(ణబడిన యంశముల నొక పరి స్మరింతము. 
ఏకాదశ ద్వాదశ స్కందములను, షష్ట స్కంధమును హరిభట్టు కూడ రచించియున్నాడు. 
హరిభట్టు మహాకవి. మత్స్యవరాహ పురాణముల నాం|ధీకరించిన మేటి. అట్టి మహాకవి 
భాగవతమునందలి చివరి రెండు స్కంధములను మధ్య నొక స్కంధమునేల యాం | ధీకరించెను? 
చేయ(దల(చుకొనినచో భాగవతమును సంపూర్ణముగా నాత(డాం|ధీకరింప( గలడు. అది 
పోతనకె తవలౌ నుండునా! లేదా! యను విషయము వేరు. అతండీ స్కంధములనే 
గె కొనుటను బట్టు చూడగా నిట్టి యూహకవకాశము గల్లుచున్నది. శిథిల భాగములను 
బూరించుటకు నారయాదు లును (బయత్నించరి. ఈత(డును (బయత్నించియున్నాండు. 
ఏకాదశ ద్వాదశ స్కంధములు పోతన రచించియే యుండినచో నవి చాలదనుక శిథిలములై 
యుండును. లేదా దశమ స్కంథ రచనానంతరము పోతన మరణింప(గా నారయయు, 
హరిభట్టును, ఎనరికి వారే వానిని బూర్తి చేయుటకు యత్నించి యుందురు. కొందటు, 
నారయ (గంథము సందును హరిభట్టు (గంథమునందును పద్య నామ్యము గన్సట్టుచుస్నవి 
కావున నిందెవ్వరో యొకరు |గంథ చౌర్యమునకు( బాల్పడియుందురను చున్నారు. కాని 
యది సరి కాదు. నారయ హరిభట్టునకు( బూర్వు.డు. కావున నాతడు చౌర్యము చేయుట 
కవకాశమే లేదు. హరిభట్టు బహుపురాణాం|ధ్రీకర్త. మణీయు నారయ గద్యములుగా |వాసిన 
యనేక భాగముల నీతండు పద్యములలో [వ్రాసియున్నాండు. అటి మహాకవి నారయ 
పద్యముల కాసపడెననుట సమంజసము కాదు. ఈ సామ్యమునకు "రెండే కారణములు 
కన్సబ్దుచున్నవి. ౧. పోతన [గంధము శిథిలము కాగా వీరిర్వురు. బూర్తి చేసినచో నందు 
మిగిలిన పోతన గద్యపద్యములను వీరిర్వురు నష్టే యుంచి యుందురు. అందువలన 
సామ్యమేర్పడి యుండును. లేదా యిది (వాయనకాం[డ లోసమైయుండును. అన౮ా 
హరిభట్టు రచించిన పద్యములను నారయ | గంధమున( జేర్చి యచ్చటి వచన భాగములను 
మార్చి యుందురనుట. 


ఇక బంచమమష్ట స్కంధముల విషయము $ = 

పంచమ స్కంధమును బొప్పరాజు గంగన మ్మాతమే యా(ధీకరించెను. దీనినింకొక 
రాం(ధీకరించనట్టు కానరాదు. ఇందు(బోతన పోకడలంతగా(గానరావు. ఇది రెండాశ్వాసములుగ 
విభజింపండియున్నది. శ్రీ, కృష్ణు నకంకితము. ఈ కవి తనకులగో త్రాదులను జెప్ప లేదు. 
షష్ట్యత్యంము లును లేవు. ఇందు సింగన తన కులగో|తాదులను జెప్పుకొని యున్నాడు. 
ఈతండు నొక స్వప్ప గాధను జెప్పి, తానాశువుగ శ్రీకృష్ణ పరముగం జెప్పిన యొక 
శ్లోకమును వాగ్దేవత మెచ్చినదని నుడివి యున్నాడు. ఇందు. దిక్కనకు నీతనికి. గొంత 
సామ్యము గలదు. ఈ స్కంధములు శిథిలములగుటచేతనే వీరు పూర్తిగావించి 
యుందురు. నడుమసున్న యీ స్కంధముల నాం| భ్రీకరింపక పోతన యేల విడచును? 

పోతన భాగవతము శిథిలమగుటకు( గారణమేమి? అనుమొదటి |పశ్నకు మనము 
మణుల రావలసియున్నది. భాగవతము నాం| ధీకరించి యాత(డెవ్యరికిని జూపక పెట్టైలో 
నుంచి పూజించుచుండెనని యొక వాదము. ఈ వాదము కంళు నీ రసవాద మింకొకటి 
యుండదు. నీరసమే కాదు.  అసందర్భము కూడ. “జగద్దితముగి భాగవతము 
నాంధధ్రీకరించిన పోతన యా గంధము నెవ్వరికిని జూపక యొక "పేటికలో దాచి యుంచెనా? 
అబన నమ్మహా (గంధము నాం|ధీకరింపనే ల? దీనిని బట్టి చూచినచో. బోతన వంటి 
స్వార్హపరుండును, మహా మూర్తుండు నింకొకండుండునా? ఈ వాదము కేవల జల్పము. దీని 
నంగీకరించు టమ్మహాకవి యెడ మపచారమును గావించుటయే. ఈ వాదము నందలి 
తక్కిన విషయములు గూడ కట్టు కథల వలెనే యున్నవి. 

ఇక భాగవత [గంధము శిథిలమగుట , కొక్కలు కారణము గన్పట్టుచున్నది. 
ఇదియు గేవలము సత్యమని చెప్పంజాలము. ఇదియు నొక యూహయే. పోతన తన 
భాగవత | గంధమును భగవదంకితము చేసియున్నాడు. రాజారికితములై న గంధములకుండు 
(పాచుర్యముదీని కుండుట కవకాశము లేదు. తమక్షంకితములై న [గంధములకు. 
బెక్కు([పతులను (వాయించి యా (గంధ (పచారమునకై రాజోలు సర ధా (పయతి ్న ంతురు. 
అట్ట సదవకాశము భాగవత (గంధమునకు( గలిగి యుండదు. ఇట నొక శంక కవకాశము 
గలదు. తిక్కన తన భారతమును హరిహరాంకితము. గావించెను గదా!  దానికెట్లు 
(ప్రాచుర్యము వచ్చినదను (ప్రశ్న జనింపవచ్చును. కాని తిక్కనకు రాజావలంబనము గలదు. 
పోతన కది లేదు. కావున నట్టి శంక కిట నవకాశము లేదు. పోతన కాలమున 
మహమ్మదీయులప్పు డప్పుడు విజృంభించి యాం|ధపాంతము లక్షు దాడి వెడలు చుండిరను 
విషయము చరిత (పసిద్దము. వారు మధ్యే మార్గమున. బల్లెలం బట్టుణముల. 
దగులంబెట్టుచుండెడివారు. అట్టి యెడ బోతన [గంధమగ్ని (ప్రమాదమునకు గురియై 
యుండును. అదియే [గంధ పాతములకు( గారణమై యుండనోపును. 


33 


5. (శ్రిముదాం(ధ భాగవతము 


ఆం| ధికరణ నిధానము 


ఆంధ్రీకరణ విధానము స్టూలముగా రెండు విధములు. ౧. యథామాతృకము, 
౨. యధేచ్చము. యథామాతృకానువాదమును బూర్వమహా కవులాదరించినట్లు కానరాదు. 
ఆధునిక యుగముననే దానికి? (బాచుర్యము లభించినది. మాతృకయందున్నది యున్నట్లుగా 
నాం ధీకరించుట యథామాతృకము. మూలము నాధారముగా గొని స్వతం[తముగా 
బెంచికాని కుదించికాని [వ్రాయుట యథేచ్చానువాదము. దీనిన ఏచ్చానువాదమని 
కొందును స్వతం[త పద్దతియని కొందయు ననుచున్నారు. య థామాతృకమున 
కన్వతం[త పద్ధతి యనియు వాడుక గలదు. ఈ రెండునుగాక స్వతం| తాస్వతం[త పద్దతి 
యనునదింకొకటి గలదు.” ఇది పురాణేతిహాసముల నాం(ధీకరించిన వారవలంబించిన 
విధానము కాదు. కావున మనకిచ్చట నిద్దానిని గూర్చి (పసంగించుట యనావశ్యకము. ఇక 
స్వేచ్చాను వాదము. స్వేచ్చయనునది బహుముఖములుగా నుండవచ్చును. కథాగతి, 
పాతచితణము, సన్నివేశకల్పనము మొదలగు వానిలో నెద్దానియందు మార్పు తీసికొని 
వచ్చినను, నయ్యది స్వేచ్చానువాదమే యగును. 


భారతకవులది స్వేచ్చానువాదమే. కాని వారు మీది వానిలో నెద్దాని యందును 
జెప్ప(దగిన మార్పు తీసికొనిరాలేదు. కాని మూలమును యథా తధముగా గూడ 
నాంధీకరింపలేదు. మాతృకయందలి (ప్రతిపదమును దెనుగనకు రాలేదు... కావున నది 
స్వేచ్చానువాదమే యగుచున్నది. మూలమును బెంచినను గుదించినను నది స్వేచ్చానువాదమే. 


పూరాణేతిహాసముల నార ధీకరించు పట్టునంబూర్వమహాకవు లందణు నించుమించుగా 

నాకే మాధము నవలంభించిరని చెప్పవచ్చును. స్టూలముగా నా మార్గమిది - ౧. రనపద్దట్టు 
OM (ca ౧ ఇమ €&ఎ 

ములను విపులీకరించుట, ౨. నీరన ఘట్టములను. సంక్షేపించుట - సుద్రీర్థములుగానిచో 
నొకానొకప్పుడీ నీరస ఘట్టములను గూడ యథా మాతృకముగా నాం, ధ్రీకరించుటయుC 


గలదు. విపులీకరణము మాత మిట్టి యెడల నదృష్టపూర్వకమనుట తథ్యము. 
ఇక విపులీకరణవిషయము - ఇదియు రెండు విధములుగా నుండ వచ్చును. 


౧.  నైవషధాంధీకరణమున శ్రీ నాధుడిద్దాని నవలంభించెను. ఇయ్యది కేవలము 
మహాకావ్యాం(ధ్రీకరణమునకే నియతము. 


34 


లః ఈషన్మూలకము. ౨. అమూలకము. మూలమున సం[గహముగానున్న దానిని 
విపులీకరించి [వ్రాయుట యీషన్మూలకము. మూలమున ననలే లేని విషయములను 
(వాయుట యమూలకము. 


పోతన తన భాగవతమును సర్వసాధారణముగ విపుళీకరించియే (వాసియున్నాండు. 
సంక్షిప్త్రములగు భాగములు లేవనియే చెప్పవచ్చును. విపులీకరింపనిచోట యథామాతృకముగా 
నాం(ధీకరించి యున్నాండు. అందులకే యాంధ భాగవతము మూలము కంకి 
హెచ్చుగా నెనిమిది వేల (గంధము కానవచ్చు చున్నది. (గంధమనగా ముప్పది రెండక్షరములకు( 
బరిమితము. సంస్కృత భాగవతమున( బదునెననిమిది వేల (గ్రంధములను బం|డెండు 
స్కంధములును గలవని బహుపురాణ (ప్రసిద్ది. 


“య తాధికృత్య గాయత్రీం. వర్ష్యతే ధర్మ విస్తరః 
వృ(తానురవధోపేతం తదాగ వత మిష్యతే 


అష్టాదశ సహసం తత్పురాణం పరికీర్తితమ్‌.” 


(మత స్యపురాణము) 
“గంధో ష్టాదశ సాహసో ద్వాదశ స్కంధ సమ్మితః 
హయగ్రీవ (బహ్మ విద్యా యత వృతవధస్తధా 
గాయ (త్యా చ సమారంభః తద్వై భాగవతం విదుః 

స్కాందపురాణము 


ఇప్పుడు మనకు లభించుచున్న భాగవతమున సంస్కృతము స్కంధ సంఖ్య 
సమానముగనే యున్నదిగాని (గంధ సంఖ్య మారినది. ఇప్పటి (శ్రీ మద్భాగవతమున 
' నిరువది రెండు వేల [గంధము గలదని పండిత విమర్శకాభిపాయము. ఇక నాంధమున 
నిది దాదాపు ముప్పది వేలకు. బెరిగినది. అనగా మూలమునందు కంటె నించుమించుగా 
నెనిమిది వేల (గంధము పెరిగినదనుట. దీనిని బట్టి పోతన యాం ధ్రీకరణ విధానము 
విపులీకరణ మనుట స్పష్టము. ఈ విపులీకరణమునకు( గారణము లెవి? 


ఈ ప్రశ్నకు సమాధానము నిట్లు క్షుప్తముగా( జెప్పనగును. (బహ్మో ద్యష్టాదశ 
పురాణములలో భాగవత ముత్తమోత్తమము, బహురహస్వార్హ (పతిపాదకము, పరమ వేదాంత 
35 


(పతిపాద్య భగవద్గుణ గణా పాదకము కావున రహస్యార్థము లను వివరించు పట్టును వేదాంత 
ఘట్టములను విశదీకరించు పట్టను, విపులీకరణ మావశ్యకమాయెను. ఇట్టే ఘట్టములందే 
తజుచుగా(బోతన శ్రీ, ధరీయము ననుసరించెను. పరతత్త్వ[పతిపాదకములుగాని చోటు లందు 
గూడ బోతన క్రీ ధరీయము ననుసరించుటగలదు. అవి మున్ముందు వివరింప(బడును. 
పోతన మహాభక్తుడు. భగవద్దుణగణములను వర్రించుచో నాతడు భక్త్యావేశము నకులోనై 
మూలమును బహుధా విపులీకరించును. ఒక్కొక్కప్పుడు కేవల స్వకపోలకల్పనలనే 
చేయును. 


భాగవత గాధలనేకములు విష్ణుపురాణ హరివంశాదులందు. గలవు. ఒక్కొక్కప్పు 
డాగంధములందు(౧ల కథాంశములను భాగవతమునందు చేర్చును. 


పై కారణములను బట్టి పోతన యాంధధ్రీకరణ విధానము నీ[క్రింది విధముగా! 
జెప్పవచ్చును. 


౧. సమూలకము, ౨. ఈషన్మూలకము, ౩. అమూలకము. 


నమూలకము నిజముగా విపురీకరణమున చేరదు. కాని పోతన యిందు కూడా 
విపులీకరణమున కవకాశమును గల్పించుకొనినాండు. (శ్రీ ధర వ్యాఖ్య ననుసరించి దీనిని 
గూడ గొన్నియెడలం బెంచియున్నాండు. కావున సమూలకమును వ్యాఖ్యాసాపేక్ష 
వ్యాఖ్యానిర పేక్షములని ద్విధా విభజింపవచ్చును. ఈషన్మూకా మూలకము లొక్కొాక్కటి 
నాలుగు విధములు. ౧. 


౧. భక్తి కొణుకు విపులీకరణము. 

౨. సమ్మగవస్తు సాక్షాత్కారము కొలుకు విపులీకరణము. 
౩. రసోద్దీపనము కొలుకు విపులీకరణము. 

౪. పురాణాంతర కథాసంగహణములను విపులీకరించుట. 


సె యంశములనుబట్టి పరిశీలించిన పోతన యాం(ధ్రీకరణ విధానమంతయు బది 
విధములుగాొ( గన్పట్టును. 


సమూలకము ౧. వ్యాఖ్యా సాపేక్షము 


౨. వ్యాఖ్యా నిరపేక్షము 
36 


అంటి 


ఈషన్మూకము ౩. భక్తి 
అ. సమ్మ గవస్తు సాక్షాత్కారము 
౫. రసోద్దపనము 
౬.  పురాణాంతర కథా సంగహణము. 


అమూలకము ౭. భక్తి 


౮. సమ్మగ వస్తు సాక్షాత్కారము 
౯. రసోద్దిపనము 
౧౦. పురాణాంతర కథా సం[గ్రహణము. 


ఒకే ఘట్టుమున నీ పది మార్గములు నుండవచ్చును. కావున నేఘట్టమున కాఘట్ల్టమే 
(పత్యేకముగ విమర్శింపండియున్నది. ఆయా ఘట్టుములందు(దది పులీకరణ కారణములు 
గూడ( జాలవణుకు నిరూపింప. బడినవి. 


భాగవతాం[ధీకరణ విషయమున ముఖ్యముగా మనము గమనింప వలసిన విషయ 
మింకొకటి గలదు. పురాణములలో సంస్కృత భాగవతమునకు(గల (పాశస్త్యమనితర 
సాధారణము. అధ్యాత్మ విద్యా ట్ర టు ల సంస్కృత భాగవతముపనిషత్తుల్యము. వల్లభ 
చెతన్యాది మత(పవక్తలును మధుసూదన సరస్వత్యాదిమత (పచారకులును నిద్దానిని 
(బస్థాన తయముతో+ దుల్యముగా( బరిగణించియున్నారు. దీనికి దై్వైతాద్ద్వైత విశిష్టా 
ద్ర్రైతపరములుగ వ్యాఖ్యానములున్నవి. కావున భాగవతాం(ధీకర్త తన యాం, ధ్రీకరణ 
విధానమును దై్వైతాద్వ్వైత విశిష్టాద్వైత వ్యాఖ్యానముల లో నెద్దాని కనుగుణముగంగొనసాగించె 
నను విషయము పర్యాలోచింపవలసియున్నది. 


భాగవతమున కదై ఏతపరముగ శ్రీ ధరీయ వ్యాఖ్యయున్నది. పోతన తన భాగవతమును 
శ్రీధర వ్యాఖ్య ననుసరించి [వ్రాసియున్నాండు. (శ్రీ ధరస్వామి యదైైతియయ్యు. 
బోతనవలెనే మహా భక్తుండు. అందును సగుణారాధనమును సర్వదా అంగీకరించినవాండు. 
అందులకే పోతన సర్వత శ్రీధర వ్యాఖ్యనే యనుసరించియున్నా(డు. కాని మజొక్క 
విషయము గమనింపవలసి యున్నది. పోతన శ్రీ ధరీయము ననుసరించెనను మాట 
వాస్తవమే కాని ఆయనుసరణ యందెట్టి వ్యవస్థయుగానరాదు. ఆధ్యాత్మికములగు 


7 


ఘట్టములు వివరించినపుడెల్ల శ్రీ ధరీయముననుసరించి పోతన తన [గంధమును విపులీకరించి 


(వాసియున్నా(డని కొందణే మతము. కాని యిది సర్వత సత్యముకాదు. కొన్ని క్‌ "న్ని 


ఘట్టములందు విపులీకరించెననుట నిజమే. కాని యని స యెడల నట్టు చేయలేదు. గూఢార్డ 


(పతిపాదకములగు కపిలదేవహూతీ సంవాదము మున్నగు వానియందు. గూడ బోతన 
శ్రీధరీయము ననుసరించి [వాయలేదు. కొన్ని పదములను వ్యాఖ్యానుసారముగ 
నాం(ధీకరించియు. గొన్నింటిని యథాతథముగనే వాడినాండు. అందలి పదములన్నియు 
వ్యాఖ్యాసాపేక్షములే. అన్నింటికిన్మి అనగా క్లిష్టములగు వాటి నన్నింటికిని శీ ధర 
వ్యాఖ్యగలదు. కాని పోతన కొన్నింటిని గై కొనెను, కొన్నింటిని వదలెను. వ్యాఖ్యానమక్కరలేని 
సామాన్య విషయముల నొక్కొ-క్కప్పుడు విపులీకరించును. పై యంశములన్నియు 


ముందుదాహరణ పూర్వకముగ నిరూఎంపంబడును. - 
భాగవత [ప్రథమ క్లోకాం| ధీకరణమునందే పోతనకు(గల యదై (త సిద్దాంతపరత్వము 
సువ్యక్తమగు చున్నది. 
“జన్మాద్యస్య యతో స్వయాదితరత శ్చార్టేష్వభిజ్ఞః స్వరాట్‌ 
తేనే (బహ్మహృదాయ ఆదికవియే, ముహ్యంతి య త్య్భూరయః 
తేజోవారిమృదాం యథావినిమయో యత తిసర్లో మృషా 
ధామ్నాస్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి.” 
ఆం(ధికరణము 
“విశ్వజన్మస్థితి విలయంబు లెవ్వని 
వలన నేర్పడు ననువర్తనమున 
వ్యావర్తనము న౮ార్యము లందభిజ్ఞుండై 
తాన రాజగుచు.6 జిత్తమున( జేసి 
వేదంబులజునకు విదితముల్‌ గావించె 
నెవ్వండు, బుధులు మోహి ంతురెవ్య 
నికి నెండమావుల నీళ్ల గాచాదుల 
నన్యోన్య బుద్దిదానడరునట్లు 
(తిగుణ సృష్టి యెందు దీపించి సత్యము 


38 


భంగిందోయ స్వపభా నిరస్త 

కుహకు(డై వ్వ్యండతనిః గోరిచింతించెద 

ననఘు సత్యు బరుని ననుదినంబు.” 

స్కం. ౧. పద్యము. ౩౪ 

ఇది భాగవత (పథమ శ్లోకమున కాం[ధీకరణము. భాగవతార్ధ మంతయు. ద|త్సథమ 
క్లొకమునందే పిండేకృతమై యున్నది. కాని యాయర్ధ వివరణము మనకిట న|పస్తుతము. 
భాగవత తత్త్వమును గూర్చి (వాయుంబడు (పకరణమున నయ్యది సంపూర్ణముగ 
వ్యాఖ్యానింపబడును. ఇట మనకు ముఖ్యమగునది “అన ఎయాదితర్హోశ్చ” యనునది 
మా(తమే. దీనిని బోతన “అనువర్తనమున వ్యావర్తనమున” నని యాం, ధ్రీకరించి యున్నాండు. 
ఇది కేవలమదై్యైతపరమగు నర్థము. ఈ విషయమున శ్రీ ధర వ్యాఖ్య యిట్టున్నది. 

“యద్వా - అన్వయ శబ్దేనానువృత్తి: ఇతర శబ్దేన వ్యావృ 

త్తి అనువృత్తత్వాత్స[దూపం [బహ్మ కారణం మృతువర్డాది 

వత్‌. వ్యావృత్త త్వాద్విశ్వం కార్యం ఘటకుండలాదివదిత్యర్థః” 

అనువృత్తి పదమువలన. గారణరూపమగు (బహ్మము చెప్పబడుచున్నది. వ్యావృత్తి 
పదమువలన' గార్యరూపమగు విశ ము చెప స) (బడుచున ఎది. మ తు ఎ్రవర్జాదులు కారణములు. 
ఘట కుండలాదులు కార్యములు. ఘుటదము మృ దూపము. కుండలము సువర్ణ రూపము. 
ఇట్లయ్యు నామరూపకల్పనచే ఘట కుండలములు మృతువరములకంకు వేలుగా 
భాశింప(బడు చున్నవి. అస్టే స దూపమగు (బహ్మను నామరూపకల్పనచే విశ్వరూపమున 
నానాప్రకారముల భాసించుచున్నది. ఇట్టివే మణీకొన్ని యుదాహరణములు. 

పఏకాయనో౭ సా ద్విఫల స్తిమూల 

శ్చ తూరస:ః పంచశిఖ షడాత్మా 

దా స్మిన్‌ నః ద్విఖగఃి 

అను ని క్లోకమునకు శ్రీ ధరీయ వ్యాఖ్యను దిలకించునది. 

“లోకాదిరూపం ద్వైతం చ సర్వం తద్వ్యతిరేకేణ నాస్తీతి వక్తుం 


ప a 
ణః భాగ. దశ. స్క. అధ్యా. ౨. ne ౨౮ 


39 


దె నత (పపంచం వృక్షరూపణ నిరూపయంతి - ఏకాయన ఇతి. 
అస్మాప్రపంచః అదివృక్షు నృశ్యత ఇతి వృక్ష సమష్టైవ్య 
అంటట రాములు ద జీవేశ్యరౌఖగాయస్మిన్‌ సః 


దీనికీ. బోతన యాం[(ధీకరణము న 


“పక ఏతి యొక్కటి పాదు ఫలములు సుఖదుఃఖ 
ములు రెండు గుణములు మూడు వేళ్లు 
తగురసంబులు నాల్న్లు ధర్మార్థ ముఖరంబు 
లెటేగెడ వఐథములొ దిందియంబు 
లాజు స్వభావంబు లా శోకమోహాదు 
లూర్ములు ధాతువులొక్క యేడు 
పై పారలొనిమిద్‌ి (పంగలు భూతంబు 
లై దుబుద్దియు మనో హం కృతులును 


రం|ధములు దిొమ్మిదియు( గ గోటరములు (బై పూకా 
పత దశకంబు జీవేశ పక్షీ యుగము 
గలుగు సంసార వృక్షంబు గలుగ జేయ 


గొవనడ(గింప రాజవొక్కరు (కనిప. 


మీది యాం ధీకరణమున ముఖ్యముగా గమనింపవలసిన యంశములు కొన్ని 
గలవు. “ఏకాయనఃో అను దానికి (శ్రీ ధరీయ మందు “ఏకా (పకృతి: అయనం ఆ|శయో 
యస్యసః” అని వ్యాఖ్యయున్నది. అనగా నిలు ఏకో యను మాటకు (ప్రక త్తి యసు 


మా(తమే వివరణము గలదనుట. ఇశ వీర చు వ్యాఖ్యయందిట్టు కలదు. 


".“ఎకం ప్రకృతి తత్త్వం పర బహ్మతత్త్వం వొ” పోతన యాం,ధీకరణమున. (బకృతి 
మ్మాతమే చెప్పబడినది, పరబహ్మ (పస్తియేలేదు. పోతన శ్రీ ధరీయమునే యనుసరించెననుట 
కిది యింకొక నిదర్శనము. తద్వ్యాఖ్యాను సారముగ విపులీకరించెననుటకు. గూడ 
నిదర్శనము. 





౧. చూ. భాగ. దశ స్కం. వావిళ్ల ము[ద్రణము రెండవ సం. ౧౮౦ పుట. (పచురణ - ౧౯౨౭. 


40 


ఇంక నాంధీకరణమున వ్యాఖ్యానమందలి విషయములన్నియు. గొన్నియెడల( 
బేర్కొనంబడలేదు. “షడాత్మా” యనుదానికి వ్యాఖ్యయందుబుభుక్షా పిపాసా 
కోకమోహజ రామ ఎ రూపషడూర్మి వివరణము గలదు. ఆం|ధీకరణమున శోకమోహాదు” 
లని సంక్షేపముగాం జెప్ప బడినది. మజియు నాధమున “ధాతువులు” అని మ్మాతమే 
యున్నది. మ. త్య(గుధిరమాంసాదిసప్తధాతువులును బేర్కొన(బడినవి. 


“నె మిశేఒ నిమిషక్షేతే మునయశ్ళౌనకాదయః 
స్మతం స్వరాయ లోకాయ సహ(స్రసమమాసతి” 


ఇంత (రాయ లోకాయ”్యయను మాటలకర్టము, సర్వ సాధారణముగా We ర్లభోకము 
కొలు” కని చెప్పుటయే సహజము. వీరరాఘవీయమునందస్లే కలదు.” కాని శ్రీ ధరులకీ 
యర్థము రుచింపలేదు. సహ్మసవర్షములు స్మ్తతయాగము గావిం చుటకేవల స్వర్గ భోగముల 
కొణుకా? అది సరికాదు. భాగవత (పతిపాదితార్టమునది కాదు. కావున నిందలి స్వల్ల పదమున 
కన్యధా గతి గల్సి ంపవలయును. "స్యర్లోకగీయమాను (డగు హార స్యర్లుండనంబడు, ఓ 
హరియే భక్తులకు నివాస స్థానమగు లోకము, అట్టి లోకమును బొందుటకు” అని శ్రీ ధరులు 
వ్యాఖ్యానించిరి. ఇమే అనిమిషక్షే తమను పపకి... గూడ నసాధారణమగు నర్హమునే కల్పించిరి. 
సర్వ సాధారణముగా ననిమిషులనణా దేపతలనియే యర్థము కదా! తద్భిన్నముగా 
శ్రీ ధరులు “అనిమిష” శబ్దమునకు వివ్షవను స 
కలవాడగుట మహావిష్ణు “వనిమిష” శబ్ద వాద్యుండ 
బోతన యాం[ధికరణమును దిలకింపు(డు. 


మును జౌప్పిరి. "అలుప్రమగు దృష్టి 
యాయన యభిప్రాయము. దీనికి 


సద 
జ 
ర) 


“నై మిశారణ్యంబను శ్రీ విమ్మ క్షేతంబునందు శౌనకాది మహామునులు 
స్వర్గోకగీయమానుండగు హరింజేరు కొలుకు” ఈ యాం(ధీకరణము శ్రీ ధరుల భావార్థ 
దీపిక కనుకరణమనుట నిరాక్షేపణీయముగదా! 


శ్రి శుకుడు పరీక్షితునకు ముక్తిమార్గము దెలుపు ఘట్టమున మూలమున నిట్టున్నది. 


అండకోశే శరీరేస్మిన్‌ సప్తావరణ సంయుతే” దీనికి భావార్థ దీపిక 


౧. స్వర్గాయ లోకాయ స్వర్గో నిరతిశయానందః తాదృ(గూపోలోకః 

౨. స్వః స్వర్లే గీయతే ఇతి స్వర్గాయో హరిః స ఏవ లోకః భక్తానాం నివాసస్థానం, తస్మై తత్పాప్త 
య ఇత్యర్థః 
అనిమిషః (శ్రీ విష్ణుః అలుప్తదృష్టితాల్‌. 

ఇ. భాగ. ద్వి. స్క. అధ్యా. ౧. క్షో - ౨౫ 


41 


౨౪అండకోశ ఇతి: అండకోశే అండకోశాంతర్వర్తినికటాహేవ, ఆ ఎ్రధివ్యావరణం తతః అస్తే 
జోవాయ్యాకాశాహంకార మహత్తత్వాదీని సప్త. 


దీనికి. బోతన యాం! ఛీకరణము “విలోక్యమానంబగు ధరణీ నరిల తేజస ఎమీరణ 
గగనాహంకార మహాత్తత్త(ంబులనియెడి సప్తావరణంబు లచేత”ొ. 


సూతు(డు నారాయణ కథా (పశంస సేయు ఘట్టమున మూలముననిట్టున్నది. 
“యః స్వానుభావమఖిల [శుతిసారమేక 
మధ్యాత్మ దీపమతి తీరవతాం తమో స్థమ్‌ 
సంసారిణాంకరుణయాహ పురాణ గుహ్యం 
తం వ్యాససూనుముపయామి గురుంమునీనామ్‌.” 
ఇందు “అధ్యాత్యదీప” మ్మను దానికి శ్రీధర వ్యాఖ్య - 
౩“అత్మానం కార్యకారణ సంఘాతమధికృత్యవర్తమానం 
అధ్యాత్మం అత్మతత్త్వం తస్య దీపం సాక్షా త్పకాశకం.” 


పోతన యాం! ధీకరణము “కార్యవర్గంబును గారణ సంఘంబు నధికరించి చరించు 
నాత్మ తత్త్వ మధ్యాత్మ మన(బడునట్టి యధ్యాత్మమ్ము( దెలియ. జేయగ జాలుదీపమగుచు”, 
మూలమున “ఏకిమ్మను నొక్క పదమే యున్నను "వ్యాఖ్యానానుసారముగ “ఏకమై 
యసాధారణమగు (పభావరాజకంబె నొ అని యాం[ధీకరించియున్నాండు. 


కాళీయపత్నులు ,శ్రీకృమ్ణుని స్తుతిచేయుట మూలమున నిట్టున్నది - 
“నమో సంతాయ సూక్ష్మాయ కూూటస్తాయ 'విపశ్చితే 
| జ ఠా 
నానావాదానురోధాయ వాచ్యవాచకశక్తయే. 
నమః (ప్రమాణ మూలాయ కవయే శాసయోనయే” 





౧: చూ. వావిళ్ల వారి (పతి సం.౧. పుట. ౧౪౯ 
౨. సం. భాగ పథ. స్క. అధ్యా. ౨. క్లో. ౩. 
3. చూ: వావిళ్ల (పతి. సం. ౧. పుట. ౧౯ 

లా 


42 


దీనికి శ్రీ ధరీయ వ్యాఖ్య 


“అనంతాయ అహంకారపరిచ్చేదాత్‌, అతః సూ 
కాయ అదృశ్యత్వాత్‌, అత ఏవ కూటస్థాయ, ఉ 
పాధి కృతవికారాభావాత్‌ , అత ఏవ వివశ్చితే, సర్వ 
జ్ఞాయ నానేతి - నానావాదానురోధాయ, అస్తి, నాస్తి 
సర్వజ్ఞః, కించిజ్ఞ, బద్ద, ముక్తః, ఏక అనే 

కా జా ఠి = 
కః ఇత్యాదీన్‌ నానావాదాన్‌ అనురుణద్ది - మాయ 
యా అనువర్తతే యః, తస్మై, వాచ్యవాచక శక్తయే, 
అభిధానాభిధేయ శక్తి భేదాదపి నానాత్వే [పతి 
యమానాయ. నమళఇతి - (పమాణ మూలాయ, చక్షు 
రాదీనాం చక్షురాదిరూపాయ, అతఏవ కవయే స్వ 
యం తన్నిరపేక్ష జ్ఞానాయ, కుతః? శాస్త్రయోనయే 

కూ తు 

వేదాత్మకవిశ్వాసనాయ”. 


దీనికి. బోతన యాం. ధీకరణము క 


న మూ(డహంక త్రులచే ముసుగువడక 

నెటీననంతు(డవై దర్శనీయ .రుచివి 

గాక సూక్ష్యుడవ నిర్వికార మహిమ 

దనరి కూటస్టుడన సమస్తంబు నౌలు(౦ 

నీకుమొక్కెదనాలింపు నిర్మలాత్మ”. 
మణీయు(గలండు, లేడ, సర్వంబు నెజుంగు, నించుక యెలుంగు, బద్దుండు, విముక్తుండు, 
ఒకండ, నేకుండు ననునిమొదలుగాగల వాదంబులు మాయవలన నను రోధింపుదువుగావున, 
నానావాదానురోధ కుండవయ్యును నభిధానాభిధేయ శక్తి భేదంబులవలన బహు (ప్రభావ 


(పతీతుండ డవయ్యును జక్షురాదిరూపంబు లవలన([బమాణ రూపకుండవయ్యు వేదమయ = 
విస్వాసత్వంబువలన శాస్తయోనియ్యు” 


౧. దశ. స్కం. పూ, భా. ౬లాం, ౬౮౨ 


43 


మూలమునలపిల దేవహూతి సంపాద ఘట్టమున నిట్టున్నది. 
౧“యేషామహం(పియ అత్మాసుతశ్చ 
సఖా గురుస్తుహృదోదై వమిష్టమ్‌.” 

దీనికి శ్రీ ధరీయము - 
“సుతఇత స్నేహవిషయః, సఖేవ విశ్వాసాస్పదం, గురు 
రివహి తోవదేష్టా, సుహృదివహి తకారీ, ఇష్టం దై వమి 
వపూజ్యః". 

దీనికీ. బోతన యాం! ధీకరణము - 
“నము,డై స్నేహముచే సుతత్వమును విశ్వాసంబుచేతన్‌ సఖి 
త్యము( జలన్‌ హి తవృత్తి చేతను నుహృత్త్వంబున్‌ సుమం(తోపదే 
శముచేతన్నిజదేశికుండన(గ నిచ్చల్‌ పూజ్యూ(డౌ నిష్టదై 


వమునై వారికిగాలచ[క భయముల్‌ వారింపుదున్‌ గావునన్‌ .” 


ఇట్లు మూలమును విపులీకరించి (క్రీ ధరీయ వ్యాఖ్యానానుసారము పలుతావులందు 
రచించియు. గొన్నియెడల మూలముననున్నడి. యున్నట్లు గనే యాం, ధీకరించెను. 


ఇందులకు. గొన్ని యుదాహరణములు - 
సత్వం రజస్తమ ఇతి (పకృతేర్షుణాసైైః 
యుక్తః పరః పురుష ఏక ఇహాస్య ధత్తే 
_ స్టిత్యాదయే హరివిరించిహరేతి సంజ్ఞా: 
డు ఖా 


శ్రీ యాంసి త్మ్యతఖలు సత్వ తనోర్నృణాం న్యుః 





౧. చూ. వావిళ్ల సం. భాగ. స్క.౩, అధ్యా ౨౫. క్ట ౩౮. 


౨. స్కం.౧. అధ్యా. ౨. శ ౨9, 


44 


దీనికి. బోతన యాం(ధీకరణము జ 


“పరమ పూరుషుండొక్క(డాఢ్యుండు 
పాలనోద్భవ నాశముల్‌ 
సారిద్‌( జేయముకుంద పద్మజ 
శూలిసంజ్ఞల( (బాక త 
స్ఫురిత సత్త రజస్తమంబుల 
బొందునందు సుభస్థితుల్‌ 
హరిచరాచర కోటికిచు న 
నంత సత్త్వ నిరూఢుడ ప 
ఎభూయానను[గహ అహూభవతాక తోమే 
దండస్తయామయి భృతోయదపి (పలబ్దః 
న (బహ్మ బంధుషుచవాం భగవన్నవజ్ఞా 
తుభ్యం హరేశ్చ కుతఏవ దృత్మవతేషు.” 
“విద్యాతపో[వతపరాజ్యాఖతస్తు విప్రాన్‌ 
(బహ్మత్మ తత్త్వ మవితుం (పథమంత్వమసాక్‌ 
తద్భాహ్మణాన్‌ పరమ సర్వవిపత్సుపాసి 


పాలః పశూనివ విభో! (పగ టూ తదండః” 


దీనికి. బోతన యాం ధీకరణము అ 


<< SS bo 


"ఆ ినునీకపరాధు(డనగు 

ననుదండించుటిది దండనముగాదు మదిన్‌ 
సం. ౧. పద్యము. ౬౦ 

స్కం. ౪. అ, ౭. క ౧౨. 


సం. ౪. అ, ౭, శ ౧౪. 


సం. ౪ ప, ౧౫౯ 


45 


గలవు. 


నను రక్షించుటంగా మన 


మున? దీల(తును దేవ! యభవ! పురహర! రుదా! 


““అనఘాత్మ! తగ నీవునబ్దనాభుండును 
బరికింప (బాహ్మణా భాసులయిన 
వారల యెడల నెవ్వలననుపేష్టింప 
రంల దృఢ వత చర్యులైన వారి 
యెడ నీకుపేక్ష యెక్కడిది? సర్గాదిని 
నామ్నాయ సంప్రదాయ (ప్రవర్త 
నము నెణీంగించుటకమర విద్యాతపో 
(వతపరాయణులైన (బహ్మణులకు 
వరుసయిట్షించితివికాన వారినెపుడు. 
రు 
'గేలదండంబు. బూని గోపాలకుండు 
బలసి గోవుల రక్షించు పగిది నీవు 


నర రక్షీంచుచుందుగదయ్య! రుద! 


శ్రీ ధరీయ వ్యాఖ్య తనకు రుచింపనప్పుడు స్వతర్మతించి పోయిన ఘట్టములును 


”“యస్యభాసా సర్వమిదం విభాతిస చరాచరమ్‌ 

౩“తతో తి కుతుకో ద్వృత్వస్తిమితె కాదశేందియః, 
౪ ర్త్‌ ట్ల అన్ని > 

త్రమ్నాభూదజస్తూప్లిం పూర్చేవ్యంతీవ పుతికా 


“పూర్దేవ్యంతీవపు తిక యను నీ క్టోక పాదమున కర్ణమును (వాయునెడ (శ్రీ ధరులలో. 


గొంత స్పష్టత లోపించినదనియే చెప్పనగును. వారి వ్యాఖ్యయిట్లున్నది. 


స్కం. 9, పద్య, ౧౬౦ 
స్కం,- ౧౦, అధ్యా, ౧౩, క జగ ౨. స్కం, ౧౦. అధ్యా, ౧౩. కో ౫౬. 
చూ. వావిళ్ల సం. 


46 


“అత ద ష్టాంతః పూార్తేవీ (వజాధిష్టాతీ కాచిద్దైవతా, తస్యా, 
అంతి సమీపే పుతికా, చతుర్ముఖీ కనకపతిమేవ” 


ఈ దృష్టాంత సామంజస్యమావ్యాస భట్టారకునకే తెలియవలెను. (పజాధిష్టా తియగు 
నొక దేవతముందర జతుర్ముఖి యగు |బహ్మ కనక (పతిమవలె (విష్ణు తేజము ముందర) 
స్తిమిత సర్వేందియుడై తూష్టీ భావమున నిశ్చలు(డై యుండెన(ట! ఇందు 
సమానోపమేయములకు లింగ్లెక్యము లేదు. ఈ గజిబిజి యంతయు. బోతనకు 
రుచింపలేదు. అందులకే యాయుపమను జారవిడిచి యెట్లు స్వతం|తించి |వాసినాడో 
చూడుడు. 

౨ోఏ పరమేశు తేజమున నీ సచరాచరమైన లోకము 

ద్దీపితమయ్యెనట్టి విభుతేజము కన్నుల(జక్క(జూడ(గా 

నోపకపారవశ్యమును నొందుచు సంస్తి మితాభిలేందియుం 

డై పరమేష్టి మైమణుచెనప్పుడు చి తపురూపుకె వడిన్‌” 


హి రణ్యాక్షవధానంతరము హి రణ్యకశిపుండు తల్లి సూరార్చు ఘట్టము మూలము. 
= అంబాంబ! హేవధూః పుత్తా వీరంమార్లధ శోచితుము”. 
“రిపోరభిముఖే శ్రామ్యుశ్ళూరాణాం వధ ఈప్పితః” 
“భూతానామి హసంవాదః (పపాయామివసువతే 
దె వేనైకతనీతానామున్నీతానాం స్వకర్మభిః” 
ఈ జ్లోకములను యధాతధముగా నాం|ధీకరించెను. 


““నీరాగార నివిష్ట పాంధుల[కియన్నిక్కంబు సంసార సం 
చారుల్‌ వత్తురు గూడి విత్తురు సదాసంగంబు లేదొక్క_చో 


చూ. వావిళ్ల సం, భాగ. దశమస్కం. పుట. ౨౪౫. 
స్కం, ౧౦. పూ.భా. ౫౩౯. 
సం, ౭. అధ్యా, ౨. క ౨౧, ౨౨. 


క ఏ bb ౨9 


సం. ౭. పద్య. 3౮. 


47 


శూరుల్‌ పోయెడి (తోవ బోయను భవతూ ఎనుండు తర్తీ! మహా 
ఫఘారుండాతయడ తది గయోగమునకున్‌ కోకింప నీకేటికిన్‌. 


కొన్ని యెడల మూల శోకార్థమును యధాతధముగా | గహంచి శయ్యానై గనిగ్యముచే 
దానికి మెణుగులు వెట్టును. ఇందులకొక యుదాహరణము. 


౧*్యయతోన కి త్య చకు[త విదా ఇన్‌ 
దీనస ఎమాత్మానమలం౦ సమర్థః 
విమోూచితుంకామద శాం ఎల 
[కేడామృగోయన్నిగళో విసర్గ” 


ఆం| ధీకరణమునందలి శయ్యానౌ భాగ్యమును దిలకించునది 


“హాలాపానవిజ్బంభమాణ మదగర్వాతీత దేహోల్రన 
దృాలాలోకన శృంఖలానిచయ సంబద్దాత్ము(డై లేశమున్‌ 
వేలానిస్పరణంబు గానక మహా విద్వాంసుడుం గామినీ 
హేలా కృష్ణ కురంగ శాబకమగున్‌ హీనస్టితిన్‌ వింటిరే” 
స్కం. ౭. పద్య. ౨౧౫ 
ఇట్టు యథాతథముగా నర్ధమును |గహి ంచుటయేకాక కొన్ని యెడల మూలమునందలి 
సంస్కృత జోకములనే యున్నది యున్నట్లుగ( దెనుగు పద్యముల లోనిముడ్చుటయు+ 


గలదు. అనలా. దెనుగు విభక్తి పత్యయములు చేర్పకయే సంస్కృత పదములను 
యధథాతధథధముగా (గబా ంచుటయు (గలదని భావము. 


(పచేతసులకు రుదు(డు యోగాదేశమను స్తోోతమును దెలుపుట మూలమున 
నిట్టున్నది. 

“నమః పంకజనాభాయ భూతసూక్ష్మేందియాత్మనే 

వాసుదేవాయ శాంతాయ కూటన్థాయ స పరోచిషే 

సంకర్షణాయ సూక్ష్మాయ దురంతాయాంతకాయ చ 





౧. స్కం. ౭. అధ్యా. ౬. ఖే, ౨౫. 


దయయ వూ నాం ము చానా వాచో విభూతయే” 


సం. ౪. అద్యా -8 శో పల - 9౩ 


దీనికి. బోతన యాం, ధ్రీకరణమన పదములను యధాతధముగ వాడినను |క్రమమేమియు 
పొటించి యుండలేదు. 


“పంకజనాభాయ సంకర్షణాయ శాన్తాయ విశ్వ[పబోధాయ భూత 
------ నిభృతాత్మనే నమోస్తు” 


ఈ స్తోత్రము నందలి ఎదములు చాలవణుకు వ్యాఖ్యాసాపేక్షములు. శ్రీ ధరీయమున 
వీనియర్థము విపులముగా [వాయంబడియున్నది. అట్లయ్యు( బోతన వాని నాం|ధీకరింపలేదు. 
మణీయు నియ్యవి విష్ణుతత్త్య (పతిపాదకములు. పోతన యదై్వైతియగు విష్ణు భక్తుడు. 
అట్టయ్యు వీని యర్థమును విపులీకరింపలేదు. 'ఇ(ణలం బోతన శ్రీధర వ్యాఖ్యను 
భూడలేదనుటకును వీలులేదు. “కూటస్టాయ” యను దానికి శ్రీ ధరులు “నిర్వికారాయ” 
యని యర్థమును |వాసిరి. పోతన నిర్వికారాయ యను పదమునే [గహించెను. “ఆపాటి 
యర్థము పోతనకు మా[తము తెలియదా యనింగాదు. “చాతుర్తో (తాయ తంతవే” యను 
దానికి శ్రీ, ధరులు “చతుర్తో[తం కర్మ ......... తంతవే తర్విస్తారకాయ” అని వ్యాఖ్య | వాసిరి. 
పోతనయు నావ్యాఖ్యాను సారముగనే “కర్మ విస్తారకాయ” యని [వాసి యున్నాడు. కావున 
శ్రీ ధర వ్యాఖ్య నిటగూడ( బోతన చూచియేయుండెను. కాని యిట వ్యాఖ్యానుసారముగ 
నాం ధీకరింపలేదు కాని యొక్క విషయము. భాగవతము నాం, ధీకరించునప్పు డే పోతన 
మొట్ట మొదటిసారిగా శ్రీ ధర వ్యాఖ్యను జూచెనని కాని యప్పటికప్పుడే వ్యాఖ్యానమను 
దిరుగవేయుచు నేళ్ళోకమున కాళ్టోకమే పోతన యాం, ధీకరించెనని కాని నాయభి|పాయము 
కాదు. భాగవతాం[ధీకరణమునకు( బూర్వమే పోతన బహువారములు భాగవతమును 
(శ్రీ ధరీయ సహితముగం జదివియుండును. కాని కొందణునుకొనుచుస్నట్లు వేదాంత 
ఘట్టములు వచ్చినప్పుడెల్ల. బోతన శ్రీధరీయ వ్యాఖ్యానుసారముగ భాగవతము 
నాం(ధీకరింపలేదు, విపులీకరించుటయును లేదు. అసలావిషయమున నాయనకొక 
నియమమున్నట్టు కానరాదు. కొన్ని యెడల వేదాంతఘట్టుములను వ్యాఖ్యానుసారము 
తెనిగించి విపులీకరించి యున్నాడు. కొన్నియెడల నాంధధీకరణమేలేదు. పద్యము 
మ్మాతమే తెలుగు పద్యము. పదములన్నియు సంస్కృతపదములే. కొన్ని యెడల 
సామాన్య విషయములు గూడ విపులీకరింప( బడియున్నవి. 


49 


మూలమున సుకుడు వరీక్షిత్తునకు ముక్తి మార్గమును దెలు ) నవసరమున నుదాహరణము 
నకె ఇట్వాంగుండను నరపతిని గూర్చి (ప్రసంగించి యున్నాండు. అది మూలమున 
జాలస్వల్పముగా. గలదు. 


ఆ“ఖట్వాంగో నామ రాజర్షి రాత్వేయత్తా మిహాయుషః 

ముహూర్తా తృర్వముత్సృజ్య గతవా సభయం హరిమ్‌” 

దీనికి బోతన బహుగా విపులీకరించెను 

“కౌరవేశ్వర తాల్లి ఖట్వాంగుడను విభుం 
డిలనేడుదీవులు నేలుచుండి” 


మనపట్ల మానటిశ్వరుండు మహి కివచ్చి” 


స్క.౨.పద్య, ౯ 
“గిరులంబోలెడి కరులను” స్మ.౨.పద్య, ౧౦ 
“గోవింద నామ కీర్తన” స్క.౨.పద్య ౧౧ 


మూలమునందున్న “సర్వముత్సృజ్య" అను నొక్క పదమును గ్‌కొని 
“గిరులబోలెడుకరులను” అను పద్యమును మూలమునకు వ్యాఖ్యా ప్రాయముగ 
(వాసియున్నాండు. 


మూలమునందలి కొన్ని శుకముల కపార్థమును గొన్నియెడల( గావింపయటడినది. 
నూతు(డు శౌనకాదులకు విష్ణుని యేక వింశత్యవతారము ల( గూర్చి చేప్పు ఘట్టము యా 
“అవతారాహ్యసంఖ్యేయా హరేస ఎత్తతిధే ర్ద్విజాః 


యథా విదాసినఃకుల్యా సరస స్యుః సహ్మసశ 


ఇందు “అవిదాసిన అను పదమునకు శ్రీ ధరీయమున “అవిదాసినః అపక్షయ 





౧. స్కం. ౨. అధ్యా. ౧. NM ౧౩. 


౨. స్క అ. పద్య, ౯, ౧౦౮, ౧౧. 


50 


శూన్యాత్‌ ” అని (వాయయబడి యున్నది. ఊటయుడుగని సరస్తునకాలువలమాడ్కినని 
యర్దము. ఇట బోతన ౌోసరసిం బాసిన బాణు కాలువలయోజన్‌” అని 
యాం ధీకరించియున్నా(డు. తెనుగున మూలము నందలి యర్థము రాలేదు. సరికదా 
తద్వ్యతిరిక్తమగు సరము వచ్చినది. మూలమున “సత్త్వ నిధే” అను పదము చాల 
ముఖ్యమైనది. సత్త్వ నిధియగు హరి యూటయుడుగని సరసితో సరిపోల్ప (బడియున్నాండు. 
ఎన్ని కాల్వలు బయటికి. బోయినను ఊట లూరుచున్న సరసి యింకదు. అట్టే యెన్ని 
యవతారము లెత్తినను సత్త్వ నిధియగు హరి సత్త్యమును, క్షీణింపదు. ఈ పదమును బోతన 
"విడుచుట వలన మూలమునందలి యర్థ సౌందర్యము తెను౯గున మటుంగుపడినది. 
“విష్ణునందైన (శ్రీకర నానాప్రకటావతారము” లని మ్మాతము చెప్ప(బడినది. ఇందు 
“త్రీ కరి యను విశేషణమవతారముల కన్వయించునుగాని విష్ణువునకుగాదు. మణీయు 
శ్రీ కరత్వము వేణు, సత్వము వేణు. ఇది యెట్టున్నను “అవిదాసినః సరసః” అను భావము 
తెనుగున రాలేదనుట స్పష్టము. 


కొన్నియెడల మూల శోకము లాం ధీకరింప(బడనే లేదు. భాగవత (పథమ 
స్కంధమున( గుంతి స్ట్‌ (శ్రీ కృష్ణుని స్తుతిసేయు ఘట్టము. మూలము. 


ఎస యోధననిస ఎమో న శాయామర్షణోమునిః 
పత్రెశ్చాతృప్యత సహ (తిలోకై శృరతాం తన్‌” 


(పాండవుల రణ్యవాసము సేయుచుండరా దుర్యోధన |పేరితు(డై దుర్వాసు(డకాలమున( 
బాండవుల కతిధియై వచ్చెను. అప్పుడర్టరాతమగుటచే [దోపది భాండములనన్నిటిని 
శుద్ధిచేసి యుంచినది. వంటకములెవ్వియును లేవు. దుర్వాసుని కోపము జగద్విదితము. 
అతిథి సపర్య సేయనిచో నాతండలిగి పాండవులనందర శపించును. కింకర్త వ్యతామూఢయై 
(ద్రౌపది విచారించుచుండలా సర్వవ్యాపి యగు శ్రీ కృష్ణం డచ్చట నామెకు సాక్షాత్కరించి 
తనకు( దినుటకేమైనం బెట్టుమనియెను. “భాండములన్నియు శుద్దిచేసితిని, వంటకము 
లింకెవ్వియును లోవని |దౌపది యాతనికి బదులు చెప్పెను. “అయినను భాండముల 





౧ నరసింబాసిన( బాణుకాలువలయోజన్‌ విష్ణునందైన శ్రీ స్ట్‌ 
కర Wiss కరా తంరులుర సర 
ఏమిళదులు మహార్షుల్‌ విమునంశాంశబుల్‌ 
హరిక ఎమ్లండుబ సుమ్ము డేడలేప. విమ్హడా 'నేర్పడన్‌”. వ 
క ప. రల ౮. కో, ౨౫. ౧ 





/ జ్‌ 


22 ంరోయ్లునన 
క్‌ జ్‌ 
CTI 


శ . 
ఆ ళ్‌ ల స 
re జ 
ఇ లాలా ష్‌ | గ్‌ 5 | 


కంటుకొనీ యేమైననుండునేమో, వెదకి చూడు” యని శ్రీ, కృష్ణుండామెను నిర్బంధించెను. 
“భాండ శుద్ది గావించుటలో( దనంతది లౌదని గర్వించు [దౌపది మొదటనందుల కంగీకరింపక 
పోయినను దరువాత నిర్భంధముపై నంగీకరించి భాండముల? దడవి చూడగా నొకదాని 
యడుగున నాకొకక్కటి గానంబడెను. ఆయాకునే భుజించి “యక్షయ” మని 
(శ్రీ కృష్ణుడంతర్లితుడాయెను.  భాండములన్నియు. బంచభక్ష్యపరమాన్నము లతో 
నిండిపోయెను. వానితో నాయమ దుర్వాసాదుల. దృప్పుల( గావించెను. ఈ కథ యిట 
ననుసంధేయము.) 


ఈ శోకమును బోతన యాం, ధ్రీకరింప లేదు. కారణము దురూహము. 


కొన్నియెడల ముందు శకము వెనుకను, వెనుక శకము ముందుగను దెనుశగు 
సేయ(బడియున్నది. ఈ [క్రింది శోకములు మూలమున నిట్టున్నవి - 


౧“యధథా హృషీకేశ ఖలేన దేవకీ 
అనరు ర్విపద్గణాత్‌ ” 
సం. ౧. అద్యా.' ౮ ఖో ౨౩ 
“విషాన్మహాగే ప్న: పురుషాదదర్శనా 
SET నా హరేభిరక్షితాపో శ ౨౪ 
ఈ క్షోకములకు( బోతన తెలుగుసే(తః 
సీ! ౨తనయులతోడ నేదహ్యమానంబగు 
జతుగృృహంబునయందు.( జావకుండః 
న వర్నింతునీరజాక్ష” స్క.౧. పద్య. ౧౮౮ 
“బల్రిదుండగు కంసుచేతను 


బాధనాందుచునున్న మీ 





౧. స్కం. ౧. అధ్యా. ౮. ఖై. ౨౩, ౨౪. ౨. స్కం.౧. పద్య, ౧౮౮, ౧౮౯ 


52 


స్క. ౧. పద్య. ౧౮౯ 


ఇందు రెండవ పద్యము మూలము నందలి మొదటి క్లొకమునకును మొదటి పద్యము 
రెండవ శ్లోకమునకు ననువాదములు. ఇబట్లలయనువదింప వలసి వచ్చెనో చెప్ప(జాలము. 
కాని యొక విధముగా నన్వయింపవచ్చును. [ప్మ్రపధమముగా(. దమ్మాతండేయే కష్టము లనుండి 
రక్షించెనో చెప్పి, యనంతరము కంసుని బారినుండి మీ తల్లిని -రక్షించినమ్లే రక్షించితివని 
చెప్పుట సమంజసమని పోతన భావించెనేమో! అనలా. [బశ్వేక విషయములనుండి 
సామాన్య విషయము లకేగుట యిట ముఖ్యముగా ననుసరింప(బడిన మార్గమని భావము. 
ఇందు గొంత పెంపుగూడ( గలదు. “అనేక మహారథా[స్తతః” అను దానికి గాంగేయ కుంభజ 
కర్ణాది ఘనులచే” నని యాం|ధీకరణము. మూలార్టమిట( గొంత స్పష్టకరింపండినది. 


కొన్నియెడల మరల నీకుంతీ స్తోతమునందే శ్రీ ధరీయ వ్యాఖ్యాను సారముగ 
న్యా ధీకరింప(బడిన శ్లోకములు గలవు. అందే వివరణ మావశ్యకమై యున్న కొన్ని పదములు 
యథాతథములుగ |గహి ౦ప(బడినవియు( గలవు. మూలముని “నివృత్త గుణ వృత్తయే” 
అనుపదము కలదు. దానికి శ్రీ ధరీయమునె “నివృత్తాః గుణ వృత్తయో ధర్మార్థకామ 
విషయాః యస్మాత్తసై ్మ” అని కలదు. దీనిని బోతన “నివృత్త ధర్మార్థ కామ విషయుండును” 
అనియాం, ధ్రీకరించియున్నా(డు. అప్టే మూలమున - 


ఖీ 


“జన్మ కర్మ ఫై విశ్వాత్మ న్నస్యాకర్తు రాత్మనః 
తిర్యజ్నరర్షి యాదస్సు తదత్యంతవిడంబనయ్‌.” 


దీనిని (శ్రీ, ధరులిట్టు వ్యాఖ్యానించియున్నారు. “అజస్య జన్మ, అకర్తు: కర్మ, తిర్యక్షు 
వరాహాదిరూపేణ, బుషు వామనాదిరూపేణ, యాదస్సు మత్సాాది రూపేణ” దీనికి.బోతన 
యాం, ధ్రీకరణము: “జన్మకర్మ శూన్యుండవయిన నీవు తిర్యగాది జీవులయందు 
వరాహాదిరూపంబు లను, మనుష్యుల యందు రామాది రూపంబులను బుపుల యందు 
వామనాది రూపంబులను జలచరంబులయందు మతా సాది రూపంబులను నవతరించుట 
లోకవిడంబనార్ధంబు గాని జన్మకర్మ సహి తుండవగుటంగాదు.” 


౧. స్కం.౧. అధ్యాః ౮. క్లో. ౨౮. ౨. చూ. వావిళ్ల. స్క.౧. పుట. ౯౯ 
౩. స్మ. ౧. అధ్యా. ౮, క్షో.'30. ౪. చూ. వావిళ్ల స్క. ౧. పుట. ౭౦ 
౫. స్క. ౧. వచనము. ౧౯౧. 


53 


ఆం(ధీకరణమున వ్యాఖ్యయందులేని రామావతారము చేర్చ (బడినది. మూలమునందలి 
నరశబ్దమును శ్రీ ధరులు వ్యాఖ్యానింపలేదు. అందులకే” పోతన రామావతారమును 
(గహి ంచియుండును. పోతన రామభక్తి గూడ నిందులకుగారణమై యుండునా? 


మూలమున ధర్మజ ఎలాపము :- 

౨పారక్యసైైవ దేహస్య బహూ మే క్షోహీ ణ్రీర్లతాఃి 
దీనికి శ్రీ ధర వ్యాఖ్య - 

”“పారక్యసై ౮వ శ్వ సృగాలాద్యాహారసై $వ దేహస్యార్థే” 


కుక్కలకు నక్కలకు నాహారమగు శరీరము నిమిత్తము అని మీది వ్యాఖ్యకర్థముకదా! దీనికి. 
బోతన తెనుగు సేతచూడు(డు. 


కశన దేహంబునకె యనేక మృగ సంతానంబు( జంపించుదుర్ణను భంగిన్‌” 


ఆం(ధీకరణమున మూలార్ధము రాలేదు. కాని యీ యర్థము గూడ సమంజసముగానే 
యున్నది. 


' కొన్నియెడల మూలమునకు విరుద్దముగా నాం(ధీకరణము గలదు. అట్టి మార్పును 
బోతన యేల కావించెనో చెప్పంజాలము. 


తీర్ణయాతల గావించివచ్చిన విదురుని ధర్మజుడు కొన్ని (ప్రశ్నలడుగును. 
వానికన్నిటికిని విదురుడు సమాధానవిచ్చును. కాని యాదవ కుల నాశనమును గూర్చి 
మా(తము చెప్పడు. అట్లు చెప్పకపోవుటకు(గారణ మాతండు దయాళువగుటయేయని 
మూలమున గలదు. యాదవక్షయమును వినినంతనే ధర్మ రాజాదులు బహుధా 
దుఃఖింపకమానరు. అద్దానిని విదురు(డు కరుణాళువు గావున( జూడ? జాల (డు. (మూలము) 


౧“ఇత్యుక్తో ధర్మరాజేన తత్సర్వం నమవరయత్‌ 
యధాను భూతం |క్రమకో వినా యదుకులక్షయమ్‌ 
నన్వపియం దుర్విషహం నృణాం స్వయం ముపస్థితమ్‌ 


౧. స్క. ౧. అధా. ౮. క్ట, అ౯ా ౨. స్క. ౧. వావిళ్ల, ఫుట, ౭౩. ౩. స్కు.౧. 


54 


నావేదయత్సకరుణో దుఃఖితాన్‌ [ద్రష్టు మక్షమః” 


దుఃఖితులగు ధర్మరాజాదుల( జూడనక్షముడయి -విదురుండు యాదవక్షయమునుి 
గూర్చి చెప్పలేదని మూలముననున్నది. పోతన యీ [క్రింది విధముగా దీని నాంధీకరించి 
యున్నాడు. 


“అనవిని ధర్మరాజునకు నావిదురుండు సమస్తలోక వ 
ర్తనముషగమంబు తోడ విశదంబుగం జెప్పి యదుక్షయంబు సె 
ప్పిన నతడు! గశోకమున బెగ్గిరి కుందెడినంచు నేమియున్‌ 
వినుమనిచెప్పండయ్యె యదువీరుల నాశము భారతోత్తమా!” 


ఇంతదనుక బాగుగనే యున్నది. మూలార్థము సమ్మగముగ సవ్యముగ సాం[ధమునకు 
వచ్చినది. అంతతో నూరకొనిన బాగుండెడిది. కాని పోతన మీది పద్యము తరువాతనే 
యింకొక పద్యమును (వాసి యున్నాండు. 


వేలు సెప్పెనేని మేలండు లోకులు 
చెట్టయండు కీడు సెప్పె నేని 

=) 
నంతమీద శూద(డై న కతంబున 
గిన్షమరణమ త(డు సప |) (డయ 


ఈ పద్యమునకు మూలవమెద్దియు( గానరాదు. ఎదురు(డు శూ దండు. అనగా 
శూ[దయోని సంజాతు(డు. కావున శిష్పులగు యాదవుల మరణ వ త్తాంతమును. జెప్ప? 
జాలక పోయెనంట-విదురుండు హూదుడేయగుశాక! యాదవులు శిష్పులేయగుదురుగాక! 
అయినను మరణ వృత్తాంతమును గూడ. జెప్పుట కాంత(డనర్లుడా? వార్తావహు(డు గూడ 
ద్విజుడే కావలయునా? ఇదియెక్కడి ధర్మ శాస్త్రము? పోతన యిట్టి పద్యముల నేల 
(వాసెను? అసలు మూల క్లోకార్థము ముందే వివరింప బడినదికదా! విదురు(డేల యాదవ 
వినాశనమును గూర్చి ధర్మజునకు. జెప్ప లేదో ముందే వివరింపణుడినది. ఇడ నీ పద్యమేల 
౧. స్క. ౧. అధ్యా. ౧౩. క ౧౨, ౧౩. ౨. స్క. ౧. పద్య. ౩౦౫ 
౧. స్క. ౧. ప. ౩౦౬. 


55 


(వాయవలసి వచ్చినది? ఒకే ప్రశ్నకుంబరస్పర విరుద్దము లగు రెండు సమాధానములు నేల 
యీయవలసి వచ్చెను? పై యంశములనన్నిటిని బాగుగం బర్యాలోచన చేసిచూడంగ ని 
పద్యము (ప్రక్షిప్రమేమో యని సందేహించుట కవకాశము. గలదు. అటులీ పద్యమును 
వదలించుకొనుట చాల సుకరము. కాని యది స్తూల దృష్టికి మా[తమే సమంజసముగ( 
దోంయను. కొంచెమాలోచించిన నీ పద్యము |పక్షిస్తమనుట కవకాశము చాలదు. మూలమున 
గూడ విఢురుని శూదత్వ ప్రసక్తి గలదు. కాని యది యన్య విషయమును గూర్చి 
(పసంగాంతరమున జౌప్ప (బడినది. విదురుడు యాదవ నాశనమును గూర్చి ధర్మజునకు 
జెప్పక పోవుట కాతని దయ్యార్హహృదయత్వమే కారణము. "ధర్మజునితో( [బసంగించిన 
తరువాత విదురుండు పాండవులకడ గొంత కాలముండను. అక్కాలముననాతండు 
ధృతర్మాష్టునకు. దత్తోపదేశముచేయుచుండెను. *తత్త్యముపదేశింప శూ దున కర్లతగలదాయని 
శంకచేసి యద్దానికి సమాధానముగా మూల(గంధకర్త “విదురుండిప్పుడు హదయోని 
సంజాతుడయ్యు నిహజన్మమునకు( బూర్వము యముడు గావున. దత్తోపదేశమున 
కర్షుడే” యని [వాసెను. అప్పుడీ యముడు హృదుండై పుట్టుటకు. గారణము 
మాండవ్యమహాముని శాపమనియు' జొప్పంబడయున్నది. మూలమందలి మాండవ్య 
శాపవృత్తాంతము దెనుంగున. గూడ గలదు. “అదియెట్లనిన మాండవ్యమహాముని 
శాపంబునంద "ల్రి యముడు శూ దయోని యందు విదురు.డై జన్మించియున్ను 
సూణువత్సరంబులయ్య ముండు యథా [కమంబున. బాపకర్ముల దండించె”. 


ఇచ్చటనే పోతన భాంతికి లోనై యుండును. మూలమున హ్మూదు(డగు 
విదురునకు(దత్సొపదేశార్లత కలదా? లేదా? యను (ప్రశ్నకు సమాధానముగా మాండవ్యుని 
శాపవృత్తాంతము చెప్ప (బడినది. అద్దానిని స్మరించుటలో(బోతన కొంత పొరపడియుండును. 
కావుననే విదురుడు మాండవ్యుని శాపము వలన హూదుడై జన్మించిన యము(డనియు( 
దాను హూదు(డగుటచే తనే శిష్టులను యాదవుల మరణ వృత్తాంతమును ధర్మజునకు. జెప్ప 
లేదనియు(6బోతన (వాసియుండును. శూ దయోని సంజాతు(డై నను విదురునకు. దొలుత 


౧. స్క, ౧. అధ్యా ౧౩. కో ౧౪. “కంచిత్కాల మధావాత్సీత్సత్మృతో దేవవత్స్య్వకె :, 
(భాతున్ద్యేష్టస్య శ్రేయస్కృత ర్వేషాం (ప్రీతిమావహన్‌, = అభి భదర్యమా దండు యధాఘమసుకారిషు, 
యావద్ద ధార శూదత 90 శాపా ద $ర్షశతం యమః 

౨. భారతమున నిందులకు వ్యతిరేకముగా. గలదు. ధృతర్మాష్టుండు దనకు నధ్యాత్మ విషయములు 
చెప్పుమన విదురుడు దాను హ్యూదుండగుట నట్టివి చెప్ప రాదని నిరాకరించును. చూ. భాగవతము, 
ఉద్యోగ పర్వము. సనతు జాతీయమునకు(బూర్వము. సనత్సుజాతీయమును తిక్కన తెను(గు 
సేయలేదు. 


56 


యము(డగుట6 దత్తోపదేశార్లత గలదని మూలముననుండల౮ాం దెనుళున కూదుడగుట 
విదురునకు మరణ వృత్తాంతము గూడ. జెప్పనర్లతలేదని (వాయంబడియున్నది. 
ఈ మార్పుగల. పద్యము (పక్షీప్త్రమనుట కంటు (భాంతి మూలకమనుటయే యొక్కుడు 
సమంజసము. 


పోతన శ్రీ ధరీయ వ్యాఖ్యనే యనుసరించెననుట కొక చక్కని యుదాహరణము. 
(శ్రీ కృమ్ణుండంతః పురకాంతలను జూడ బోవు ఘట్టము. మూలము. 


"“ఉద్దామ భావ పశునామల వల్నుహాస 

(వీడావలోక నిహతో మదనోపి యాసామ్‌ 
సమ్ముహ్యా చాప మజహాత్పమదోత్తమా స్తా 

యస్యేందియం విమథితుం కుహకై ర ్న కేకు”. 

ఈ శ్లోకమును శ్రీ, ధరుల్లి వ్యాఖ్యాననించియున్నారు. 

౨ఉద్దామేతి యాసా ముద్దామో గంభీరో భావో భిప్రాయః 
తస్య పిశునః సూచకః అమలో వల్నుః మందహాసః వీడాలోకశ్చ 
తాభ్యాం నిహతః అమదనః మహాదేవో పి సమ్ముహ్య లజ్జ 
యా చామ పినాక మజహాతీ ఏవం (పభావాః |స్తీయః ఇత్యేతావది ( 
వక్షితం యద్వా భగవఆమోహి నీరూపేణ మహేశో పీ మోహిత 
ఏవ ఏతాశ్చలాః దృగ్విలాసా ఏవేతి తధోక్తమ్‌. తాః కుహకైఃక 
పబ: విభమైః యస్యేందియం విమధితుం క్షోభయితుం నశక్తాః” 


ఈ వ్యాఖ్యానమొక వింతమార్గమున నడచినది. “వీడావలోక నిహతోమదనోపి 
యాసామ్‌” అనుచోట శ్రీ, ధరులు “అమదనః మహాదేవో ప” అని వ్యాఖ్యానించియున్నారు. 





౧. సం, ౧. అధ్యా, ౧౧. శో 32. 


౨. చూడు, వావిళ్ల, సం. ౧. అధ్యా, ౧౧. పుట ౯౫, ౯౬. 


57 


సామాన్యముగా నిట “మదనోపి” యన(గా మన్మధుండే యర్థమగును. దీనికి.దార్కాణము 
వీరరాఘవీయ వ్యాఖ్యాయే. అందు మన్మధుడనియే యర్థము [వాయణడియున్నది. 


వీరరాఘవీయమున స్పష్టముగా మదను(డనియే చెప్పంబడియున్నద్ది. ఇందీశ్వర 
(పసక్తియే లేదు. పోతన (శ్రీ ధరవ్యాఖ్యననుసరించెను గావుననే యిట్లు తెనుగుచేసియున్నాడడు. 


“పంచబాణుని నీలు చేసిన 
భర్లునిందన విల్లు వ 
రించి మూర్చిల. జేయడాలు వి 
శేషహాన విలోకనో 
దంచితాక ఎతులయ్యు' గాంతలు 
దంభచేష్టల మాధవుం 
జంచలింప(గ౧6 జేయనేమియు 
జాలరై రి బుధోత్తమా.” 


ఈ కోక విషయమున శ్రీ, ధరవ్యాఖ్యయందొక మెణుగున్నది. దానినే 
యనుకరించుటచే( బోతన యాం(ధీకరణమునకు నా మెణుగువచ్చినది. మన్మధుని 
ముగ్దుని(గావించిన వారైనను స్త్రీలు భగవంతుడగు శ్రీ కృష్ణుని వంచింప లేకపోవుట లో 
నంతగా నాశ్చర్యపడవలసిన విషయములేదు. మన్మధుడు సకల లోకనమ్మోహనకరుండయ్యు 
భగవదాజ్ఞానువర్తియేకదా! అసలిందియ న్నిగహ విషయమున మన్మథుడు 
పేరుగన్నవాండుగాండు. అతండు లోకమును సమ్మోహి ంప(జే యుననుమాట సత్యమేకాని 
యాతడే విలాసిని హావభావ విలాసములకును లొంగండను విషయమెచ్చటను జెప్ప (బడలేదు. 
కావున( దమ విలాస చేష్టలచే నంతః పుర స్తీలాతని వివశునిగా( జేసిన జేయవచ్చును. కాని 
మహేశ్వర విషయమట్టిదిగాదు. జితేం|దియత్వమున కాతండాదర్శము. అందు లకే కవికుల 
గురుడగు కాళిదాసును “జితేందియే హలిని యని తన కుమార సంభవమున 
(వాసియున్నాండు. లోకమోహనకరు (డు మన్మథుడు, అట్టివానిని( గూడ దహించిన 





౧. చూ, వావిళ్ల స్కం, ౧. అధ్యా ౧౧. పుట ౯౫, ౯౬. 


58 


మహూ(గుడు మహేశ్వరుడు. అట్ట మహేశ్వరుని. గూడ వివశునియగావింప( గల శక్తి 
యాకాంతలకు( గలదు. మణీయు శివకేశవులొండారులకు( దీసిపోవువారుగారు. కాని 
మాయానటనమున మహేశ్వరుండు మాధవునకు. దీసిపోవునను విషయము పురాణ ప్రసిద్ధము. 
అందులకే (క్రీ ధరులు జగన్నోహినీ [ప్రసంగమును దెచ్చిరి. అనగా జితేందియుండయ్యు 
శూలి యప్పు డప్పుడు చలించుట గలదు. కావుననే ద్వారకానగరకాంతలు హావభావవిలాసుల 
నాతని( గూడ వివశునిగావింపగలరని చెప్ప (బడనది. అట్టి సౌందర్యవతులు గూడ6 దమ 
విలాస చేష్టలచే శ్రీ కృమ్ణుని వివశేందియునిభావింపలేకపోయిరనుట మనోజ్ఞతరము. 
మన్మథుండని యర్థము చెప్పునప్పుడును మనోజ్ఞమే కాని మహేశ్వరపరముగా( జెప్పుట 
మనోజ్ఞతరము. 


కొన్నియెడల సామాన్య జ్లోకములకు( గూడ నాం|ధ్రీకరణము మూలమునకు 
భిన్నముగా నున్నది. అట్టియెడ(బోతన శ్రీ, ధరీయమును గూడ(బాటించినట్ల్టు కానరాదు. 
పరీక్షిజ్ఞననఘట్టము మూలము. 


*సఏష లోకే విఖ్యాతః పరీక్షిదితి య(త్సభుః 
గర్భదృష్ట మభిధ్యాయన్‌ పరీక్షేత నరేష్విహ” 


ఇట నర్థము విస్పష్టముగదా! పరీక్షిత్తు గర్భముననుండ(గా శ్రీ హరి రూపమును 
జూచెను. పుట్టినతరువాత నచ్చట ననేకులు గన్సట్టేరి. తానుమును జూచిన 
పురుషు(డిందెవండాయని పరీక్షించిచూచుటచే నాతడు “పరీక్షత్తుు అని లోకమున, 
(బసిద్దిగాంచెను. ఇది మూల కోకార్టము. శ్రీ ధరులునీయర్థమునే చెప్పిరి. పోతన 
మా(తము తద్భిన్నముగా నిట్లు (వాసెను. 


తన తల్లి కడుపు లోపల 
మును సూచిన విభుండు విశ్వముననల్ల(గలం 
డనుచుంబరీక్షింపం జను 


లనఘ' బరీక్షిన ఎ రేందుడండు మునిం దా!” 





౧. స్క.ం. అధ్యా, ౧౩, క్ట, 30, ౩౧ 


౨. చూడు, వావిళ్ల స్కం, ౧. అధ్యా, ౧౩ పుట. ౧౦౦ 


59 


తన తల్లి కడుపులో. దాను జూచినపురుషుడు విశ్వవ్యాబయగు భగవంతు (డని 
యాశిశువునకేమి తెలుయును? 


బాలఘాతియగు నశ్వత్హామ యర్హునుని చే( దరుమబడుచున్న ఘట్టము, మూలము. 
ఎోయావద్గమం రుదభయా ద్యధా క్ర” 


దీనికి శ్రీ ధరీయమున( బావాంతరము సూచింపయబడినది - “యథార్మ్క:” కావున 
వ్యాఖ్య రెండు విధములుగా నడచినది. 
్యయావద్గ్దమం యావద్గంతుం శక్యం తావదుర్వ్యాం పతా విఖ్యాత్‌ జాతః” 
ణా 


స్క.౧. అద్యా ౭ శ ౧౮ 


అనుదానిలో రెండు విధముల వ్యాఖ్యయున్నను బోతన *యథాకః” అను పాదమునే 
గెకొని యిటు |వాసియున్నాడడు. 
రయి ధ్‌ 


““మున్నా(బహ్మ మృగాకృతిందనయకున్మోహి ంచి (క్రీడింపనా 
సన్నుండా హడు (జబూచిపాటణుపగిదిన్‌ ” 


మూలమున “రు దభయాద్యధాకః” అని మాతమే కలదు. (శ్రీ, ధరవ్యాఖ్య ననుసరించి 
పోతన యాం|ధీకరణ మున్నదనుట స్పష్టము. 


అశ్వత్హామను గట్టి యర్జునుడు (దౌపదికడకు( గొనితెచ్చును.  కరుణ్యార్ద 
హృదయయునగు |దౌపది యాతనిని విడువుండని చెప్పును. అందులకు భీముండు 
దక్కనందణు సంగీకరింతురు. భీము(డు మ్మాతమశ్వత్హాను సంహరింపనుద్యుక్తు(డగును. 
ఈ ఘట్టముమాతృకలో నిట్టున్నది. 


“నిశమ్య భీమగదితం (దౌపద్యాశ్చ చతుర్చుజః 
ఆలోక్య పదనం సభ్యు రిదమాహ హనన్నివ” 
౧. స్కం. ౧. ప. ౨౯౬, ౨. స్క, ౧. అధ్యా, ౭. నో ౧౮. 


3. చూ. వావిళ్ల, సర ణః అధ్యా ౭. పుట. ౫౯ ౪, సం. ప. ౧౪౫ 


౫. స్కం. ౧. అధ్యా, ౮. కో ౫౨. 


60 


ఇందలి “చతుర్భుజ” అను పదము సార్ధకమని శ్రీధరుల యభ్మిపాయమ. 
సామాన్యముగా జతుర్చుజు(డనగా విష్ణువని యర్ధముగదా! ఇటనిట్టు గాదనియు నాలుగు 
భుజములు గలవాండనియే యర్థము చెప్పువలెననియు నట్టు చతుర్చుజములు 
ధరింపవలసినయావశ్యకత కృష్ణునకప్పుడు గలిగినదనియు రెండు చేతుల భీముని మణీ 
రెండు చేతుల (ద్రౌపదిని వారించెననియు వారి యభ్మిపాయము. అందులకే వారిట్లు 
వ్యాఖ్యానించిరి. 


౨“ చతుర్భుజఇత్యుక్తే రయం భావః భీమే తం హంతుం 

(ప్రవృత్తే (దౌపద్యాంచ అనిచ్చన్వాం సహసా తన్నివారణే 

(పవృత్తాయాం ఉభయో సృన్నివారణా యావిప్కుుతచ 

తుర్చుజూ” 

ఈ యర్థమునే పోతన తన యాం(ధీకరణమున గె కొని యిట్లు [వాసియున్నాండు. 


ఎోభ్ఫీమ్సుని సంరంభంబుసూచి హరి చతుర్చుజుండయి రెండు చేతుల భీముని 
వారించి కడమరెంటను |దుపద పు(తికను దల(గించి నగుచు భీమున కిట్లనియె” 


ఇట భీమునితో (శ్రీకృష్ణుడు మాటాడీనట్టు మూలమునలేదు. “సఖ్యురర్జ్దునస్య” 
అనియే శ్రీ, ధరులను వ్యాఖ్యానించియున్నారు. ఈ [కింది క్లోకములర్జునునితో శ్రీ కృష్ణుడు 
పల్కినట్లు మూలముననున్నది. 


* బహ్మబంధు ర్నహం తవ్య అతతాయీ వధార్లణః 
మయైవోభయమామ్నాతం పరిపాహ్యనుశాసనమ్‌.” 
సె మాటలుభీమునితో నన్నట్లు పోతన [వాసియున్నాండు. 
“అవ్యుడుగాడు విడు శిశు 
హంతదుర్మాకు(డాతతాయి హం 


౧. సం, ౧. అధ్యా, ౮. చూడు, వావిళ్ల, పుట. ౬౪ 
౨. సం, ౧. వచ. ౧౬౯, ౩. చూ, వావిళ్ల స్కం, ౧. అధ్యా, ౮ క ౫౩. 


ఖు స్క్తం,౧. పద్యం, ౧౭౦, వ. ౧౭౧. 


61 


తవుడు (బహ్మ బంధు(డగు 

దప్పదు నిక్కము (బాహ్మణోనహ 
న్వవ్యయటంచు వేదము [శు 

తంబగుC గావున ధర్మ ధృష్టంగ 
ర్తవ్యము' వీనిగాచుట య 

ధాస్టితి. జూడుము పొండవోత్తమా!” 


అని సరసాలాపంబులాడి పవననందను నొడంబణుచి యర్జ్హునుం జూచి [దౌపధికి 
నాకు భీమసేనునకు సమ్మతంబుగమున్ను ర్‌ వేసిన (పతిజ్ఞయు సిద్ధించునట్లు నౌ 
పంపుసేయుమని నారాయణుండానతిచ్చిన......” 


ఈ మార్పును బోతన యేలకావించెను? మాతృకలో నీ విషయము స్పష్టముగనే 
యున్నది. అచట “సఖ్యుఃొ అను పదమంత స్పష్టముగా లేదను కొన్నను శ్రీ, ధరవ్యాఖ్య 
యందదియు స్పష్టికరింపబడియే యున్నది. “సఖ్యురర్హునస్య” అని శ్రీధరులు 
వ్యాఖ్యనించియున్నారు. పోతన శ్రీధర వ్యాఖ్యానమును జూడలేదనిం గాదు. ముందు 
దాహృతములైన చతుర్చుజాది పదముల కడ బోతన శ్రీధర వ్యాఖ్యను సర్వథా 
అనుకరించియున్నా(డు. కావున నిటనీ మార్పు కేవలముద్దేశ పూర్వకముగనే కావింప(బడి 
యున్నదని యూహింపనగును.  ఉద్దేశపూర్వకముగనే యీ మార్పుగావింపండెనేని 
దీనివలనంబోతన సాధించిన ప్రయోజనమేమి? అను ప్రశ్నకు సమాధానమును జూడవలయును. 


ఈ ఘట్టమున ముఖ్యముగా యోజింప(దగినవారు మువ్వురు. భీమార్జునులు, 
(దౌపది. శ్రీ కృష్ణుడ మాటలనీమువ్వురిలో నెవ్వరితో ననవలయును? అనయా వివరణ 
మెవ్వరికాసమ యమున నావశ్యయకము? అని భావము. మాతృకలో నర్జునునితో ననినట్లు 
గలదు. కాని యాతనితో నీ మాటలనేల శ్రీ, కృష్ణుండు పలుకవలయును? అర్హ్జును(డశ్వత్సామను 
జంపుటకు మొదటినుండియు విముఖుండేకదా! శ్రీ, కృష్టునిచే([బబోధింప(బడియు నాత( 
డశ్వత్థామను జంపనియ్యకొనలేదు. ఇంక (దౌపది. అమె యశ్వత్త్లామను విడువుండని 
యప్పుడేకదా! చెప్పుచున్నది! అట్టి యెడ వారిర్వురకు నశ్వత్తామ వధ్యు(డనికాని, కాండని 
కాని చెప్పవలసిన యావశ్యకతయేలేదు. ఇక భీమునకు మా్యతతము ధర్మవిచికిత్సయున్నదా? 
అతనికిని లేదు. అశ్వత్థామ వధ్యుండనియే యాతని యభ్మిపాయము. ఇత నెవ రికీ ధర్మ 


62 


సందేహముగలదు? ఎవ్వరి నుద్దేశించి భగవానుండీ ధర్మోపన్యాసము" గావించినాడు? ఈ 
ధర్మ సందేహముగలవారు లోకులు. లోకులనుద్దేశించియే యీధర్మాపన్యాసమును 
శ్రీకృష్ణుడు గావించినాండు. ఇది [గంథము గావున నందున్న పాతలలో నొక్కరితో 
సంభాషించినట్లు కవి (వాసియున్నా(డు. అచ్చటనున్నవారిలో నెవ్వరితో నీ మాటలాడుట 
సముచితము!  _ [కుద్దోద్దతుండగు భీమునితో. బల్క్కుటయే సముచితమని పోతన. 
యభిప్రాయము. భీముడు దిక్త స్వభావుండు. అతడాసమయమున నశ్వత్హామను జంపిన 
జంపును. గురుపు[తవధ [దౌపది కిష్టము లేదు. అర్జునునకు మొదళుయిష్టము లేదు. అట్టి 
యెడ భీముడే సాంత్యనవచనముల ననునయింప(దగినవాడు. ఆ యనునయములలో? 
గూడ మొదట నాతనిషక్షమే మాటాడవలయున. లేకున్న నాతడు మజియు.గుపితుండగును. 
కావుననే శ్రీ, కృష్ణుడు తొలుత నశ్వత్థామ పధ్యుండనియే చెప్పెను. ఇట సాంత్వనవచనములు 
భీమునకే యవసరము గావున నాతనితో( బల్కినప్లు పోతన (వాసియున్నా(డు. అయిన 
వ్యాసభట్టారకు(డమార్గమున బోయెనాయని శంకింపరాదు. ఇట గర్తవ్యమును 
నిర్వహి ౦ంచువాండర్జునుండే కావున నాతనికిం జెప్పు టయే సముచితమని వ్యాసుని యాశయము. 
ఇది యీ యిర్వురు కవుల దృష్టి భేదమును మ్మాతమే సూచించును. మనకు రెండును 
సముచితములే. పోతన యీ మార్చేల చేసెననుదానికి సమూధానముగ నింత [వ్రాయవలసి 
వచ్చినది. 


ఇట్టిదే యింకొకమార్సు - మూలమున నీ ఘట్టమందు |దౌపది యశ్వత్లామతో 
మాటాడినప్టెచ్చటను లేదు. బద్దుండై యున్న యశ్వత్థామను జూచి |దౌపది దయా! ర్ర్హహృదయ 
గావున గురుపు(త్తుని విడువలెనని యర్జునుని. గోరును. కాని యాం! ధీకరనమున |దౌపది 
యశ్వత్థామ తోడనే తొలుత మాటాడినట్టు గలదు. మూలము - 


“తథా హృతం పశువత్న్నాశబద్ధ 
మవాజ్ముఖం కర్మ జుగుప్ఫితేన లలల లాలా లా శుచార్పితమ” 
స్క. ౧. అధ్యా, ౭. కే, ౪౨ - ఇలా 
దీనికి. బోతన యాం, ధీకరణము - 


“ఇట్లర్థునుండు దడెచ్చిచూపిన, బాలవధజనిత లజ్ఞాపరాజ్ముఖుండై న కృపికొడుకుం 


౧. అతతాయిన మాయాంత మపి వేదాంతపారగమ్‌, జిఘాం సంతం జిఫాంసీయా న్నతేన 
(బ్రహ్మహా భవేత్‌. “బహ్మణో నహంతవ్యః”. చి. స్కం, ౧. వచన, ౧౫౯ - పద్య. ౧౬౬ 


63 


జూచి (మొక్కి సుస వభావయగు (దౌపది యిట్లనియె” 
“పర(గన్మామగవారలందణును మున్ఫాణపయోగోవ సం 
హరణాద్యాయుధ విద్యలని యును ' (దోణాచార్యుచే నభ్యసించిరి” 
“అక్కట పుత్తశోక జని 


తాకుల భారవిపళ్లుచిత్తయె” 


య క క 


“అని కృష్ణార్జునులం జూచి 
“ దోణునితో శిఖింబడక 

(దోణకుటుంభిని యున్నదింటన 
క్షీణ తనూజ శోకవివ 

కీకృతనై విలపించుభంగి నీ 
(దౌణ( దెరల్ఫి తెచ్చుటకు 

దై న్యమునందుచు నెంత పొక్కునో 
(పాణవిముక్తుండై న సతి 

పాపము [బాహ్మణ హింసమానరే”. 
“భూపాలకులకు విప్రులు 
గోపంపజేయ(దగదు”. 


ఇందు(బోతన చేసిన ముఖ్యమగు మార్పశ్వత్హామతో( దొలుత [దౌపది మాటలాడుట 
మూలమున నశ్వత్హామతో మాటలాడినట్టై లేదు. ఈ మార్పును బోతన యేల చేసెను? 
ఇందలి యౌచిత్యమేమి? 


(దౌపదీ (ప్రాత విషయమున, బోతనకు( గల యభిప్రాయములను సమ గముగా 
నర్థము చేసికొననిదే యిట. బోతన గావించిన మార్పునందలి యౌచిత్యము మనకు 


ఖీ 


64 


బూర్తిగా బోధపడడు. అసలు మూలమును బట్టియే భారత |దౌపదికిని భాగవత |దౌపదికిని 
గొంతభేదముగలదని మనమూహి ౦ప వచ్చును. భారతమున [దౌపది (పతీకారవాంఛా దం 
దహ్యమాన మానస. “అక్కె సతాల్మితోం జిచ్చౌడింగట్టిన యట్లు పరాభవానలమును 
హృదయమున నిక్షిప్త్రముగావించుకొనిన ధీర. తనతల వెండుకలు వట్టి యీడ్చిన 
దుస్ఫసేనుని తనువు తుత్తునియలుగాకున్న( దనకోపాగ్ని లేశమును శాంతింపదని పతుల' 
యెదుట శ్రీ, కృమ్ణునితో6 జెప్పిన దిట్ట. “కల్బే వికమంబుగాల్పనే” యని యీనడించి 
నిర్భయముగా. బల్కిన థై ర్యశాలిని. కాని భాగవత కాలమునకా కొపాగ్ని చల్పారిపోయినది. 
అయుడుకంతరించినది. ఆ వెతనశించినది. ఆమె మనోరధము సిద్దించినది. దుస ఎసేను 
తను వింతవింతలె రణరంగమున గా కగ ఏ(ధంబుల కెటుయెనది. తన్ను నిండు కొలువున 
(గొవ్వియవమానించిన దుర్యోధనుండు దొడలు విజీగి సంగరభూమి( బడియున్నాండు. 
అతనికి. గూర్చువారు కర్ణాదులు నిహతులెరి. తమ్ములందణు మడిసిరి. పొండవులు 
జయలక్ష్మిని జేకొనిరి. అంతతో |దౌపది కోపము తీరిపోయినది. [ప్రతీకార వాంఛ 
తీరినంతనే ప్రశాంత చిత్తయగు నమె (స్తీ సహజమగు మార్చవమును బొందియున్నది. 
అట్టియెడ నశ్వత్థామ మరల నామె హృదయమున జిచ్చు పెట్టినాడు. అప్పుడామె 
హృదయము మరల. [గోధ వివశముగా వలసినదే. కాని యిట జాలిగొనినది. కారణము 
(దౌణి గురుపుత్తుండు, |బాహ్మణు(డు. కావున నీతనియెడ నామె ప్రవర్తనకును దుర్యోధనాదుల 
యెడ నామె (పవర్తనకును గొంత భేదముండక తప్పుదు. దుర్యోధనాదులు జ్ఞాతులు. 

_మణీయు క్షాతమగు తేజము క్షాతమగు నన్యతేజమును సహింపదు. ఇక (దౌణి చేసిన 
యపరాధమునకును దుర్యోధనాదులు చేసిన యపరాధమునకును గొంత భేదము గలదు. 
మదాంధులై ధార్త ర్మాప్టులామె కొప్పుపట్టి యీడ్చి నిండు సభలో నవమానించిరి. అందు 
వారి యౌద్దత్యము గోచరించును. అది రాచపుట్టువు సహింప(జాలదు. అశ్వత్థామ చోరుని 
వలె. బాండవసేనావారముల. జొచ్చి, నికృష్ణమును హరజనగర్లితమునగు హత్యాకాండను 
నిర్వహి ఇచినాడు. [ప్రాణభీతిని బర్వులు వెట్టినాండు. తుదకు నిర్వీర్యుండై పట్టువడినాండు. 
ధార్తర్మామ్టుల కృత్యముద్దతము, గర్వ భూయిష్టము. [దౌణి కృత్యము నీచము, నికృష్ణము. 
ఉద్దతులయెడ క్షాతము విజృంభించును, [ప్రకోపించును. నీచులయెడ జాలిపడును, 
ఆర్థమగును. 


ఇటు ముఖ్యముగా గమనింప(దగు విషయములు :ః భారత యుద్ధమునకు( బూర (మున D) 
ద్రౌపది మనస్తత్వమునకును యుద్దానంతరమున్న (ద్రౌపది మనస్తత్వమునకును 
. జాలభేదముగలదు. అశ్వత్థామ చేసిన యపరాధమునకును ధార్తర్మాష్టలు చేసిన 
యపరాధమునకును జాల భేదముగలదు. రెండు నపరాధములే యయ్యు నవ్వానిని 

65 


గావించిన వారియంతరువులను బట్టియు వారి యాశయములను బట్టయు నయ్యపరాధతత్త్యము 
మారుచున్నది. గురుపుత్తుడగు నశ్వత్భామ నికృప్ణ. కర్మాచరణమున నింద్యుండయ్యు, 
బాండవులకు( బూజ్యుండే. 


(దౌపది మహా భారతమునందువల(గాక యిట న్యార్ష స భావ యగుటకు( గారణము 
చెప్పంబడినది. ఇక నశ్వత్హామతో నామెయేల ముందు మాట లాడెననునంశము చర ౧నీయము. 
ఇట (ద్రౌపది కేవలము (స్త్రీస్వభావమునకు లోనై నదని చెప్పక తప్పదు. నిద్రితులై యున్న 
తన కొడుకుల నందణు నిష్కారణముగా( బొట్టు పెట్టుకొన్న కుత్సిత వతునిగజ్టదుట( 
గాంచిన యేవనిత యూరకుండ( గలదు. ఒక్క మాటున ననకుండ నూరకుండుట స్తీ 
సహజమగు ధర్మము కాదు. కావుననే యామెయశ్వత్సామను నిందించినది. కాని యానిందా 
వాక్యము లెంత మృదులములు! “అసుర కృత్యంబు ధర్మమగునే తండి యని యామె 
నిందాలాపము. “తం(డీ” యను సంబుద్దియందున్న మార్దవము వర్థనాతీతము. అసలు 
“భూసురుడవు మొదలగు పద్యమంతయు నిట్టిదే. ఇట్లు మార్చుటలో.( బోతన 
యుద్దేశము ముఖ్యముగా నిదియె యుండును. [ద్రౌపది ధర్మ సరతంతయే యగుశాక! 
మృదుల స్వభావయే యగుగాక! అమె ముఖ్యముగా (స్తీ. |స్తీనై జమగుబేల తనమామెను 
వదల(జాలదు. ఆమె కడుపున(జిచ్చు పెట్టిన యాపాపినిరెండు మాటలా న నాడనిచో నామె 
హృదయమునకు శాంతి యుండదు. కావుననే యామె యశ్వత్హామను నిందించి మాటలాడినది. 
కాని కరుణ్యార హృదయ గావున మృదులముగా మాటాడినది. 


ఈ సంభాషణ యందు. బోతన చేసిన పెంపు చాల గలదు. 


ఇందు “భూసురు(డవు; బుద్దిదయా భానురు(డి” వను పద్యమును “ఉ(దేకంబున 
రారు శస్త్రధరులై” యను పద్యమును గేవలమమూలకములే. మూలమున గృపింగూర్చి 
చెప్పు నపుడు “వీరనూః” వీరునిగన్నది అనినా(డు. ఇందు వీరశబ్దమే “పద్ద వీరభట సందోహా 
(గేసరుండన” ను పెంపునకు మూలమై యుండును. ఇదికాక, యశ్వత్త్లామ వీరత్వమును 
సూచించు పదములెవ్వియు మూలమునలేవు. _“ఉదేకంబున” నను పద్యమున(గేవలము 
(దౌపద్యాక్రందనమే వ్యక్తము. “అకటా! నీ చేతులెట్లాడెనో” యనునది (స్తీ సహజమగు 
మాట. తెనుగు జాతీయము కూడ “పరగన్‌ మామగ వారలందణును” అను పద్యమున 
“పుత్రాకృతినున్న (దోణుండవు” అను భాగము “సరహస్యోధనుర్వేదః” అను శ్లోకము 
మొదలు “ప్రజారూపేణ వర్తతే” యను దాని వణుకు( గల భాగమున కాంధ్రీకరణము. “నీ 
చిత్తంబులో లేశమున్‌ గరుణాసంగము లేక శిష్య సుతులన్‌ ఖండింపంా. బాడియే” 


అనునదిస్వకపోలకల్ప నమే. “తస్యాత్మనోర్టం” అను శోకమున సూచనా మా(తముగ నున్న 
66 


విషయము “అక్కట! పుత్ర శోక” అను అద్యమున విపులీకరింపబడియున్నది. 
“మారోదీత్తస్యజసనీ” యను క్లోకమునకు “| దోణునితో శిథింబడకి” అను పద్యమనువాదము. 
“(దోణునితో శిఖింబడక” అనునది మ్మాతము “నాస్వగాత్తిను మూలమున కాం[ధీకరణము. 
“భూకంపముగాన్‌ ” అనునది కేవలము స్వకపోల్పనమే. 


తరువాత భీముండన్నటుల మూలమున నిట్లు గలదు. 
"తతాహామర్షితో భీమః తన్య (శ్రేయాన్‌ పథ స్మృతః 
నభర్తు రాత్మనశ్చాళ్టే యో హన్‌ నుప్తాన్‌ శిహన్‌ వృథా” 
దీనికి. దెనుగు - 

“కొడుకులంబట్టి చలానని 

కోపమునందదు బాలఘాతకున్‌ 
విడువుమటంచు. జెప్పడిని 

వెళ్లేది (దౌపది వీ(డు విపుడే 
విడువ(ంగ నేల చంపుడీటు 

వీనిని మీరలు చంపరేని నా 
పీడికిటి పోటునన్‌ శిరము 

భిన ము సేసెదంజూడు. డిందటున్‌ ”. 


ఆంధీకమున మూలము నందలి “నభర్తురాత్మ న శ్చాస్థ అను భావము రాలేదు. 
“సుప్తాన్‌ - వృథా” యను పదముల యర్థమును రాలేదు. “తస్య శ్రేయాన్‌ పధ౯ స్మృతః” 
అను వాక్యమున నొక గంభీరార్థము గలదు. దీనికి శ్రీ ధరు లిట్టు వ్యాఖ్యానించి యున్నారు. 


తస్య తథావిధన్య (దౌణేః వధఏవ శేష్ట్ర అన్యథా అస్య 


చె 
నరకవతీ (ప్రసంగాత్‌ ” అశ్వత్థామ సుప్తులగు బాలుర 
@ ఆయనలో 





౧. ,చూడు, వావిళ్ల స్కం. ౧. అధ్యా ౮, కోణం. ౨. సం, ౧. పద్య. ౧౬౮ 


_ 


67 


- సంహరించెను *ఆ సంహారము దుర్యోధనుని కొణకులాదు తన కొకు. గాదు. సుప్త 
శిశవధమున నెవ్వరికిని లాభముండదుగధా! అట్టి పాతకమున కొడిగట్టిన వానిని 
సంహరించుటయే ధర్మము. రాజదండనము నొందని పాతకి నరకమున(బడును. ఆశ త్లామకు 
నరక పాప్తిలేకుండగాచుటకె న నాతని సంహరించుట కర్తవ్యమని భీముని యభ్మిపాయము 
ఈ యభిప్రాయమునే వ్యాఖ్యాత లిర్వురును వ్యక్తికరించిరి. పోతన యాం(ధ్రీకరణమున నీ 
విషయము స్మరింపంబడలేదు. “పిడికిటిపోటినన్‌” అనుపదము “అమర్షిత” అను 
పదమునకు వ్యాఖ్యా ప్రాయమగు ననువాదమైయుండును. మూలమున భీముండ శ్వత్తామను 
వధించుటయే మంచిదని చెప్పెను. కాని తానే వధింతునని యనలేదు. తెనుంగున దానే 
వధింతునని యనినట్టు గలదు. మూలమున “అమర్షితః” అని మ్మాతమే యున్నది. ఈ 
క్‌ పమెందులకో సుస్పష్టముగా. జెప్పలేదు. సుప్పులగు శిశువుల. జంపిన యశ్వత్థామపై 
గోపమా? లేక యట్టి వానిని విడువుండని చెప్పుచున్న[దోపదిపై 6 గోపమా? లేక ధర్మ 
సమ్మతములగు [ద్రౌపదీ వాక్యములకు విని హర్షించుచున్న తనయన్నదమ్ములపై ( గోపమా? 
ఆం[ధీకరణమున. “గొడుకుల( బట్టి చంపెనని కోపము నందదు బాలఘాతకున్‌ 
విడువుమటంచు. జౌప్పెడిని వెల్ణేది దౌపది” యను వాక్యమున నీయంశము సుస్పష్టము 
చేయంబడినది. “వెట్టీది (దౌపది” యనునది కేవలము స్వకపోల 5ల్పితము. భావము. 
సహ ఎదయెకవే ద్యము. 


కతరున స ఎహసా జాయ హరేరోరమథాసినా 
జ్ర ళా ఎగా 
మణిం జహార మూర్ధన్యం ద్విజస్య సహమూరజమ్‌ 
@ డు 
విముచ్చ రశనాబంధం బాలహత్యా హత పభము 
తేజసా మదినాహీ నం శిబిరా ని ప రయాపయత్‌ మ 
దీనికి. దెనుగు - 


౪ నిశ్ట ;స్తుతు గడు శ| కసూను(డు మహో 





౧. చూడు, వావిళ్ల స్క. ౧. అధ్యా. ౮, పుట. ౬౪ 

౨. భర్తుః దుర్యోధనస్యార్థే పి త్మత్రీ త్యర్థమపి నామన్‌. అత్మనో స్టే పి నాహన్‌. సుప్త శిశువధే కస్యాపి 
(ప్రయోజనా భావాత్‌ . తస్య తాదృశసుప్త బాలఘ్నస్య వధఏవ (శేయానితి స్మృతః ధర్మశా|స్తసమ్మతః 
“వీరరాఘవీయము. 

3. చూ, వావిళ్ల సం, ౧. అధ్యా, ౮, కో ౫౫, ౧౬ ౪. స్కం, ౧. పద్య. ౧౭౨ 


68 


ఏరుండు ఘోరాసిచే 
నశ్వత్తామ శిరోజముల్‌ దణీ(గి చూ 

డాంతన్మహారత్నమున్‌ 
శశ్వత్కీర్తి వెలుంగయబుచ్చికొని పా 

శ (వాత బంధంబులన్‌' 
విశ్వాసంబున నూడ్చి (తోచె శిబిరో 

ర్వీభాగముంబాసిపోన్‌ ”. 


ఈ పద్యమున “విశ్వస్తుత్యుండు శకసూనుండు మహావీరుండు” అను విశేషణముల 
మూలకములు, మణీయు ననావశ్యకములు. “శశ్వత్కీర్తి వెలుంగి ననునదియు నమూలకమే. 
అనావశ్యకము గూడ. “విశ్వానంబున నూర్చి”యను దాని భావమేమో? మొత్తమున కీ 
పద్యము పోతనకృతమా కాదా యనునంతటీ సందేహమున కవకాశమిచ్చుచున్నది. 


శ్రీధర వ్యాఖ్యానమును సర్వదా సర్వత పోతన యనుసరింపలేదనుట కింకొక 
యుదాహరణము. 


మూలము “*నారాయణస్త్వ్యం నహి సర్వదేహినా 
మాత్మా స్యధీశో ఖిల లోకసాక్షీ 
నారాయణో ఒ౦గం నరభూజలాయ నా 
త్తచ్చాపిసత్యం న తవైవ మాయయా” 
ఇది దశవస్కంధమున [బహ్మ శ్రీ, కృష్ణునిస్తవము చేయుఘట్టుము లోనిది. 
దీనికి (శ్రీ ధర వ్యాఖ్య. 
ఎత్రర్లి నారాయణపు.తస్య మమ కిమాయాతం త్మతాహ 


ద తచ్చాపి సత్యం నేతి” 





౧. చూడు వావిళ్ల స్కం, ౧౦, కై, ౧౩, ౧౪. ౨. చూ.వావి, సం, ౧౦. పుట ౨౫౧. 


69 


సై భ్ళోకమునకు బోతన యాం, ధీకరణము - 
“నలినాక్ష నీవాదినారాయణుండవు 
జలమునారము జీవచయము నార 
మందు నీవుంటనీయందివి యుంటను 
నారాయణుండను నామమయ్యో”. స్కం, ౧౦. పద్య, ౫౬౦ 


మూల శ్లోకమున “సర్వదేహినా మాత్మాసి, అధీశో సొ అని యున్నది. దీనికి 
శ్రీ ధరులు “అధీశః (ప్రవర్తకః నారమయసే జానాసి” అనియు “నరాదుద్భూతా యే అర్జాః 
చతుర్వింశతి తత్త్వాని, తథా నరాజ్ఞాతం యజ్ఞలం, తదయనా ద్యో నారాయణః” అనియు 
ననేకవిధముల వ్యాఖ్యానించియున్నారు. పోతన శ్రీ, ధర వ్యాఖ్యను సరిగా ననుసరింపలేదు. 
“నరభూజ లాయనాత్‌ ” అను మూలమును :5| తమేయనువదించెను. “నారం జీవసమూహః, 
అయన మా[శయో యన్య” అను దానిని “అపో నారా ఇతి పోక్తాః” అను దానిని శ ధరులనుండి 
(గ్రహ ౦చినట్లూహి ంపనగును. 


మూలమున. దర్శ కర్కశములగు ఖ్లోకములు కొన్ని గలవు. అట్టి వానిని శ్రీ ధరు 
సర్వంకషముగా వ్యాఖ్యానించియున్నారు. వీరరాఘవీయము గూడ నిట్టి పట్టుల సత్యంతము 
విపులముగనే యున్నది. వ్యాఖ్యల యందును యాయ్యుక్తి ప్రత్యుక్తుల వంకంబోక పోతన 
మూల శ్లోకము నందలి ముఖ్య భావమును మాతము సరళమగు భాషలో వ్యక్తీకరించియున్నాండు 
సామాస్యులకిది సరళమగు విధానమనుటకు సందియములేదు. కాని మూల క్లోకమందలి 
సమగ భావము నెణుంగ(గోరువారికిది సముచితమార్గము కాదు. అది యట్టుండె. మనకు 
(బస్తుత విషయము శ్రీ ధర వ్యాఖ్యను సర్వత పోతన యనుకరించెనా లేదా యనునది 
మ్మాతమే. సర్వత యనుకరింపలేదనుట కిది యింకొక యుదహరణము. అందును నీ 
శోకమునకు వ్యాఖ్య యెంతేని యావశ్యకము. అట్టి యెడం గూడ నాతండు 
వ్యాఖ్యానముననుసరింప లేదు. కావున మూల శ్లోకములు కఠినములై యున్నప్పుడెల్ల పోతన 
శ్రీ ధర వ్యాఖ్యననుసరించి యాం|ధ్రీకరించెనను మాటయు సత్యముకాదు. 


“పురేహ భూమన్‌ బహవో పి యోగినః 
Treen | పపేదిరే భోత్యుత తేగతింపరామ్‌” 


సం, ౧౦. అధ్యా ౧౪. క సు ౬ 


70 


“తాపి భూమన్‌ మహిమా గుణస్య తే 

ఎబోద్దు మర్ల త్యషులాంతరాత్మభిః 

అవ్మిక్రియా త్స్వానుభవ దరూపతో 

హ్యనన్య బోధ్యాత్మతయా నచాన్యథా” 
ఈ క్లోకములకు (శ్రీ ధర వాఖ్య - 


“హీభ్రూమన్‌ ? ఇహలోకే పూర్వం యోగినో పి 


చూ. పొవిళ్ల, స్కం, ౧౦, పుట ౨౪౮, ౨౪౯ 
దీనికి వీరరాఘవీయము - 
“భక్తేర్బగవత్సాప్రిసాధనత్వే వృద్దాచారం (పమాణయతి 
ద ద ర రా రా రారారా రా రాడా తవ భక్యాది సులభతే వప 
మీది క్లోకములకు( బోతన యాం[ధీకరణము 
“వి కియాశూాన్యమై నిషయత (మునులేని 
దగుచునాత్మాకారమై తనర్భు 
సంతః కరణమొక్క యధిక సాక్షాత్కార 
విజ్ఞానమునంబట్టి వేజొరులకు 
నెణు(గంగరానిదై. యేసారియుండుట' 


జేసి నీనిర్గణ త్రీ విభూతి 


లన 
౧. స్కం, ౧౦. పూర్వభాగ, పద్య. ౫౫౩ 

వ్మికీయ యనగా విశేషాకరము. అది లేకపోవుటయే అవ్మికియ. అనగా విశేషపరిత్యాగవే 
అత్మాకారతయనియర్థము. సంకోశాది వికారరాహి త్యమే యవి క్రియయని వీరరాఘవీయము. 


71 


బహి రంగవీధుల6 బాణుక తిరములై 
యములంబులగునిందియములచేత 
నెట్టుకేలకైన నెయు(గంగందగు గాని 
గుణవిలాసివగుచు6 గొమరుమిగులు 
నీగుణపజంబు నేరరాదెణు(గంగ 
నొక్కమితము లేకయుంటనీశ” 


ఈ పద్యమున “వి కియాహన్యము” అను పదమునకు వ్యాఖ్య యావశ్యకము. 
శ్రీ ధరులు “వి క్రియా విశేషాకరః త్మద్రహి తాత్‌ విశేషపరిత్యాగ ఏవాత్మాకారతా ఇత్యర్థః. అని 
వ్యాఖ్యానించియున్నారు. ఈ పదమున కర్ణము సరిగా. దెలియనిచో( దక్కిన పద్యమంతయు 
దురవగాహమే యగుచున్నది. ఎందులకనశా నీ పద్యమున భగవతాక్షాత్కార సంబంధి 
విషయములను (బస్తావించుచున్నాడు. భగవంతుడు సగుణుడని కొందణుందురు. 
నిర్గుణు(డని కొందణురు. భాగవతకర్త యూ రెండు వాదములనంగీకరించును. కానియిట 
నికపశ్న - సగుణ |బహ్మ సాక్షాత్కారము సులభమా? నిర్గుణ [బహ్మసాక్షాత్కారము 
సులభమా? సాధారణముగా నిర్లుణమును దెలిసి కొనుటయే కష్టమని యందణు 
నంగీకరింతురు. భాగవతకర్తకిది యంగీకార్యముకాదు. నిర్షుణుని. దలిసికొనుటకంటె 
సగుణుని(దలిసికొనుటయే కష్టతరమని యాతని యభిప్రాయము. అందులకే (శ్రీ ధరులు 
“గుణాత్‌ తస్యజ్ఞానం కథంచిదృవేత్‌ , సతుసగుణస్యతవ అచింత్యానంతగుణత్వాత్‌ ” ఎట్లో 
గుణాతీతునిం దెలిసికొనవచ్చును. సగుణునట్లు తెలిసికొనలేము. _ ఎందులకనంగా నాతని 
గుణములచింత్యములు అని వ్యాఖ్యలో (వాసియున్నారు. (పత్యాహ తేందియులగు వారు 
అగుణుని ఎట్టు దెలిసికొనగలరు ? స్వానుభవముచేత. ఆ స్వానుభవమెట్టిది? 
అవిక్రియస్వానుభవశబ్దమునకు శ్రీ ధరులు ఆత్మాకారాంతః కరణవృత్తి సాక్షాత్కారమని 
వ్యాఖ్యానించి యున్నారు. దీనినే పోతన “అత్మాకారమై తనర్చు నంతః కరణమొక్క యధిక 





నిర్గుణోపాసన కష్టమని గీతాశాస్తమును జెప్పు చున్నది. 

“క్షేశో ధికతర స్తేషా మవ్యక్తా సక్తచేత సామ్‌ 

అవ్యక్తాహి గతి ర్హుఃఖం దేహవరి ్రరవాప్యతే.” 

ఇదియుపాసనా. విషయమున! జెప్పంబడినది. సాక్షాత్కార విషయమున. గూడ నిద్దాని 
నన్వయింపవచు ను. 


22 


సాక్షాత్కార విజానమున బట్టి” యని యాం, ధ్రీకరించెను. కాని యీ యాం, ధీకరణమునకు 
వివరణ మవసరము. శ్రీ ధరులు వ్యాఖ్యయందద్దానిని వివరించియున్నారు. దానిని 
మా(తము పోతన [గహింపలేదు. |గహి ౦పక పోవుటచే బై పదముల యర్థమును సరిగా 
దెలియదు. శ్రీ ధరులు స్వాసుభవ పదమునకు ఆత్మాకారాంతః కరణవృత్తి సాక్షాత్కారమని 
యర్ధమును [వాఎసియున్నారుగదా? అయన యంతతో నూరకొనలేదు. “అంతఃకరణము 
గూడ నవికారమునే వ్యక్తీకరించునుగదా! అట్టియెడ దానికి నాత్మాకారత యనగా నెట్టిది?” 
అని యాకాంక్షచేసి “విశేష పరిత్యాగ ఏవాత్మాకారతా” విశేషపరిత్యాగమే యాత్మాకారత 
యనగా నర్థమని సమాధానమును జెప్పే యున్నారు. కాని యింతమా(త్రమున సందేహము 
తీరినదా? లేదు. ఆత్మాకారతయనగణా నిట్టిది యని చెప్పితివి. కాని యంతఃకరణ 
సాక్షాత్కార విషయత్వముచే అనాత్మత్వ (పసంగమురాదా? అని ప్రశ్న. దీనికి సమాధానముగనే 
మూలమున “అరూపతః” అని చెప్పబడియున్నది. రూపమనయగా విషయము. దీనినే పోతన 
“విషయిత్వమున లేనిదగుచు” అని యాంధీకరించెను. కాని యీ విశేషమేల యావశ్యకయెనో 
వ్యాఖ్యయందు స్పష్టము. ఆం(ధీకరణమున నస్పష్టము. దీనికి(గొంత వివరణమావశ్యకము. 
స్వానుభవమునంా ఆత్మాకారాంతః కరణవృత్తి సాక్ట్షాత్కారమని చెప్ప (బడినది. సవికారమునే 
బోధించునంతః కరణమునకు నాత్మాకారమెట్లు సిద్దించునని (పశ్న. దీనికి సమాధానముగా 
విక్రీయా హన్యత్వమే యీ యాత్మాకారతయని చెప్ప బడినది. కాని సాక్షాత్కారమనుమాటల్‌' 
సరూపత యిమిడియున్నది కదా! ఆత్మకు రూపములేదు. అట్లు యెడ సరూపమనిన 
యెడల ననాత్మత్వ (పసంగమురాదు యని మణుల (పశ్న. రాదని సమాధానము. 
ఎందువలన? అది అరూపమగుట వలన. “అట్లయిన ననగా అరూపమైన యడలనది యెట్లు 
తెలియును? స్వ(పకాశత్యముచేతనే యని సమాధానము. “ఎందులకనంా నది మణీయొక 
దానిచే. దెలియునది కాదు. దానిచేతనే యది తెలియుట యనశా నర్రమేమి? ఇదియే 
యదియనుట. ఈ చివరి మాటయందే (శ్రీ ధరవ్యాఖ్యాసారమంతయునున్నది. ఇదియే 
అది “అనునదియే యదై ఏత భావన. ఇట్టి ముఖ్య విషయములెవ్వియు నాం| ధీకరణమున( 
జూపట్టవు. పోతన వ్యాఖ్యను జూడకుండ మూలమును మ్మాతమే యాం, ధ్రీకరించు 
స్వభావము గలవాడై నచో నదియొక మాట. కాని యతని యాం, ధీకరణము వ్యాఖ్యననుసరించి 


ఆత్మాకారాంతః కరణవృత్తి సాక్షాత్కారాత్‌ ” 

నన్వంతః కరణమపి సవికారమేవ విషయీకరోతి. కథమాత్మాకారతా తస్య? 
'నన్వంతః కరణ సాక్షాత్కార విషయత్వే నానాత్మత్వ (ప్రసంగ స్స్యాత్‌ 
కథం తర్లి స్ఫూర్తి? . 


< ఏ 9 ౨ 


అనన్యబోధ్యా తయా స (ప్రకాశతే $వైవు సత్వన్యధా. 


73 


కొన్ని యెడల విపులీకరింపబడినదనుట తథ్యము. ఇందుగూడ “సానుభవాత్‌ , అరూపతః” 
అను మూల "పదములను వ్యాఖ్యా త్మపాయానుసారముగ నెట్లాంధీకరించి యున్నాండో 
ముందే వివరింప(బడియున్నది. కాని పోతన వ్యాఖ్యను సరిగ సంపూర్ణముగ సనుసరింపలేదు. 
కొంత (గహి ంచి కొంత విడచియున్నాండు. వ్యాఖ్య యందలి ముఖ్య విషయములు కొన్ని 
విడువంబడీనవి. అంతమా| తమున(బోతన యాం(ధీకరణములోపభూయిష్టని యభ్మిపాయ 
పడరాదు. అత(డు శ్రీ, ధర వ్యాఖ్యను వేదాంత ఘట్టము లందు గూడ సర్వదా యనుకరించెనను 
మాట వాస్తవము కాదనుటకే యీ విషయమింతగా విపులీకరింప(బడనది.  మజీయు. 
బోతన యాం(ధీకరణమున మూలమునందలి ముఖ్యార్ధమొక్క_.టి విడువబడియున్నది. 
౨ శీ ధరీయ, *వీరరాఘవీయ వ్యాఖ్యలు రెండింటి యందు నా యక్రము విడిచినను 
విడువవచ్చుననిగాదు. లక్ష్మీదేవియు యధాతధముగా [గహింపంజాలదను భావము మూల 
శోకమున( గలదు. అది యాం ధమున రాలేదు. *ఇట నాం ధమసమర్థము గావున నాభావము 
విడువ బడినదని చెప్పుటకు వవీలులేదు. ఇదియొక (ప్రత్యేక భావము. _ దీనిని? 
(బత్యేకముగా( జెప్పనగును. 


. కధలో బోతన చేసిన చిన్న మార్పులు ౧. గజేం్మద మోక్షకథ, ౨. నరకాసురవధ. 


మూలమున గజేందుని రక్షణకై విష్ణువు వెడరినవుడు అతని వెంటలక్ష్మీ వ కలినట్టు 
* లేదు. మణతేయు నా సమయమున విష్ణువేస్థితియందున్నదియు మూలమున 
జెప్ప(బడియుండలేదు. 


చమమాలాము*' 
“తం తద్వదార్తముప లభ్య జగన్నివాసః 
పోతం నిశమ్య దివిజై సృహ సంస్తువద్చిః 
ఛందోమయేన గరుడేన స ఊహ్యమానః 
చక్రాయుధో హ్యగమ దాశు యతో గజేంద్ర” 





౧.  మాలక్ష్మీరపి యధా యాదృగ్వస్తు తథా తేనరూపేణ విబోద్దుం నార్లత్యేవేత్యర్థః శ్రీ ధ. 

౨. మాలక్ష్మీరపి అమ లాంతొత్మ భి: నిత్యశుద్దస్వరూపై స్పృనకాదిభి సృహ ఇత్యర్థః వీరరాఘవీయము 

ఈ సలం కామయతే, న లంకామ్‌ అయతే. నై షధీయచరితము. ఇట్టి వాంధ్రమునకనువదించుట 
కష్టము. మీ6ది విషయమట్టిది కాదు. వేరే చెప్పవచ్చును. 


లు సరత అధ్యా ౩. క్ట 3౧ - 3౩౩. 


74 


“సోంతస్సరస్యురుబలేన గృహ తారో 
దృష్టా గరుత్మతి హరిం ఖుపాత్తచ। కమ్‌ 
ఉష్టి ప్యసాంబుజకరం గిరమాహ కృచా త 
సారాయణాఖిలగురో భగవ న్నమస్తే”. 
“తం వీక్ష్య పీడిత మజ(సహసావతీర్య 
స్మగాహ మాశు సరసః కృపయోజ్ఞహార 
(గాహా ద్విపాటితముఖా దరిణా గజేం[ దం 
సంపశ్యతాం హరి దమూముచ దు[సియాణామ్‌.” 
ఈ మూండు క్షోకముల నిరువద యొక్క పద్యములలో పెంచి వాసియున్నాయడు. 


ఈ పెంపేల పోతన చేసెను? దీనికి ముఖ్యముగా మూండు కారణములు గన్పట్టుచున్నవి. 
మొదటిది పోతనకు6గల భక్త్యావేశము. దీనిని గూర్చి విపులముగా [వ్రాయనక్కరలదు. పోతన 
భాగవతమంతయు భక్తి భావ భరితమే. విష్ణు సంబంధిగాధలను వివరించునప్పు డాత(డు 
“శివమరులు గొన్నవాండు వోలె వరనలంబెంచి [వాయును. ఇదియునట్టి ఘట్టమే కావున 
బోతనపెంచి [వాసియుండును. రెండవది భగవంతుని భక్త్షతాణ పరాయణత్వమును 
వ్యక్తీకరింప( బోతనకు(గల తీవ్రాభిలాష, దీనిని స్ప ప్రకరించుటకై పోతన కొన్ని మార్పులు 
చేసియున్నాడు. మూలమున “ఛందోమయేన గరుడేన సఊహ్యమానః” అని యున్నది. 
“ఛందోమయేన” అని యేల చెప్పవలసి వచ్చె? దీనికి శ్రీధరులు సమాధానము 
నిచ్చియున్నారు. “ఛందోమయే నేత్యతి శ ఘ్యాయోక్తమ” అతిశీ ఘతను దెలుపుటైా. 
“గందోమయేని యను పోషణమును మాత కాకారు(డు వాడీయున్నాండు మణేయు 
నట్టి గరుడుని వేగము గూడ భగవంతునకు. జాలినది కాదు. కావుననే మూలమున 
“సహసావతీర్య” గరుడోపి మందగతిరితి తత స హసావతీర్య” అని వ్యాఖ్యానించియున్నారు. 
కావున మూల [గంథకర్తయు భక్త రక్షణ విషయమున భగవంతునకుగల యాతురతను 
వ్యక్తకరించుటకే యత్నించి యున్నాడు. కాని యీ మార్గము పోతనకురుచింపలేదు. 
అటు భక్తుండు (పాణ సంకటావస్థయందుకు య్యిడు చుండగా నిట ఆర్తరక్షణపరాయణు (డగు 


చూడు. అనుబంధము. 


75 


భగవంతునకు గరుడు సధిరోహి ంచుటకు గాని చక్రమును ధరించుటకు భాని తీరిక యుండునా? 
అసలంతదనుక మనసు పోవునా? భక్తుని యార్తనాదము వినుటయేమి? మందువెనుక 
లాలోచింపక దిగ్గన లేచి భగవంతుడేగుకుమి? రెండును నొక్కసారి కావలసినవే. అందులకే 
పోతన యీ (కంది పద్యమును (వాసయున్నాండు - 


“సిరికింజెప్ప(డు శంఖ చ కయుగముంజేదోయి సంధింపడడే 
పరివారంబును జీరండ(భగపతిం బన్నింపం డాక్షర్డికాం 
తరధమ్మిల్లము( జక్కనొత్తండు వివాద్మపోత్సిత శ్రీ, కుబో 
పరిచేలాంచలమైన విడండు గజ (పాణావ నోతా హి యై”, 


ఈ పద్య సారస్యమును వివరించుటనావశ్యకము. దీని విషయముననే శ్రీనాథ 
పోతనలకువివాదము గల్లెనను కింవదంతియు గలదు. ఇట్టి యాతురత భక్తరక్షణావసరమున 
భగవంతునకు. బరిపాటియేయని పోతన యభ్మిపాయము. అందులకే “తనవేంచేయు 
పదంబు పేర్కొనండు” మొదలగు పద్యములను (వాసియున్నా(డు. అనాథ స్తీజనాలాపమును 
వినినప్పుడు వేదములను [ముచ్చులు |ముచ్చిలించినప్పు డును దానవులు దేవతానగరిపై 
దండెత్తినప్పు డును భగవంతు డిట్టి సంరంభమునే చూపునని పోతన యభిప్రాయము. మటి 
యిట్టి విపత్కాలములయందు(జ।|కాద్యాయుధములు ధరింపక విష్ణువు వచ్చి నేమిచేయ( 
దలణెను? సర్వశక్తియగు నీశ్వరున కీయాయుధాదుల నావశ్యకమని పోతన యభి ప్రాయము. 


ఇంతదనుక బాగుగనే యున్నది. ఇక నిందు.జేయంబడిన లక్ష్మీ వర్ణనము మొదలగు 
వాని యౌ చిత్యమేమి యని (ప్రశ్న. అసలు మొట్టమొదటి పద్యము అలవై కుంఠపురంబు లో 
మ్మాతమేల చెప్పవలసి వచ్చెను? భగవంతుని భక్తరక్షణ పరాయణత్వమునకును వె కుంఠనగర 
వాసమునకును గల సంబంధమేమి? అను (పశ్నలుదయింపక తప్పదు. దీనికి సమాధాన 
మొక్కటియే కన్పట్టు చున్నది. అది పోతనకు గల వర్ణనా కౌతుకము. ఆతండే వస్తువు 
నైనను దనివి దీరవర్షించును. సూచనా మ్మాతములగు వర్తనలాతనికి రుచింపవు. ఎయ్యెది 
వివరింపబూనునో అయ్యది మనమనో నే తమునకు. జిత్తరువు నందు వోలె( గన్ప ట్టవలయుసు. 
రూపరేఖలను దీర్చి దిద్ది సమ్యగ్వ్యక్తీకరణముగావించుట లో బోతన సిద్దహస్తు(డు. అతనిది 
ముఖ్యముగా [బబంధధోరణి. అందులకే యా విపుల వర్ణనలు. అలవై కుంఠపురంబులో 
యను పద్యమునందలి రూపచి్మితణ మనుపమానము లోకము వేయు (పశ్న కిది 
సమాధానము గూడ. “భగవంతుడు సర్వవ్యాపి గావున గజేం|దుని మొజూలకించిసంతనే 


76 


శ 


యక్కడనే యావిర్భవించెనని మూలము. కాని యది సామాన్యులకు, దృప్తిగాదు. 
ఒకప్పుడు తెలియదు గూడ. తెలిసినవారికి.గూడ హాయిలేదు. అనందము, లేదు. కావుననే 
పోతన దీనిని మార్చినాడ. ఒక మనోజ్ఞరూపకల్పన చేసి లోకమును మురిపించినాడు. 


కొందణీ పద్యమనౌచిత్యదోష దూషితమని యధిక్షేపంచుచున్నారు. మకరమును 
సంహరించిన తరువాత విష్ణువు లక్ష్మీదేవితో( బల్కిన పల్కులు : 


“బాలా! నా వెనువెంటను 
హేలన్వినువీధినుండియే తెంచుచు 3 
చేలాంచలమును బట్టుట 
కాలోనేమంటినన్ను సంభోజముఖీ.” 


ఇట్టు మరల (ప్రశ్న చేయుటలో నున్నయౌచిత్యమేమని వారి (ప్రశ్న. దీనికి 
సమాధానమొక్కటియే గలదు. సహజముగా(ంబోతన శ సింగార ప్రియుడే కాని యాశ్ళంగారము 
భగవదర్పితమై జగత్స వి తమైనది. పోతన శృంగార పియత్వమును జూపుటకు భాగవతమున 
ననేకోదాహరణములు గలవు. కాని యవియన్నియు భగవదర్శి తములే. అధ్యాత్మిక శక్తీ 
సంపన్నములే. కావున నిట్టి పట్టులందు భావుకుండగువాడు భౌతిక విషయములపై జూపు 
నిల్పరాదు. జయదేవుని గీతగోవిందమునందలి శృంగారము రాధాకృష్ణ పరమగుటచేతనే 
సకల భక్త జనశిరోధార్యమగుచున్నది. సుజొక విషయము. ఆర్త రక్షణార్హము 
భగవంతు(డాతురతతోనే తెంచుచుండెను. ఆ 'సంరంభములో నాతనికి సిరిగూడ 
మటపువచ్చినది. బద్ద చేలాంచలము గూడ స్మృతిపధమున( బడలేదు. గజ రక్షణమైనది. 
ధర్మమును జరిగినది. ఆతురత యుదీరినది. అట్టియెడ భగవంతు(డు తనకు 
నిత్యానపాయిని యగు శ్రీదేవి నిట్లు ప్రశ్నించుట తప్పా? అమెయు( దన భక్తకోటిలో( 
జేరినదేకదా! మణీయు( దత్కు చోపరిచేలాంచలమును గూడ వీడక యాతండేగుచుండెను. 
అట్టేయెడ సహజలజ్ఞావినయాన్విత నామె మనసు నొచ్చినదేమో! అట్టియెడ నామె 
నాశా ;సంచుట యాతనికర్తవ్యముకాదా! ఇంతకు సమృత కలశమున నలుసువెదకుట రసిక 
లక్షణముగాదు. 





౧. _ ఏవం గజేంద ముపవర్ణిత నిర్విశేషం, | బహామదయో వివిధలింగ భిదాభిమానాః నై తే యదోపసస పు 
ర్నిఖిలాత్మకత్వా త్ర తాథఖి లామరమయో హరి రావిరాసీత్‌ . సం, ౮. అధ్యా. ౩. కో. ౨౯ 


77 


ఇంక రెండవది నరకాసుర వధ : ఇందు. గొంతమార్వు గలదు. మూలమున 
శ్రీ కృష్ణుండు సత్యాసమేతుడై యుద్ధమునకేగినట్టు కలదుగాని సత్యభామను యుద్దము 
చేసినట్టు లేదు. పోతన, సత్యభామ నరకునితోయుద్దము చేసినట్టు |వాసియున్నూాయు. 


“మూలము :- 
“సభోర్యోగరుడా రూఢః (పాగ్భాతిషపురం యయో” 
“తద్విసర్లా త్ఫూర్వమేవ నరకన్య శిరో హరిః 
అపాహరద్గజస్థస్య చ్యకేణ క్షురనేమినా. 


ఈ ఘట్టుమున [బ,పథమమునుండియు. బోతన మార్గము వేజుగనే యున్నది. 
మూలమున నరకుని దుశ్చేష్టల నిందునివలన విని హరి సత్యభామా సమేతుడై 
(పాగ్యాతిషపురమున కేగినట్టు గలదు. అందణు భార్యలుండణగా సత్యభామనే యేల తీసికొని 
శ్రీ కృష్ణుడాహవమున కేగెనను (ప్రశ్నకు సమాధానముగా౨ శ్రీ ధరులు గొత వ్యాఖ్యానించి 
యున్నారు. ఆ విషయములను బోతన యాంధీకరింపలేదు. అ(ప్రస్తుతమని యూర 

. కొనెనేమో! శ్రీ ధర వ్యాఖ్యను జూచినచో నవి య్మపస్తుతములుగా( దోయవు. నరకుడు 

* యజ్ఞవరాహరూపియగు విష్ణువునకు భూదేవివలన జనించినవాండు. అప్పుడు. భగవంతు(డు 
భూదేవికి నీ కొడుకును నీ యనుమతి లేనిదే చంపనని వరమిచ్చియుండెను. ఆ వరమును 
సత్యము గావించుటకె సత్యభామతో బయలుదేరెను. సత్యభామ భూమ్యంశమున 
జనించినది. ఇంక రెండవది పారిజాత వృత్తాంతము. నారదుడు పారిజాత కుసుమమును 
దెచ్చి శ్రీ, కృష్ణున కిచ్చెను. అప్పుడు కృష్ణుండు రుక్మిణి యింటనుండుటచే నాకుసుమను 
నామె కిచ్చెను. అది విని శీఘు కోపనయగు సత్యభామ యలిగినది. ఆమె నోదార్చుటకై 
(శ్రీ కృష్ణు(డామెకు( బారిజాత వృక్షమునే తెచ్చి యిత్తుననెను. ఇప్పుడు నరకు(డపహరించిన 
యదితికుండలాదులను దిరిగి యిం|దాదులకిచ్చు మిషతో స్వర్గమునకేగి పారిజాతమును 
దరిలించుకొని రానగునని శ్రీ, కృష్ణుని యాశయము. [పాణ పియయగు సత్య కుముదము 
గూర్చ నామెను గూడ(గొనిపోయెను. పై యంశములిన్నయు శ్రీ ధర వ్యాఖ్యయందున్నవి. 
కాని వానిని బోతన స్పృశింపలేదు. మరియొక (తోవ (దొక్కెను. గరుడు నధిరోహి ౦పనున్న 
సమయంబున శ్రీకృష్ణునితో సత్యభామ యిట్లనుచున్నది. 





౧. స్కాం, ౧౦. అధ్యా. ౫౯. క ౩, ౨౧ 
న సభార్య ఇతి. తదా తస్యాః కొతుకాయ తయా భార్య 
అతా తదర్హం తాం నీతివానితి జ్జేయవ్‌ | 


78 


“దెవో నవి నాటసరఘుము తను 
ద్దీపించి చెండాడనీ 
(పావీణ్యంబులు సూడ గోరుదుగదా 
(పాణేశ మన్నించి న 
స్నవెంటం గొనిపొమ్ము నేయ కరుణస్‌ 
నేం జూచియేతెంచి నీ 
దేవీ సంతతి కెల్ల జెప్పు దుభవ 
దీప్త (పతాపోన్నతుల్‌ ” 
అనినం (బాణవల్లభకు వల్లభుండట్లనియె. 
“సమదపుప్పంధయ రుంకారములు గావు 
భీషణ కుంభింద బృంహి తములు” 
స్కాం. ౧౦ - పద్య ౧౦-౩ బు! వె 
అనినం (దియుసకుం (బియుంబు జనియింప దగటిీ, 
“దానపులై ననేమి మణి 
దైత్య సమూహములైన నేమి నీ 
మానిత బహుదుర్గముల 
మాటున నుండగ నేమి శంక నీ 
తో నరుడెంతునంచు( గర 
తోయజముల ముకుళించి |మొక్కెన 
మ్మానిని దన్ను భర్త బహు 


మాసపురస్సర దృష్టి జూడ(గన్‌ .” 


[రి 


ఈ పెంపు “తస్యాః కౌతుకాయి అను (శ్రీ ధర వ్యాఖ్యకు వివరణమై యుండును. 


తరువాతి సత్యభామా నరకాసురుల యుద్దమంతయు నమూలకమే. “వేణీం 
జొల్లాము వెట్టి” అను పద్యముమొదలు “మగువ మగవారి ముందజ” అను పద్యము వణుకు 
స్వకపోలకల్పనమే. ఇయ్యది నాచన సోముని యుత్తర హరివంశమున కనుకరణమును 
విషయము సర్వజన విదితము. ఈ పద్యములందు వీర శృంగార మూర్తి యగు సత్యభామ 
మనోజ్ఞ రూపము చిత్తరువు నందు వోలె. జూపట్టుచున్నది. “వీర శృంగార రౌ(ద 
విస్మయములు గలసి భామినియయ్యెనో” యని యామెను బోతనయే వర్ణించి యున్నాడు. 
ఈ క్రింది పద్యములో. బోతన యామెను వీర శృంగారమూర్తిగా చి తించియున్నా(డు. 


“రాకేందుబింబమె రవిబింబవమె యొప్పు 

నీరజాతేక్షణ నెమ్మొగంబు” స్మం. ౧౦ పద్య ౧౮౩ బు. (పతి 
“పరు జూచున్‌ వరుజూచు నొంప నలరిం 

పన్‌ రోషరాగోదయా” స్కం. ౧౦ పద్య ౧౭౮ బు 


ఈ ఘట్టమునరదలి పద్యములన్నియు నాణిముత్తెములే. చూ. అను బంధము 
వానినన్నింటినిట నుదాహరంచుట నావశ్యకము. కాని యిందు సత్యభామ యుద్దమేల 
చేయవలసివచ్చెనో స్పష్టముగ లేదు. హరిచే( దన సై న్యము హతమగుటంగాంచి కోపించి 
నరకు(డా హవరంగము నకేతెంచెను. అప్పుడు హరి “శంభ! దాజబింబోపరిస్థల శంపాని ;తమే 
ఘమో యన ఖగేంద్రస్కంధ పీఠంబుపై లలనారత్నము(గూడీ సంగర కథాలాపంబులం” 
జేయుచుండెను. అంతనరకు(డు యుద్ధ సన్నద్దుండాయెను. సత్యభామయు “దమకింపక 
విలోకించి, సంభమంబున “వేణిం జాల్లెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ (శ్రేణిం 
టాలీ ముఖేందుమండల మరీచీజాలముల్‌ పర్వయగాం బాణింబయ్యెద( జక్కంగాదయటిమి, 
శుంభ ద్వీరభయ, తన (ప్రాణేశ్శాగ భాగంబున” నిల్చినదంట! మొదట శ్రీ, కృష్ణుండామెను 
యుద్దము మానుమనెను; కాని యామె (ప్రత్యుత్తరము నపేక్షింపకయే “మాన వేని నీ విల్లంది 
కొ” మ్మని తన బాణాసనము నామె కిచె ఏను. ఆ విల్లందికొనినంతనే రామె కనంత బలము 
సేకూణేనది. ఆమె యుద్దమందు(జూపిన చాతుర్యముతయు శ్రీ, కృష్ణుని యను గహము 
వలన. గలిగినదే. ఈ యభి[ప్రాయమును బోతనయే సూచించియున్నాండు. “ఆ విల్లంది 
బలంబు నొంది తదగణ్యానంత తేజో విశేషా విర్చూత మహా (పతాపమున వీరాలోక 
దుర్గోకయై” యప్పుడు సత్యభామ యొప్పినద(ట. ఆమె యిషువు6 దొడుగుటయు¢ 


80 


దివుచుటయు నేయుటయు నెజుం రాకుండ ననిసేసొనం! (పత్యాలీఢపాదము నలిక 
స్వేద విక్షీర్ణ కాలకయు నాక్షర్ణికా నీతసల్లలిత జ్యానఖపుంఖ దీధితియు లక్ష్యావలోకయు 
వలయాకారధసుర్విముక్త విశిఖా [వాతాహతారాతియు” నగు నయ్యలినీలాలక చూడ నొళ్లై 
యుండెనట. భీకర రణ (క్రీడా నిమగ్న చత్తయగు నమ్మానిని రూపము పోతన కచ్చెరువు 
గొల్సినది. మజీయు నీ[క్రింది నందియములు గూడ బొడసూపినవి. 


“బొమ్మ పెండ్రంద్రకు. బోనాల్లనను బాల 
రణరగమున కెటు రాందచలంచ? సం. ౧౦. పద్య ౧౮౦ బు 
మై ( 
కా జక్కంగం బట్టు వెరవెణుంగని. కొమ్మ 
€ఎ 


బాణాసనంబె ట్లు పట్టునేర్చె” సం. ౧౦ పద్య ౧౮౧ బు 


మీ(ది పద్యములు నాచన సోముని యుత్తర హరివంశమున కనుకరణములేయయ్యు 
మనోజ్జములే. అనుకరణమునందుథగూడ ననితర సాధారణమగు స్వాతంత్యమును 
నై పుణ్యమును జూపినాండు మహాకవి. ఈ వర్ణనలతో బోతనకు. దృప్తి కలుగలేదు. అతడు 
మహాభక్తుడు గదా! సత్యభామా సహి తుయగు శ్రీ కృష్ణ పరమాత్మను గూడ వర్ణింపనిదేయీ తనికి 
మనశ్శాంతి లేదు. కావున నీ క్రింది పద్యమావశ్యకమైనది. 


“జ్యావర్తీ ధ్వని గర్జనంబుగ సురల్‌ సారంగయూథంబుగా 
నావిల్లిందశరాసనంబుగ సరోజాక్షుండు వేఘంబుగా( 
దో విద్యుల్ల తభంగి నింతి సురజిద్దావాగ్నిమగ్నంబుగాం 
(బావృట్కాలముచేసె బాణచయ మంఛశ్శీకర(శ్రేణిగాన్‌ .” 


ఇందలి యుపమానములన్నియు నర్ధవంతములు.  (శ్రీకృమ్ణుండు మేఘముగా! 
జెప్పంబడినాండు. మేఘము సాఖ్యదము. సకల సస్య|పవర్థకము. అసురులు దావాగ్నిగా( 
జెప్ప(బడినారు. దావాగ్నిభయంకరము; సకలవృక్షనాశంకరము. వర్దామేఘము దావాగ్నినిం 
జల్లార్చును. అట్లే శ్రీకృష్ణుడు రాక్షస (ప్రతాపమును జల్దార్చును. ఇక సత్యభామ 
విద్యుత్తుతో సరిపోల్ప(బడినది. విద్యు.త్పకాశము కొలంది కాలమే యుండును. ఉన్నంత 
సేపు గన్నులు మిణు మిట్టు గొలుపును. సత్యభామయు. గొలంది సేపే యుద్దముగావించినది. 
చేసినంత కాలమున (పతిహత తేజః పుంజమును వెదజల్లినది. దవదహనభంజకమే 


8 


యయ్యు. (బావృట్కాలము సకల జగదానంద సంధాయకముగదా! అ“మ్ముద్దరాలి 
బాణవృష్టి” నట్టు వర్ణించ వర్ణించి తనిసినాడు, మహాకవి పోతన. 


వామనావతార ఘట్టుమునం గథాగతి యందు మూలమునకు నాం|ధీకరణమునకు 
భేదము లేదు గాని యొక్క విషయమున మ్మాత మాంధీకరణము మూలమునకు 
భిన్నముగా నున్నది. మూలమున లేని యంశ మొకం డాం| ధీకరణమున( జెప్ప (బడినది. 
వామనునకు దాన మీవలదని శుకుడు బలిని శాసించును. బలియందులకంగీకరింపండు. 
అంతట. (గుద్దుండగు శుక్రుండు బలిని "డీ ఘకాలమున( బద్మభష్టుండవు గమ్మని శపంచును. 
మూలమున నింటే యున్నది. ఆం(ధీకరణమున మా[తము .: 


“వీరధారబడగనీక యడ్డంబుగా? 
గలశ రంధమాపగాను దెలిసి 
హరియుగావ్యునే తమట.గుశ్యాగంబున 


నడువనేకనే (తుండయ్యె నతడు.” 
అను పద్యముగాన వచ్చుచున్నది. ఈః పద్యముకే వలమమూలకము. 


హాలాహల భక్షణ ఘల్దుమున(గూడ నమూలకమగు విషయ మొండుగలదు. దేవతలు 
శివుని. (బార్ధింతురు. శివుడు హాలాహలమును బానము సేసెదనని భవానితో( జెప్పును. 
భవాని యందుల కంగీకరించును. అంతట శివుండు హాలాహలమును భక్షించును. ౧ఇంతే 
మూలమున నున్న విషయము. ఆంధధీకరణమున నీ[క్రింది గద్య పద్యములు గలవు : 


“అని చెప్పిన నరేం|దుండిట్లనియొ 


అమరన్‌ లోకహి తార్హమంచు నభవుం (మింగుమని చెప్పవచ్చును. 
కాని భవాని 





౧. శుక ఉవాచః “దృఢం పండితమాస్యజ్ఞ స్తబ్వొప్య 
స్మదుపేక్షయా, మచ్చాసనాతిగో యస్త్వ మచిరాద్భ్రిశ్యసే |శియః 
సం, ౨. అద్యా ౨౦. క్లో ౧౫. యజమాన స్వయం తస్య శ్రీ మత్వా 
దయుగం తదా, అవనీజ్యావహన్మూర్డ్ని తదపో విశ్వపావనీ: 
సరత అధ్యా ౨౦, ఖు ౧౨. 

౨. ఎవ మామంత్య భగవాన్‌ భవానీం విశ్వభావనః 
తద్విషం జగ్గు మారేభే. తం భవాన్యస్వమోదత. 


82 


“మింగెడు వాడు విభుండని 
(మింగెడిదియు గరళమనియు మేలని (పజకున్‌ 
(మింగుమన సర్వమంగళ 


మంగళ సూ తంబునెంతమది నమ్మినదో?” 


ఈ రెండు పద్యములును గేవలమమలకములు. అట్టయ్యును హృద్యములు. ఈ 
ఏందేహము రాజునకుగల్లెనో లేదో చెప్పం జాలముగాని మనకు. నిక్కముగాయల్నునదియే. 
పత్యుత్తరమునందలి సర్వమంగళా శబ్దము సార్థకము. మంగళ సూత (ప్రసంగము మధురాతి 
నుధురము. నిజమాలోచించిన( బతులకుం (బాణ రక్షపత్నీమంగళ సూ తవబలమే కదా! 
అదియే హైందవ సంప్రదాయము. దానినే మహాకవియుద్దాటించినాండు. 


మూలమున సూచనా మ్మాతముగనై న లేని భావములు గొని ఏ పోతన భాగవతమందు. 
న్నట్టు చున్న యవి. ఇందులకొక యుదాహరణము - శ్రీక మని బాల్య కీడాభివ్యర్ణనము. 
ోపికలు శ్రీకృష్ణుని బాల్య (క్రీడాభివర్షనము. గోపికలు శ్రీకృష్ణుని దుడుకు. జేతల 
యశోదతో. జెప్పు. సందర మున మూలమందిట్లున్నది. 


శక 


క్షస్య గోప్యో రుచిరం వీక్ష్య కెమారచాపలమ్‌ 

శృణ్యంత్యాః కిల తన్మాతు రితిహోచు స ఎమాగతాః 

దద లై డా వాతా వాలా స్వగృ్భహాన్‌ సలజ్ఞాః 

స్కం.౧౦. అధ్యా ౮. క్షా. ౨౯ - ౩౩ 


స్పషార్థము మీది శుకముల తాత్పర్యము: కృష్ణుని కొమార చాపలమ్ము నరసి 
*వకాంతులు యశోదకడ కేగి యిట్లునిరి. “అకాలమున దూడలను విడుచును. 
ానికా[కోశించిన( దానునవ్వును. అనేకములగు వెరవులు వన్ని వెన్న పాలు మొదలగు 
"నిని దొంగిలించి కొంత దాను దినును. తక్కుంగలదానిని [గోతులకు. బంచి పెట్టును. 
ధ్యాది భాండములు దనకు. గాన్సి ంపకుండ దాపంబడియుండునేని యింటి వారిపై నలిగి 
"లుర నేడీపించును మేమింటి పనులు చేసికొనుచుండియే మతి, యుండునెడ మెల్లంగా 
రుదెంచును. _ ఉట్టియందకపోయిన( బీటలు తోలు (మాంకు నెత్తుగ నమృ యెక్కి 
"లు పెరుగు, వెన్న, ఇ మొదలగు పదార్థములున్న బానల నర సందు వోడిచి వానిని 
"నును. ఆ బానలు చీశటీంట దాప(బడునెడ నిజాభారణ మణి కిరణ జాలముల వలన. 


83 


గలుగు వెలుగున భాండములంగని యందున్న వానిం బర్మిగహ ంచును. ఇంటివారు చూచి 
౨యోరీ! చోరా యని యదల్చినచో నేను చోరుడను గాను గృహస్వామిని నీవ చోరుండవని 
(పగల్భ వచనములు పల్కును. గృహాంతరమున మూ(తపురీపములు విడుచును. ఇంతలు 
సేసియు నిచ్చట నీవు సూడనేమియు నెణుంగని సాధువు వోలె(గన్సట్టును. ఇట్టు గోపికలా 
బాలుని భయ చకిత నయన విలసిత వదనమును గనుగొనుచు బాల క మని ధూర్తత (మును 
వివరించి చెప్పినను యశోద (పహసితవదనయోల నదలింప నిచ్చగింపకుండెను. మటీయు 
నొక్కతణీ నమ్మాయా మానవకుమారు( డందణీ మందిరంబుల నేకాకారంబులైన భిన్న 
రూపం బులం జొచ్చి ధూర్తత్వంబు నౌణుపిన నందును దమతమ యిండ్లలో? గన్నపట్టు 
క్ర ఎమ్హని( బట్టు యశోద కడకు. దెచి రి. కాని యశోదకడఈ. జిని J) క్ర మ్ల డుండను. తాము 
తోడ్తెచ్చిన కృష్ణులు గానరారైరి. అంత నాగోపిక లేమియును జెప్పం జాలక సిగ్గున 
స్యగృహముల కేగిరి. 


పోతన భాగవతము. 
“బాలురకు. బాలు లేవని” స్మం ౧౦ పద్య ౩౦౭ 
“పడతీ! నీ బిడ్డడు మా పద్య ౩౦౮ 
“మీ పాపండు మా గృహముల” పద్య ౩౦౯ 


“పుట్టిపుట్టండు నేడు దొంగిల 


బోయి మాయిలు సాచ్చితా పద్య ౩౧౦ 
“ఆడం జని వీరల పెరు గోడకి పద్య ౩౧౧ 


“*వారిలు సొచ్చి కడవల 
ot 
దోరంబుగు నెయ్యి (దావి, తుది నాకడవల్‌ 


వీరింట నీసుతుండిడ 
వారికి వీరికిని దొడ్డ వాదయ్యె సతీ! పద్య ౩౧౨ 





౧. రేరే చోర ఇత్యాద్యుక్త్షః శీ కృష్ణు త్వమేవ చోరః అ 
హం గృహ సా ్వమిత్యాదీని 


జల్పతి. స్క్తం.౧౦. పుట. ౨౧౮ 


84 


“వేలుపులణు నాకంపెనుూో పద్య ౩౧౩ 


“వెన్నం దినయగం బొడయగని మా పద్య ౩౧౪ 
“ఇమ్మగువ దన్ను వాకిట౮ో పద్య ౩౧౫ 
“చేబంతి దప్పి.పడెనని” పద్య ౩౧౬ 
“ఇచ్చెలువం జూచి (ముచ్చిలి పద్య ౩౧౭ 
“కొడుకులు లేరని యొకసతి" పద్య ౩౧౮ 
“తల(గిన దానందల మనలో పద్య ౩౧౯ 
“వాలళ వచ్చిన నీ సతి” పద్య ౩౨౦ 
“మగువా? నీ కొమరు(డు మా” పద్య ౩౨౧ 
“నమ్మి నిదుఠవోవ నా పట్టి చురచుమా” పద్య ౩౨౨ 
“నా పట్టి పొట్ట నిండళణలో పద్య ౩౨౩ 
“తెఅవ యొకతె నిదింపణలా పద్య ౩౨౪ 
“నొడుకును నా కోడలు” పద్య ౩౨౫ 


“తరుణి యొకతె పెరుగు. (దచు చో దుదివంగి” పద్య ౩౨.౬ 


“కలకంఠి మావాడ గరితలమెల్లనీ 


పట్టే రాగలండని పాలు పెరుగు” పద్య 3౨౭ 
“కడులచి [| గలిగెనేని” పద్య ౩౨౮ 
“ఓయమ్మ? నీ కుమారుడు” పద్య ౩౨౯ 


సె పద్యములలో మొదటి నాలుగు పద్యములును దుది సీస పద్యమును దప్ప, 
దక్కిన వన్నియు నించుమించుగా నమూలకము లే. భిన్న రూపముల గోపికల యిండ్ల 
జరించు శ్రీ కృష్టుని గోపికలు యశోదకడకు. గొని వచ్చుటయు వచ్చి యందున్న 


85 


(శ్రీ కృష్ణుని. గాంచి యాశ్చర్యపడుటయు నంతలోనే వారిబంధనము నందున్న 
కుష్టులంతర్లితులగుటయు విడువంబడినది. సీనమున శ్రీ, కృష్ణుని మాయా బహురూపధారితము 
మ్మాతము వ్యక్తము సేయంబడినది. కొదణు బుద్దిమంతులీ పద్యములను గర్లింతురు. 
అగ్రీలములని నిరసింతురు. కాని వీరందలుకు( బోతన సమాధానమిచ్చియే యున్నాడు. 
“అనేక విధంబుల బాల కృష్ణుండు సేయు వినోదంబులు దమయందు. జేయు మహా 
(పసాదంబులని యెణుంగక దూణుచున్న గోపికలకు” - గోపికలకే కాదు. మనకును 
సమాధానమే. మణొక ముఖ్య విషయము. భాగవత కర్తకు శ్రీ, కృష్ణుడు కేవల 
పర్మబహ్మము. మనుష్య రూపమున నున్న శుద్ద బుద్దముక్త చై తన్యము; సర్వాంతర్యామి; 
సర్వజ్ఞుడు; సర్వశక్తి. భాగవతమును సరిగా నర్థము చేసికొనవలెనన్న నా భావముతోడనే 
మనము దానిని బఠింప వలెను. లేకున్న శ్రీకృష్ణ లీలలన్నియు స్మ్రీలములుగనే తోచును. 
మటొక ముఖ్య విషయము. సరిగా నై దేండ్లు గూడ నిండని బాలుండు మగ పోడుములు 
"సీయుకేమి? దీని వల్లనే తెలియుచున్నది గదా యవియన్నియు భగవల్రీలలని. ఈ 
విషయమును గూర్చి యింతకం మొ జర్చించుట మన కపస్తుతము; అనావశ్యకము. 


ఈ భావములన్నియు. బోతన స్వకపోల కల్పనములనియే చెప్పవలెను. వీనికి 
మూలమిప్ప టిీకి లభింప లేదు. 


“పోతన భాగవతమున సమూలకములగు వర్ణనలు గొన్ని కానవచ్చుచున్నవి. పోతన 
భాగవతమును సర్వ సాధారణముగా |బబంధ శయ్యలో రచించుటయే కారణము. అట్లని 
భాగవతమున( బురాణశయ్యయే లేదనరాదు. కొన్నియెడల నదియును గానవచ్చును. 
"రెండు శయ్యలకును గల ముఖ్య భేదము సంయమము. పురాణశయ్యకు సంయమ 
మావశ్యకము. పది మాటలలో. జెప్పు దాని నొక్కమాటలో. జెప్పుట పురాణ కవి 
లక్షణము. ఒక్క మాటలో నిముడు భావమును బది మాటలలో. జెప్పుట [ప్రబంధ కవి 
లక్షణము. భావ (ప్రపంచీకరణము (ప్రబంధ కవితాలక్షణము. భావ సంయమము పురాణ 
కవితా లక్షణము. (ప్రబంధ కవియను (పాసాది శబ్దాలం కారములకు( (బాధాన్యమిచ్చును. 
పురాణ కవి యట్టి శబ్ద (ప్రాధాన్యము నంగీకరింపండు. ఈ గుణములను బట్టి చూచినచో 
బోతనది. పబంధశయ్య యనియే చెప్పవలెను. అందులకే యతనికి నాచనసోముని కవిత 
యందంత గురుభావము. సంస్కృత మహాకవుల లో( గాదంబరీ కర్త బాణు(డు వర్ణనలకు 
బేర్ప ఉినవాండు. పోతన కాత(డును బరోక్ష గురువే. కావుననే పోతన భాగవతమున( గాదంబరి 
ననుకరించిన భాగములును గలవు. ఉదాహరణకు. [బథమ స్కంధమునందలి నై మిశారణ్య 
వర్దనమును గ కొనవచ్చును. మూలమున “నై మిశే నిమిపక్షేతే” యని మా(తమే కలదు. 


86 


దీనిని. బోతన మిక్కిలి పెంచి |వాసెను. దీర్ద సమాస భూయిష్టమును బహు విధ 
శబ్దార్థాల ంకార సహి తమును నగునా గద్యము కాదంబర్యను కరణమనుటకెట్టి సందియమును 
లేదు. 


“మధువై రి మందిరంబునుంబోలె మాధవ మన్మధ మహితంబై |బహ్మగేహంబునుం 
బోలె శారదాన్వితంబై నిల గ్గళ సభా నికేతనంబునుంబోలె వహ్నివర్తుణ సమీరణ చం(దరు[ద 
హైమవతీ కుబేర వృషభగాలవ శాండిల్య పాశుపత జటిపటల మండీతంబై . 

“చ కధరఇవ కరకమ లోప లక్ష్యమాణ శంఖచ।| కలాం 

ఛనః హరివ జితమన్మధః, గుహఇవా |పతిహత 

శక్తీ: కమ లయోనిరివ విమానీకృత రాజహంసమం 

డల: జలనిధిరివ లక్ష్మీ పసూతిః గంగా [ప్రవాహ 

ఇవ భగీరథ పథ(పవృత్తవి -------- కాదంబరి. 


వ్యాకుల చిత్తుండై సరస్వతీ తటంబున నాసీనుండై యున్న వేదవ్యాసుని కడకు 
నారదుడు వచ్చుట! మూలమున నిట్టున్నది. 


(13 


ఎక్షస్య నారదో భ్యాగాదాశమం |(ప్రాగుదాహ తమ్‌” 
దీనికి. బోతన యాం! ధీకరణము క 

“తనచేతి వల్లకీతం| తీచయంబున 

సతతనారాయణ శబ్దమెప్ప” 
లు 

అనునీ వర్ణనము అమూలకము 
మూలము : 

“భగీరథ్య్నో థ రాజర్షి రి ్నన్యే భువనపావనీమ్‌ 

యత స్వపితృణాం దేహా భస్మీ భూతాశ్చ శేరతే 

రథేన వాయువేగేన (పయాంత మనుధావతీ 

దేహాన్‌ పునంతీ నిర్తగ్గా నసించ తృగరాత్మజాన్‌ ” 
స్కం. ౯. అధ్యా ౯ శ ౧౧, ౧౨ 


87 


దీనికి. బోతన సుద్లీర్ణమగు నొక గద్యమువాసియున్నా(డు. ఈ గద్యయందును 
గాదంబరీ చాయలు గలవు. ఇందుమనోజ్ఞములగు నుపమలను వాడియున్నాడు. 
అయ్యమరగంగా (సవంతి యన్నిమెలికలు దిణీగి యెన్ని యొయ్యారపు నడకల( 
బోయినదో, అన్ని మెలికలునన్ని యొయ్యారములు. బోతన కవితా (పవాహమును 
జూపినది. “ఇట్లమ్మహానది పురారాతి జటాజూట రంగంబు వలన దిగంబడి నిరర్గళ 
(ప్రవాహంబై, నేలకు జల్లించి, నెజుసి, నిండి పెట్టవెల్తి గొని, పెచ్చు పెరిగి విచ్చల విడిం[గేపు 
వెంబడి నుజుక (కేళ్ళుజుకు మిజక [పాయంపులా మధేనువు చందంబున ముందలికి 
నిగుచు, ముద్దు( జందురుతోడి నెయ్యంబున [గయ్యనడరి, చొప్పు దప్పక సాశిచనుదెంచు 
సుధార్థవంబు'కె వడి. బెంపు గలిగి ------- గీకరంబులు నుంగరిగి” గద్య ౨౩౦ 


ఇంతదనుక నభిరామంబులగు ఉపమలు గన్న ట్టుచున్నవి. అమ్మహ్మాసవంతి యందలి 
వణుదలు, బుగ్గలు, వెలినురువులు, తరంగములు, శీకరములు మనోజ్ఞములగు నుపమలతో 
వ్యక్తీకరింపయడియున్నవి. కాని యటు పై నున్న గద్యము శే శషలతో జటిలమై కాదంబరి 
ననుకరించుచున్నది. “త్తీకరంబు తెణుంగున విష్ణు పదంబు ముట్టి, విష్ణు పదంబు 
భాతినుల్లసితహంసరుచిరంబె , రుచిర పక్షంబు రీతి నతి శోభిత కువలయంబై కువలయంబు 
వెన్నున బహుజీవనంబైె , జీవనంబు లాగున సుమనో వికాస (ప్రధానంబై, (పథాన పర్వంబు 
పొలుపున నేకచక బక భీమ మహాభంగ సుభ్మదార్జున చరి|తాభిరామంబై. --------- 


ఇందు శ్లేషయే కాక ముక్త పద(గస్తమును సాధింప(బడినది. ఇట్టు నడచి నడచి 
యొక్క మారొక మెలకువ చూపినది. “మానినియన లో(తు సూపక, గరితయన 
సడిచప్పుడు సేయక, ముగుదయన బయలు పడక, ప్రమదయనం (గయ్యం బాజుచుం 
బతి వతయన నిట్టట్టుచనక తల్లియన నెవ్వియైన లోశగొనుచు, దై వంబున భక్త మనోరధంబు 
లిచ్చును నంతకతకు గృుణీగడచి ----” 


నృసింహావతార ఘట్టుము ౩ మూలముః 
“పతప్తచామీకర చండలోచనం 
స్పురత్సటా కేసర జృంభితాననమ్‌ 
కరాళదం| ష్టం కరవాళచంచల 


క్షురాంత జిహ్వం (భుకుటీముఖోల్పణమ్‌. 


88 


స్తబ్యోర్హ్య కర్ణం గిరికందరాదుతృం 

వ్యాత్తాస్యనాను హనుభేద భీషణమ్‌ 

దివి స్పృశత్మా-య మదీర్ణపీవర 

(గీవోరువక్షస్ట్రల మల్పమధ్యమమ్‌ 

దురాసదం సర (నిజేతరాయుధ 

(పవేకమ్మిదావిత దైత్య దానవమ్‌ 

సం. ౭. అధ్యా. ౮. క్ట ౨౧, ౨౨, ౨౩ 

స్పష్టార్థము దీని తాత్పర్యము : 

మిక్కిలి తుంపయటడిన బంగారమువలె (పచండము అగు చూడ్కులును (ప్రకాశించుచున్న 1 
సటాకేసరములచే జ ఎంభించియున్న యాననమును భయంకరములగు కోరలకాంతులును 
ఖడ్గధారాత్మీక్ష జిహ్వయు! గుటీల (భుకుటీ ముఖోల్బణమును, స్తబ్బార్థ్య కరములును 
గిరిగుహవోలా సత్యంత ఘోరములును గపోల [ప్రాంత భేదమున6బరమ భీషణములును నగు 
వివృత వక్ర నాసావివరములును (హస్వాపివరకందమును, విశాలవక్షన్థ్సలమును, సూక్ష్మ 
మధ్యమును జం దకిరణ ధవళములగు రోముములును నాయుధోపమము లగు ఇరసఖరముల 
నొప్పి సర్వతోవ్యాప్తముగు భీమ భుజాసహ్మసమునమర మిన్నారయుచున్న మహాకాయంబు 


భయంకరంబై చూపట్టి .నరకేసరి రూపంబు దాల్చి హరి నిజ చక్షగదాద్యాయుధంబు 
లొక్కంయుమ్మడ దై త్యదానవ వీరులందణేమీద యణుముచుండ నెదురంగనుప ళ్లు. 


పై ేకములకు( బోతన యాం, ధీకరణము : 
“ పళయవేళాసంభూత సప్తస్కంధ బంధుర సమీర 
ణ సంఫఘఫఘటితఘోర జోఘుష్యమాణ మహావలాహ 
కవర్ల నిర్గత నిబిడ నిష్ణురదుస్సహ నిర్హాత సంఘ 
నిర్హోపనికాశంబులై న ఛటచ్చట స్పటస్పట ధ్వని ప్రముఖ భయంకరా రావప్రుంజంబులు 


జంజన్యమానంబు లయి యెగసి, యాకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు సేసి, నిండినం 
బట్టునాలక దోధూయమాన హృదయంబులయి పరవశంబులై న పితామహ మహేం[ద్రవరుణ 


89 


వాయు శిఖి (ప్రముఖ చరాచర జంతు మహాప్రభావుడునువై న శ్రీ నృసింహుండావిర్భవించిన” 
స్కం. ౭ గద్య ౨౮౫ వావిళ్ల 


ఈ సుదీర్ణ వచనమునందు. బోతన చూపిన మెలుయగు లనేకములు గలవు. 
స్టూలముగా నిద్దానిని ద్విధా పరిశీలింపనగును. మొదటిది భాష్క రెండవది భావము. 
నిజమాలోచింఎమొదట భావ విషయమును బరామర్శించి, తరువాత భాషను గూర్చి 
చర్చంపవలయును. భావానుగుణముగ భాషయున్నదా లేదా యనునది చర్చనియమగు 
విషయము. కాని యీ వచనమును వినినంతనే మొదట హృదయమునకు హత్తుకొనునది 
భాషయే. కావున నదియే ముందు చర్చింపవలయును. [దాఘిష్టములగు సమాసములచే 
నోజోగుణ భూయిష్ట శయ్యభావుక హృదయములనుల్లోల కల్గోలముల రేకెత్తించును. 
నృసింహావిర్భావము దై త్యదానవ శిక్షాదక్షము. దేవమనుష్యాది సకల లోకరక్షాదక్షము. 
పరిపంధి జన భయంకరము. శిష్ట భక్తజన శివంకరము. అందులకే పోతన “(ప్రహ్లాద 
హి రణ్యకశిపురంజన భంజన నిమిత్తాంతరంగ బహి రంగ జేగీియమానకరుణా వీరరస 
సంయుతుండును” అని నృసింహమూరర్తిని వర్ణించియున్నా(డు. ఇందు. [బహ్హాదుండు భక్త 
వర్గమునకు6 బతినిధి. బా రణ్యకశిపుండు దుష్టజన (ప్రతినిథి. భక్తజన రంజనమునకును దుష్ట 
దానవభంజనమునకును నృసింహదేవు(డావిర్భవించినాండు. అందు లకే యాయన యంతర్మూర్తి 
కరుణా సంభరితము. బహిర్మూర్తి [కోధ ఘార్దితము. ఈ గద్యమున( బోతన శైలియు 
"రెండు విధములునే నడుచుచున్నది. ఒక యెడ మధురకోమల పద సంకలితమై సెలయేటి 
చిజు తరగల యులిపు వోలె గృర్గపేయమై మందమలయాని లము వోలె హృదయానంద 
సంజనకమైెయుండును. _ఇంకొకయెడ మూర్జన్యాక్షర బహుళ దీర సమాక్ష జటిలమై 
యిరుగెలకుల నొరసి పాణు నదీమ తల్లి వోలె నాసంద జనకమయ్యు ననభిగమ్యమై 
యుండును. ఇందు మొదటిది శ్రీ నృసింహ దేవుని భక్త జన రంజకత్వమును కరుణాతరంగి 
తత్వమును సూచించును. రెండవది భగవంతుని దుష్టజననా శంకర వీరరస తరంగితత్వమును 
సూచించును. 


ఇక నిందుపయోగింపంబడిన పదములను దతృంయోజనయందు(/వి చబంచిన 
నై పుణ్యమును బరిశీలింతము. మొదటిది యిందలి “జోఘుష్య మాణ, జంజన్యమాన, 
దోధూయమాన, దేదీప్యమాన, రోరుధ్యమాన, తంతన్య మాన మొదలగు శబ్దముల 
(పయోగములోని యౌచిత్యము. ఇవి యజ్ఞంతములు. |క్రియార్థము మరల మరల 
జరుగుచో నివి యుపయోగింప(బడును. “మరల మరల. శద్దించు” అను నర్ధమున 


జోఘష్యమాణ శబ్దము (ప్రయుక్తమగును. పోతన యీ పదములను [బయోగించుటలో 
90 


నాతని యభి ప్రాయ మేమైయుండును? నృసింహా విర్చావము క్షణికమును దాత్కాలికమునుగాద 
నియు నయ్యావిర్భావావసరమున జనించిన ప్రళయ భయంకర చిహ్నములు గొంతకాలము 
నిలిచి యుండెననియు.6 బోతన యభి[పాయము. లేనిచో నీ పదములు వ్యర్ధము లగును. 


ఇంక( బద సంయోజనము, ఇందును గవి చూపిన నైపుణ్య మపారము గాని దానిని 
గూర్చి నవిస్తరముగా. జర్చించుట యిట నప్రస్తుతమగును. అది కేవలము శేలికి 
సంబంధించిన విషయము గావున సద్దానిని గూర్చి యా (పకరణమున విపులముగా 
జెప్ప బడును. 


ఇక భావవిషయము : మూలమున నృసింహ దేవుని సర్వావయములు వర్ణింపబడినవి. 
ఇవి యన్నియు. బోతన యాం! ధ్రీకరణమునందును వర్ణింపబడియున్నవి. కాని యా 
వర్షనల యందు గొంత భేదము గలదు. మూలమున లేని [కమత యాం(ధీకరణమున. 
గలదు. వణేయు దేవతల వర్షించు నపుడు ఆచరణ శిరః పర్యంతము వర్ణింపవలౌనను 
నియమమును బాటీంప(డనది. మూలమున నా నియమమున ్నట్లు గౌనరాదు. ఎందులకనయణగా 
మధ్యమును వర్ణించిన తరువాత భుజ వర్షనమును గావించినాండు. 


ఇందరి భావము లనేకముల మూలకములు. మూలమున ౧|బహ్మాండము 
(బద్దలగునట్సుక భయద నిస్స్వ్యనము బయల్వడలెనని మాతము చప్పుంబడయున్నది. & 
భయద స్వనముపలక్షించి (బహ్మాదులు దమలోకములకేమి (పమాదముగల్గునోయని 
భయపడిరి. మూలము నందలి యీ వర్ణనము పోతనకు( దృష్తి నియలేదు. ఆ ధ్వని 
యెట్టిదో విస్పష్టము చేసి దాని భయంకరత్వమును విశదీకరింప( దలణెను. అందులకే 
“భంభణ్యమానంబగు నమ్మహాస్తంభంబు వలన” ని యుప[కమించినాండు. ఆ స్తంభము 
విజీగిన ధ్వని యొక్క మారు ధ్వనించి యూరకొనలేదు. మణుల మణుల ధ్వనించినది. 
కావుననే బంభజ్యమాన శబ్దము సార్థకము. (ప్రళయ కాలమున సప్తస్కంధ బంధురమగు 
సమీరణము విజ్బంభించును. తద్వేగమున( బుష్క్టలావర్తకా ద్వంభోధంపాతము 
ధారాపాతముగ వర్షించును. అప్పుడు పిడుగులు పడును. అవి నిబిడ నిష్ణుర దుస్ఫహ 
నిర్దాతములు. తన్నిర్హాత నిర్హాషము లాకాశకుహరాంతరాళమును నిరవకాశంబు సం. 
పట్టు సాలక విజృంభించు నా భయంకర ధ్వనికి (బహ్మాం్యదాదులు దోధూయ 
మానహృదయులై రి. ఇచట నీ భావముల వ్యక్తీకరింప( బోతన యవలంబించిన మార్గము 


౧. తదైవ తస్మి ని ్ననదో తి భీషణో బభూవ యేనాండకటాహ మసు ్పటుత్‌ , యంవై స్వధిష్టోపగతం 
త్వజాదయః (శుత్వా స్వధామవ్యయ మంగ మేనిరే. సుం ౭ అధ్యాంతా. ఖో ౧౬ 


91 


గమనార్లము. “పళయవేళా సంభూత సప్త స్కంధ బంధుర సమీరణ సంఘటిత ఘోర 
జోఘుష్యమాణ _ మహావలాహక వర్గనిర్గత నిబిడనిష్ణుర దుస్పహ నిర్హాత సంఘ నిర్జోష 
నికాశంబుల నొ అని యొక దీర్చ సమానము గూర్ప (బడినది. నముజీయు అందలి పడి 
సంయోజనయు నోజోగుణమున కొక నిదర్శనము. “స్కంధబంధుర, సమీరణ సంఘిటిత, 
సూర జోఘష్యమాణ, వర్గ నిర్గత, నిబిడ నిష్ణుర, --------- భంజన రంజన నిమితాంతరంగ : 
బహ తంగ | గద్యం ౨౩౦ - ప! వావిళ. 

న్ను. 


మీందం జూపిన యక్షర మైత్రి యీ గద్యమున కనుపమానమగు గీతిమాధుర్యమును 
సంపాదించుచున్నది. పోతన గద్యములన్నియు నించుమించుగ నిస్తే యుండును. 


ఇక మూలమునందలి భాగము లెట్టు విపురీకరింపబడియున్నవో యించుక 
గమనింతము. మాతృకలో “నఖాయమ్‌” అని మాాతమే గలదు. దీని నెంతగా. బోతన 
విపులీకరించి యున్నాడో చూడుడు :- 


“దుర్ణ్లనదనుజుభటు ధై ర్యలతికా లవితాయమాణ, 
రక్షోరాజ వక్షోభాగ విశంకటక్ష్మత విలేఖన చుం 
చు లాంగ లాయమాన, (ప్రతాపజ్వలన జ్వాలా 
యమాన శరణాగత నయనచకోర్హ చం[దరేఖా 
యమాణ, వ([జాయుధ(ప్రతిమాన భానమునని 
శాత ఖరతరముఖ నఖరుండును.” 


సఖములనింతగా( |బపంచించి వర్ణించుటకు గారణమయ్యవి హిరణ్య కగిపు వధ 
కుపరించుటయే యని జోప్పునగును. అయ్యవఎ దుర్హను లగు దనుజ భటుల ధై ర్యలతికలకు. 
గొడవలి వంటివి. హి రణ్య కశిపుని వక్షమను సుక్షేతమునకు నాగలివంటివి. ప్రతాపజ్వలనునకు 
జ్వాలవంటివి. శరణాగతుల నయన చకోరములకు(జం|దరేఖల వంటివి. వ జాయుధముతో 
సమానములై నవి. ఇందును [బయోజన ద్వయమునుబోతన చూపియున్నాంయడు. ఆ 
సఖములు దుర్హన దై త్యభట ధై త్యభటు ధైర్యలతికాలవి తాయమాణములే. కాని భక్త 
జనులను చకోరములకు( జం[ద రేఖవలె నాచరించుచున్నవి. నృసింహావిర్భావము దుష్ట్రజన 
గిక్షణామునకును శిష్టజన రక్షకునేగదా! మణీయు( (బపుల పద్మయుగళ సంకాశేత్యాది 


92 


-సమాసమును నమూలకములే. మొదటిది భగవంతుని చరణ యుగళ వర్ణనము. పోతన 
మహాభక్తుండు కావున భగవచ్చురణ పద్మ వర్ణనము సేయనిదే యాతని మనసూరకుండనా? 
భక్తులకు భగవచ్చరణ పద్మములేకదా నిత్య సంస్మరణీయములు! చరణ చం|క్రమణోత్యాది 
సమానము నృసింహుని (కోధోద్దత నీరవి క్రమ విహారమును సూచించును. కోపఘూర్షితుండగు 
నృసింహ దేవుని చరణచం[క్రమణ వేగ భారమును సహింపయజాలక దిక్కుంభికుంభినస 
కుంభినీధరకూర్మకుల శేఖరుల. వినమితులైరి. విశ్వ విశ్వంభరాభార ధౌరేయతము 
నందులకు. బనికి వచ్చినది కాదు. 


ఇట్లే గజేందమోక్షణ ఫుట్టమందున్న యీ యొక్క శోకము 


బహుధా(పపంచింప(బడనది. 
“నియుధ్యతో రెప మిభేం[దనక్రయో 
ర్వికర్షతో రంతంతో బహి ర్మథః 


సమాస్పహ్మసం వ్యగమ న్మహీపతే 


రం 


(పాణయో గి 3 ముమంసతామరాః 


సం. ౮ అధ్యా, ౩. క్ట ౩౦ 
“భుగ భుగాయిత భూరి బదు ఎదచ్చటలతో 
గదలుచుదివికి భంగంబు లెగయ పద్య ౫౧ (బు) 
“వడి. దప్పించి కరీందుడు” పద్య ౫౨ 
“పదముల: బట్టు సందలథకుపొటొక యింతయు - లేక శఫూరత 


పద్య ౫౩ (బు 


న్మదగజవల్లభుండు థ్‌ ఎ్రతిమంతుండు దంతయుతాంత ఘటల్టునంజె దణ ౮౧6 జిమ్మె నమ్మకరి 
చిప్పలు పాదులుదప్ప నొప్పరన్‌ ” వదలి జలగహంబు కరివాలము మూలము. జీరె 
గోరులన్‌” 


“కరిదడిగుచు మకరి సరసికిరలో పద్య ౫౪ (బు) 


93 


ఇట్టు కరిమకరంబులు రెండును నొండొండ సముద్దండంబులై “తలపడి నిఖిల 


లోకాలోకన భీకరంబులై యన్యోన్య విజయ శ్రీ వశీకరంబులై, ------- 'ఘోరంబులై 
పోరుచున్న సమయంబున” వచ! ౫౫ 
“జవమును జలమును బలమును పద్య ౫౬ (బు) 


“ఆటోపమ్మున( జిమ్ము జొమ్ముగలవ 
[(జాభీల దంతంబులం” పద్య ౫౭ 
“అప్పుడు” 
“ముకరితోడ( బోరు మాతంగ విభుని నా” పద్య ౫౯ (బు) 
“అంత” 
“జీవనంబు తనకు జీవనంబై యుంటి 
“ఉయుకుంగుంభయుగంబుపై హరి [కియన్‌” పద్య ౬౨ 
“పాడగానంబడకుండ డాంగు వెలికిం 
బోవంగ6 దానడ్డమై” పద్య ౬౩ (బు) 


“వ. ఇట్లు విస్మితన(కచ[కంబయి నిర్వ[క వికమంబున నల్ప హృదయ జ్ఞాన 
దీపంబు నతిక్రమించు మహామాయాంధకారంబునుం బోలెనంతకంతకు సుత్సాహకలహ 


సన్నాహ బహు విధ జలావ గాహంబయిన (గాహంబు మహా సాహసంబున.” 
“పాదద్వంద్వము నేలమోపి పవనున్‌” పద్య ౬౫ 


ఈ (పపంచీకరణమెందులకు ? దీనివలన బోధింపందలంచిన దేమి ? దాని నెంత 
దనుక సాధించెను? ఈ (ప్రశ్నలకు మనము తగిన సమాధాన మీయవలయును. 


దీని వలన బోతన సాధింప దలచిన దానిలో |బ|పథమము వస్తు సాక్షాత్కారము. 
వర్ష్యమానమగు వస్తువు మనకు స్పష్టముగా గోచరింప వలయును. అందులకు సూక్ష్మాతి 
సూక్ష్మములగు నంశములను గూడ సమ్మగముగ వర్ణింపవలయును. అట్టు (పపంచించి 
చెప్పుట (ప్రబంధకవుల సామ్ము. పోతన తన భాగవతమునంతయి నిట్టి వర్షనలతోడనే 


94 


పెంచియున్నా(డు. ఇడ రెండవ [ప్రయోజనము రసపోషణము. కరిమకరుల పోరాటములో 
సహస వర్షములు గడచినవి. సహ్మస వర్ష పరిమితమగు నిమ్మహాయుద్దము నొక్క మాటలో 
జెప్పుటు పోతనవంటి మహాకవికి సమ్మతమగు విషయము గాదు. రసానుగుణమగు 
పదబంధము( బదబంధమున కనువగు [ప్రపంచ కరణమునున్ననేగాని పోతన సంతృప్తి 
నందువాడుగా(డు. అందులకే తదనుగుణమగు శబ్దపసంయోజనమును బోతన కావించినాండు. 
“భుగభుగా యిత భూరి బుద్భుదచ్చటలు” మొదలగు సమానములతో మకరీందుని 
సంరంభమును వర్షించియున్నాణడు. గజేం్యదునింగని నంతనే. మకరి “సం|భమించి యుదరి 
కుప్పించి లంఘించి హంంకరించి” నద( మణతీయు నమ్మహా యుద్ద సంరంభమును 
సూచించునది వోలె నీ (క్రింది పద్యముస( బదబంధము మున్నది. “కరి దిగుచు మకరి 
సరసికి” మొదలగు సదములలో నిడి స్పష్టము. కందము త్వరితగతిగలది. అందును 
టితమైస సద్దాని భాపమిను మడం దును సహూన బలపరా(కమములుగల కరి 
మకరు లాండొంటి నెట్టు తిగుచుకొనినవో చూపుటకీ పద్యమద్దము వంటిది. ఇట 
భావగతియు పదగతియు సమాన వేగమున నడచినది. తరువాతి రచన మంతయు సమాన 
డచినవి. తరువాతి రచసమంతయు నా పెనగులాటను చితము నందువోలెః 
జాపుటకు నవైైవాయ(బడియుస్నది. అంత “జీవనంబుదనకు జీవసంబై యుంట నలవు( 
లము నంతకంతకెక్కి, మకరమొప్పి”నది. మత్తేభము డస్సినది. తజుకుంగుంభయుగంబుపై 
హరి (క్రియన్‌ ” అసు పద్యముసు “పొడగానంబదడకుండ డాగు” నన పద్యమును మకరీందుని 
విజ్బృంభణమును దెలియ' జేయు మన్నవి. అఖర్వ బల గర్వమున విక్రమించు న్మకమము 
నిట. బోతస మహామాయాంధకారముతోపోల్బయున్నా(ండు. కరి నల్పహృదయ జ్ఞాన 
దీపము తో సరిపోల్ఫియున్నాండు. అన్నిటి కంటె విచ్శితము మకరిని “నిష్టైద (బహ్మ 
పదావలంబనరతిం (గీడించు యోగీందునితో నుపమించుట. మజీయు “మహామోహలతా 
నిబ్బ పదమున్‌ విడిపించు కొసంగ లేక సందేహము. బొరిదుదేహి [క్రియ దీనదశన్‌ గజ” 
ముండెస(ట! ఎంతటి యర్ధవంతములగు సపమానములు! (బహ్మ సాక్షాత్కారమగునప్పుడు 
యోగియనుభవించు నానందమునకు మేరలేదు. అట్టి యోగికి( (దిలోకముల నసాధ్యమగు 
కార్యమెద్దియునుండదు. దుర్వారవై రిగర్వ నిర్వాపణ సముత్ధితమగు నానందము మకరికిటుః 
గలదు. అది తాత్కాలితము ఐహీకము అయినను అనుబోగ్యమందు యోగితుల్య మైనది. 
కావుననే అది యోగీింద తుల్యము. సామాన్యములగు లతలు చుట్టుకొనిననే విడిపించుకొనుట 
కష్టము. మోహలత కష్టతరము, మహామోహలత అతి కష్టతమము. మహామోహలతా 
నిబద్దపదు(డగు జీవుని యవస్థ వ్వర్ధనాతీతము కదా! అట్టే దీనావస్థయందే” భీషణ (గాహదురంత 
దంత పరిధుట్టిత పాదఖురా[గశల్యుడగు గజేందదు(డున్నాండు. 


95 


తిక్కన మహాభయంకరములగు యుద్ధ రంగములను గూడ నతి మనోజ్జములగు 
కమలాకరాదులతో సుపమించును. ఘోరమగు కరిమకరుల పోరాటమును వర్షించుతణే( 
గూడ6 బోతన యించుక వేదాంతమును జని చూపించి కాని విడువడు. 


మరియు నీ గజేంద మోక్షణ ఘట్టమునందే గజ విహారమును వర్షించు నేడు 
ఖోకముల నిరువదయెదు పద్యములలో బెంచి |వాసినాడు. 


మూలము : 
తత కదా తద్గిరికానన్నాశయ:" 
“యద్గంధమ్మాతా దరయో గజేం[ దా” 
గ్‌ + డు 
ప కా మాహా మహి పర్షశల్యా” 
వ వస్‌! 
“సఘర్మతప్తః కరిభిః కరేణుభి” 


వ 


కా 


సరో నిలం పంకజ రేణురూపితం” 
“విగాహ్యా తస్మి న్నమృతాంబునిర్మ లం” 

మ. క్ట ౨౦-౨౬ 
ఈ క్టోకముల కాంధీకరణు చూడు అనుబంధము ౩. 


మూలమునందలి “అన్య త క్షు దాహరిణాశ్శ్ళశాద యశ్చరంత్య భీతాయదను[గహేణ” 
అనుదాని భావమాం[దీకరణమున విడువంబడినది. ఇందు(జాలభాగము స కపోలకల ఎనమె. 


“నిషేవ్యమాణో భికులై ర్మదాశనైె అను కోకపాదము 5 పద్యముల వరకు 
"ంచినాడు. అందొకటే సుదీర్ణమగుసీసము. 


“మదగజదానా మోదము మొదలగునవి. 
“తేటియొకటి యొరు[పియకు” అను నీ పద్యము 
కాళిదాస కమార సంభవము నందలి వసంతర్తు వర్షనలోనియొక శ్లోకమున కిది 


ఛాయా [ప్రాయముగ నున్నది. “మధు ద్విరోఘః కునుమైకపా[తేపపౌ ప్రియా స్వామనువర్తమానః 


96 


“అంగీక తరంగ న్మా” 
“వల్లభలు వాణీ మునుపడి 


“వల్వలంబుల లేత పచ్చిక మచ్చిక జెలుల కందిచ్చు నచ్చికములేకొ అను 
పద్యము కాళిదాసుని “దదౌ తసా త్స ంకజరేణుగంధి గజాయ గండూషజలం కరేణుః” అను 
శ్లోకపాదమునకు విపులీకరణమువలె( దోచుచున్నది. కాళిదాసు కర్ణేణువు కరికిచ్చెనని 
చెప్పలా ,నిటరి కరేణువున కిచ్చినట్టు చెప్పం బడినది. “మృదువుగా. గొమ్మల 
మెల్లనగళములు నివురుచు. |బేమతో నెణపు వలపు” ఈ పద్యపాదము గూడ “శ ంగేణ 
సంస్పర్శనిమీలితాక్షేం మృగీ మకండూయత కృష్ణసారగ అను కాళిదాస క్లోకమునే స్మరణకు. 
దెచ్చుచున్నుది పోతన సహజ శృంగార (ప్రయుండు. కానియా శృంగారము భగవదర్పితమై 
యాధ్యాత్మికమగు మహూన ్న తినందుకొన్నది. ఈతని శ ఎంగార (పయత (మున 
కనేకోదాహరణము ల జూపవచ్చును. గజేంద మోక్షణ ఘట్టుమున గూడ నట్టివి కొన్ని 
గలవు. మచ్చున కొకటీ రెండు గజేం|ద విహారానంతరము సరోవరవర్ణనము. 


“మణీయు నా సరోవరలక్ష్మి మదగజేం[ద వివిధ విహార వ్యాకులిత సూతన లక్ష్మీ 
విభవయె, యనంగ విద్యా నిరూఢ పల్లవపబంధ వికంపిత శరీరాలంకారయగు 
కుసుమకోమలియునుం బోలె వ్యాక్షీర్ణ చికుర మత్త మధుకర నికరయు విగత రసపదకవల యు 
నిజస్థానచలిత కుచరథాంగయు గళయు లంపటిత జఘనపులినతలయునై యుండె”. 


ఇందలి భావము స్పష్టము. ఇట్టి గజేంద్ర నొప్పు లకుప్పతో నుపమించి తన సహజ 
శృంగార పరత్వమును వ్యక్తము చెసికొని యున్నాండు. 

ఇర్ట్లే వామనావతారఘట్టుము నందును నమూలకములగు వర్ణన లనేకములు గలవు. 
ఇది మాతృకలో రెండు వందల (గంధముగ నున్నది. దీనిని.బోతన యించుమించుగ నేడు 


వందల వణుకు బెంచి (వాసినాయడు. ఈ వర్ణనలలో గొన్ని యమూలకములు. కొన్ని 
యీషన్మూలకములు. 


ఈ (క్రింది గద్యపద్యములు "కేవల మమూలకములు.” 





౧. _ సో దిత్యాం వీర్యమాధత్త తపసా చిరసంభృతమ్‌ 
సమాహి తమనా రాజన్‌ దారుణ్యగ్ని మివానలః అదిత్యా 
దిష్టితం గర్భం భగవంతం సనాతనమ్‌. హి రణ్యగర్భో విజ్ఞాయ 
సమీడే (బహ్మనామభిః?ొ మూలమున నింతే గలదు. దేహృదవర్హనము లేదు. 


97 


జ్‌ ట్లు కశ్యపచిరతర తపస సంభ త వీర్య (పతిష్ట = తగరు యె సురల తర్తి యుల్లంబు 
ననుల్లసిలబ్ల చునుండె, నంత 

“చలచలనై పద పిదనై ” 

“నెల(తకు( జూలై నెల రెన్నెలలై” 

“మహిత తరమేఘమాలా” 

“తన కపున నొకయిరవున” 

“నిలిషెన్‌ తెప్పల బృదిమన్‌ విశదిమన్‌ 

నేతంబులం జూచు కంబుల” 


“పెట్టదురు నుదుట భూతిని” 
“ఇవి ధంబున” 

“విశ ్వగర్ఫుడు. దన గర వివరమందులో 
ఈ (క్రింది గద్యపద్యములు సమూలకములే. ౨ 


“అంత సవ్విభుండు -------- వామన బాలకుండె తల్లి ముంద! గుమార 
సముచితాలాపంబులాడుచు.( (గేడించు సమయంబున నదితియుందన విలోకన పరిణామ 
పారవశ్యంబున 


“నన్నుగన్న తండి! పాలి దైవము!” 
“అన్నా! రమ్మని డగ్గణుంి 

గన్నారంజూచె. గన్న కడుపై యుంటన్‌” 
“పురుడి బోటికి నిందిర” 


“ఈ విపులీకరణమంతయు. గన్నతల్లి కడుపు తీపి నెణీంగించుటకే. ఇం జివరి 
పద్యము దేవ మాత గొప్ప దనమును సూచించును. జగన్మంగళ కరు(డగు సర్వేశ్వరుని 


కోపతాపాలు 


|౨. యత్తద్వపు రృాతి విభూషణాయుథై రవ్యక్తచి ద్వ్యక్త 
98 


బుతునిగన్న యాయమకి తరపురంధులు సాటీయగుదురా? జగన్మాతలగు లక్ష్మీ 
పార్వతులే యాయమకు సాటి. 


మూలమున “శుత్వాశ్వమేధై ర్య జమాన మూర్చితం బలిం భృగూణా ముపకర్సితై 
స్తతః” అని మాతమయు యున్నది. దీని నెట్లు విపులీ కరించి యున్నాండో చూడుడు. 


“ఇట్లు కృతకృత్యుండై న మాయామాణవకుండు దేశాంతర సమాగతులగు | బాహ్మణులం 
గొందణు నవలోకించి యిట్లనియె.” 


“వత్తురె విప్రులు వేడంగ” 
అనిన సభిల దేశీయులగు భూనురు లిట్లనిరి - 
“కలరున్‌ దాతలు నిత్తురున్‌ ధనములున్‌ 
గామ్యార్థము ల్లోంచు వి” 


సూక్ష్మాతి సూక్ష్మార్దము లందు( గూడ గవికి. గల [శద్దయే యీ విపులీకరణమునకు. 
(o 
గారణము “శుత్వా” అని యున్నంత మా[తమున మనకేమి తెలిసినది? వామనుడు విపుల 
నేయే విషయముల గూర్చి (ప్రశ్నించెనో యాతని ప్రశ్నలకు వారేమి ప్రత్యుత్తర మిచ్చిరో 
మనకు మూలమును బట్టి తెలియదు'కదా! అది గూడ విశదీకరింపవలయును. అందులకే 
యీ విపులీకరణము. కాని యంతటితో నూరకొనునా పోతన మనను! సాక్టాలక్ష్మీ 
నాధు(డెక దనుజుని యాచించుటయా! బాను. అ భిక్షాగమనము తన కొలుకు( గాదు. 
“పక్షీణ దివిజ వల్లభ రక్షా పరతం[తొ తయేయా భిక్షాగమనమునకు( గారణము. కావుననే 


“హరి హరె సిరియురమున( గల 

హరి హరిహయు కొణుకు దనుజు నడుగం జనియెన్‌ 
బరహి తరతమతి యుతులగు 

దొరలకు నడుగుటయు నొడలి తొడవగు( బుడమిన్‌” 


అన సమాధానము. 





తో ర్రివ్యగతి ర్యథ నటః తం పటుం వామను దృష్టా మోదమానా మహర్షయః, కర్మాణి కారయామానుః 
పురస్కృత్య (పజాపతిమ్‌” మూలమున నింతే కలదు. 


99 


“భారేణ గాం సన్నమయన్‌ పదే పదే” అని మూలము. కాని యది యెట్టి భారము? 
మూలమున నద్దానికి సమాధానము లేదు. వ్యాఖ్యా (ప్రాయముగం బోతన యాం ధ్రీకరణ 
మిట్లు నడచినది. | 


“సర్వ (పపంచ గురుభర 

నిర్వాహకు( డగుట౦ జేసి, నెణీ( జనుదేరన్‌ 

ఖర్వుని (వెళు సహి ౦పక 

యుర్వీస్టలి (గుంగె; (మొగ్గ నురగేందుండున్‌ .” 

ఉరగేం[దుని( బోతన చేరి ఏనాడు. నిజమేకాని “సర ; ప్రపంచ గురుభర నిర్వాహకు(డ 
గు ఖర్వుని |వేగున కురీ స్థలి క్రుంగినది. అట్టి యవసరమున నురగేం|దు(డును (మొగ్గను. 


“తన్నర్మదాయాస్తట ఉత్తరే” అని మూలము. నర్మద కుత్తర తటమున బరి 
యజ్ఞవాటి గలదు. వటుండు నర్మదను దాటవలయునుగదా! అట్టి నర్మద కొక పద్యమెన( 
(బత్యేకింపవలదా? అందులకే యీ పద్యము. 


“శర్మద యమదండక్షత 

వర్మద, నతికఠిన ముక్తి వనితాచేతో 
మర్మదనంబు నివారిత 

దుర్మద నర్మద దరించెం (దోవన్‌ వటుడున్‌” 


ఆది వ్యాధులను గాయిక మానసిక సంక్ష భములను బాపునది నర్మద. “యమదండక్షత 
వర్యద” కావుననే శర్మద. ఆ సుఖము క్షణికము కా(గూడదా? అట్టుగాదు. శాశ్వతము. 
ఎందువలన? అతి కఠినముక్తి వనితా చేతోమర్మద గావున ఇట్టే పద్యభాగము నందొక [కమత 
కాన్పించు చున్నది. అంబు నివారిత దుర్మదత్వము తీర్థ భూతములగు 
సర్వనదులకునుగసామాన్య గుణమే. 


ఈ క్రింది గద్య పద్యము లించుమించుగా నమూలకములే యనవచు ఏను. చండాంప(డో 
వహి ఎయో దంభాకారత వచ్చెగాకి అను దానికి మ్మాతము మూలము గలదు. 
సనత్కు.మారు(డాం| ధమున( గానరాజాడు. 


“వంధ సూ ఎర్తి వటుండుగాంచె బహుదా” 


100 


“కనిదానవేం[దుని హయమేధవాటి. దజీయం జొచ్చు నయ్యవనరంబున” 
“శంభుడో హరియోవయోజభవుండో 
చండాంశు(డో వహి పయో 

“గజ గుజలువోవు వారును” 
“చవులుగా6 జెవులకు సామగానంబులు 

- చదువు నుద్దాతల చదువు వినుచు” 
“వెజఅచుచు వంగుచు (వాలుచు 
“కొందబుతో జర్చించును” 
మణీయు ననేక విధంబుల నందణుకు నన్ని రూపులై వినోదించుచు” 


వెడ వెడ నడకలు నడచుచు” 


ఈ వవిపులీకరణ [ప్రయోజనము స్పష్టమే. బలి యజ్ఞవాటికయందు వామను(డు 
(బవేశించెను. కాని యా యజ్ఞవాటీయెట్టిది? ముల్లోకముల కధినాధు(డగు బలియజ్ఞవాటి. 
ముప్పది యెకరముల పొలమైన లేని సోమ యాజుల యజ్ఞవాటిక వలెనుండదుగదా! కావున 
నద్దాని వరన మత్యావశ్యకమే. అందులకే “చండ స్ఫూర్తి వటుండు గాంచె” నను పద్యము. 
ఇక వచ్చిన వామనుడు సామాన్య వటువు కాడు. సాక్షాత్సర్వలోకేశ్వరుండగుపరి 
రూపాంతరము నంగీకరించిన మా తమున( దేజమెక్క_డికి( బోవును? కావుననే “శంభుండో? 
హరియో” యను పద్యము. ఇందు6[దిమూర్తులను జేర్చుట పోతన కల్పన. ఇదియునుచితమే. 
వచ్చిన వాండు నిజముగా హరియే కదా! వామనుడు హయమేధవాటిని [బవేశించి యేమి. 
చేసెను? పంచాంగ [బాహ్మణుని వలె మీన మేషముల లెక్కించుచుండెనా? ఈ ప్రశ్నలకు 
సమాధాన మావశ్యకము. సమాధాన మీకున్న సహృదయులకు హృదయంగమముగా 
నుండడు. ఎద్దియోవెలితి కథా కథానమున గోచరించును. అట్టిదాని. బరిహరించుటకే 
తరువాతి పెంపు. పొట్టి వడుగు బాపని రాకచే సభాస్టరి పజలందణును గజిబిజియై పోయిరి. 
గుజగుజలు వోయిరి. మొదట నుద్దాతల సామగానము వినిపించినది. హరి సామగాన 
లోలుండని (ప్రతీతి. అందులకే [పష్మపథముగా సామగానమును జెప్పుట. మటియు 
నుద్దాతలుచై స్ప్వరమున(, బాడుదురు. దూరస్థితులకు( గూడ వారి గాన రవము వినిపింపక 
తప్పదు. ఇంచుక డగ్గరినాడు.  హూతల మంత తం|తార్ధ చర్చ నడుచుచున్నది. 


సామగానము వినిన సరిపోయినదా? చర్చలో? బాల్లాన వలదా! మణీయు డగ్గరినాండు. 
101 


(తేతాగ్నులు గన్పళ్టైను. వానిని వెలిగించు యాచకవితతియు దృగ్గోచరమైరి. ఇంత దనుక 
వినుటయు( జూచుటయు నైనది. ఇత సభ్యులతో గలియవలయును. అందులకే 
“దక్షులె బహు విధాద్వర. విధానంబులు చెప్పెడీ సభ్యుల. జేరం జనిననాడు. కాని వారు 
సామాన్యులు గారు. దక్షులు. కావుననే” వెజుచుచు, వంగుచు, (వాలుచు, నణీముటణే 
గుబురులకు6 జనుచు,హరి హరి యనుచున్‌, మటుయగుచు, నులుకుచు, దిణు దిణు గులు 
మట్టపు(బొట్టి వడుగు గొంత నటించి” నాడు. నటన యేల? అవును. నటనయే ఎంతటి 
దకులయ్యు నా సభ్యులు పరమేశ్వరుని కంటు దక్షులు కారుగదా! కావుననే ఆ వెజచుటలు 
, వంగుటలు |వాలుటలు, నటనయే యనినాండు కవి. తరువాతి పద్యము నందలి చర్చలు 
మొదలగునవి గూడ జగదీశ్వరునకు వినోదములే యని పోతన భావన. సభ్యాప్రవేశమైనది. 
సభ్యులతోడి వినోదములునై నవి. ఇయమిగిలినది రాజును జేరుట. “వెడ వెడ నడకలతో 
బుడి బుడి నొడువులతో. జిముడి తడ(బడ(గ వడుగు “రాజును జేరినాఃడ(టు. ఇట 
వామనుడు సామాన్య మానవుడు సార్వభౌముని జేరంబోవు నపుడెట్టు |పవర్తించునో 
యస్లే (పవర్తంచి నాడు. సార్వభౌముని దజికేగునపుడు కంపము జనించును. అందుకే 
వెడ వెడ నడకలు. మాట సరిగారాదు. అదులకే బుడి బుడి నొడువులు. కొంత సిగ్గును 
గలుగును. దాని వలన( దడంబాటు తప్పదు. అందులకే “చిడి ముడితడయటబడగ” నని 
చెప్పినాడు కవి. ఇన్ని నటనలు నటించినను వామనుని విశ్వంభరత్వమెచటికి( బోవును? 
“సర్వ (పపంచ గురుభర నిర్వా హకు(డా ఇర్వు౮ోని ముందే చెప్పినాడు కదా! పై పై నెట్టు 
నటించినను అత(డడు గిడు సరికి, ఇల యదరి దిగబడి పోవుట తప్పలేదు. వామనుడు 
రాజును జేరెను. చేరి యేమి చేసెను? [బాహ్మణులు రాజును జూచినంతనే యాశీర్వదించుట 
సహజము. "అట్టిదేదియు మూలమునంగానరాదు. అందులకే'పోతన యీ [క్రింది పద్యములను 
(వాసయున్నాండు. 


“ఇతడే దానవ చ[కవర్తి సురలోకేందాది కాలాది ది 


కృతి గర్వాపనయ (ప్రవర్హి గతలోభస్పూూర్తి నానాముఖి 





౧.  మౌంజ్యామేఖలయా వీత ముపవీతాజినోత్తరమ్‌, జటి 
లం వామనం విప్రం మాయామాణవకం హరిమ్‌, (పవిష్ణ 
వీక్ష్య భృగవ స్సృశిష్వాస్తే సహాగ్ని భిః ప్రత్యగృవ్ల్హాన్‌ 
సముత్హాయ సంక్షిప్తా స్తస్య తేజసా యజమానః 
(పముదితో దర్మ్శనీయం మనోరమమ్‌ రూసాను రూ 
పొవయవం తస్మా ఆసన మహరత్‌ ” మూలమున నింతే కలదు. 


102 


(వత దానప్రవణానువర్తి సుమనోరామామనో భేదనో 
ద్దత చందాతపకీర్తి సత్యకరుణా ధర్మోల్లసస్మూర్తి, దాన్‌” 
“అనికుశపవితాక్షత సంయుతంబగు దక్షిణ హస్తంబు సాంచి యిట్లనియె” 
క్‌ స్వస్తి జగ త్రయీ భూవన 
శాసనకర్తకుహాస మాత వి 

ధ్వస్త నిలింప భర్తకును 

దారపదవ్యవహర్త కున్మునీం 
(ద్రస్తుత మంగళాధ్యరని 

ధానవిహర్తకు నిర్హరీగళ 
స్యస్త సువర్ణ సూతపరి 

హర్తకు దానవలోకభర్తకున్‌ ” 

“అని దీనించి కర చరణాద్యవయవంబులు ధరించిన వేదరాశియుంబోలౌ” 


"మూలమున బలి వామనుని “వడుగా! ఎవ ్వ్వరివాండ క! డవు! సంవాసస్థలంబెయ్యది?” 
అని |ఎశ్నించినట్లు లేదు. పోతన యీ ప్రశ్న లడీ గించినాండు. వామనునిచే నిట్లు సమాధాన 
మిప్పించినాడు. హ ఎద్యమగు నా సమాధానములో వేద్యమగు రెండవ యర్ధమును 
జొరీపినా(డు. 


“ఇది నాకు నెలవని యేరీతి. బలుకుదు? 


నొకచోటనక యందునుండనేర్తు”; 





౨. స్వాగతం తే నమస్తు భ్యం బ్రహ్మన్‌ కిం పరవాణి తే, (బ 
హ్మర్షీణాం తవ సాక్షా న్మన్యే త్వారవపుర్ణరహ, ఆద్య నః పి 
తర స్తృవ్తా అద్య నః పావితం కులమ్‌, అద్య స్విష్టః [కతుర 
యం యద్భవా నాగతో గృహాన్‌” 


స్కం. ౮. ఆధ్యా. ౧౮. ప ఎ౨ణా ౩౦ 


1౧౨౫ 


భగవంతుడు చెప్పవలసిన దాని కంళు హెచ్చుగనే చెప్పినాడు. ప్రశ్ననుమించిన 
(పత్యుత్తరము,మూలమున బలి “| బహ్మర్షీణాం తప స్పాక్షా న్మన్యేత్యార్య! వపుర్ధరమ్‌” (అర్య! 
నీవు రూపముధరించిన [బహ్మర్షుల తపస్సువని తలణయయచున్నాను) అని తనలో. దానే 
సమాధానపడినట్లు గలదు. జౌచిత్యము సెడకుండ మూలమును విపులీకరించుటలో. 
బోతనకు( బోతనయే సాటి. 


“ఈ క్రింది పద్యము లీషన్మూలకములని చెప్ప వచ్చును 

“ఉడుగని [క్రతువుల [వతముల౮ో 

“అదిన్‌ శ్రీసతి కొప్పుపై  దనువుపై” 
“నిరయంబై న నిబంధమైన ధరణీ 

నిర్మూలనంబై న దు” 

“నొడివినంతవట్టును సలక యిచ్చుచో” 
“మేరువు దలక్రిందై నను 

“ఎన్నండుం బరువేండం బోడంట” 


మి6ది పద్యములలో “అదిన్‌ శ్రీ సతి కొప్పుపై” నను. ఉపమ కేవల మమూలకము. 
ఈ పద్యములన్నియు బరి ధైర్య స్పైర్యములను, పదాన్యత్వము సత్య పరతం[తత్వమును, 
హరి భక్తి పరత $మును విశదీకరించు చున ALD -ఈ వాక్యము లాలించినంతనే తన 
యుపదేశమును వినలేదని ఘకుండు బలిని శపంచినాండు. కాని యప్పుడు గూడ బలి 
చలింపలేదు. బలి యచంచలత్వమునకు(గవి ముగ్దుండైనాండు. అందులకే యీ (క్రింది 
పద్యమునమూలకమైనను (వాసినాండు. 





౧. యజంతి యజ్ఞా: (కతుభి ర్య మాదృతాః భ 
వంత ఆమ్నాయ విధానకోవిదాః, సఏష విమ్హు ర్వరదో 
స్తు నా పున ర్హాస్యామ్యముష్మై క్షితి మీప్పితాం మునే 
యదప్యసా వధర్మేణ మాం బధ్నీయా దనాగనమ్‌, తథా 
'ప్యేనం సహింసిష్యే ధృతబహ్మతనుం హరిమ్‌” 
స్కం.ల౮. ఆధ్యా. ౨౦. కో ౧౧ 
మూలమున నింత మా(తమే కలదు. 


104 


“బదుక వచ్చుగాక బహుబంధనములైన 
వచ్చు.గాక్క లేమి వచు గాక 
జీవధనములై న జెడుగాక పడుంగాక 
మాట. దిరుగలేరు మానధనులు” 


బలిదాన మిచ్చుటయు వామను(డద్దానమును బర్మిగహి ంచుటయు నతి మనోజ్ఞముగ 
వర్ణింప( బడినది. “ఇందు బెక్కు పద్యముల మూలకములే. 


“రమ్మా! మాణవకోత్తమ” 


ఇట్టు బరి | పార్టింపగా జగదీశ్యరు(డుపాదములు సాచినాడుమేశ్వ్యరుని పాదపద్మములను 
దనివిదీర వర్షింపనిదే పోతన కాత్మ తృప్తి గలుగునా! అందులకే యీ$క్రింది పద్యములు. 


“బలిదై త్యేంద కరద్వయీ కృతజల (ప్రక్షాళన వ్యాప్తికిన్‌ 
జలజాతాన్షుండు సాచె యోగి సుమనస్సంప్రార్థిత శ్రీ దముం 
గలితాన(మరమాల లాటపదవీ కస్తూరికాశాదమున్‌ 
నలినామోదము రత్ననూపురితనానావే దముంబాదమున్‌ 


ఈపద్యములందు బోతనకుగల వర్ణనా [పయత్వము [పన్ఫుట మగుచున్నది. కాని 
యిందు వర్ణనా (పియత్వము కంటె భక్తి పరవశత్వమే (ప్రధాన స్థానము నాక్రమించుచున్నది. 
భక్తునకు( బరమేశ్వర పాదాభి వర్ధనముకంలు( బరమాంనంద మింకేమి యుండును. 


వామనుని విజృంభణమును వర్ణించు పట్టున గూడ నిరు అమూలకములగు మనోజ్ఞ 
వర్ణనల గొవించినా(డు. 


“ఇంతింతె వటు(డింతె మణేయు( దానింత్రె, నభ్‌' వదా నంతై” 





౧. ఏవం శప్త స్ప్వగుణా సత్యా నరితో మహాన్‌” స్మం. ౮. అధ్యా. ౧౦. కో ౧౬ 
౨. యజమాన స్వయం తస్య శ్రీ మత్సాదయుగం తథా 


అవనీ జ్యావహస్మూర్థి తదపో విశ్వపావనీః 
స్కం. ౮. అధ్యా. ౨౦. కే. ౧౮ 


105 


“లవిబింబంబూ మింపః బాతమగు ఛతంబై శిరోరత్నమై 
(శవణాలంకృతియై గళాభరణమై సావర్ణకేయూరమై 
ఛవిమత్కంకణమై, కటిస్టలినుదంచద్రంటయై, నూపుర 
(ప్రవరంబై, పదపీఠమై వటు(డు దాబహ్మాండమున్నిండుచోన్‌ ” 


“వామనాయ దదావేతా మర్చిత్వోదకపూర్వమ్‌” అను వాక్యము నాధారముగాంగొని 
యీ క్రింది పద్యముల నతి మనోహరముగా (వాసి యుననాయడు. 


“ఇట్లు ధరణీసుర- దక్షిణ చరణ (ప్రక్షాళనంబు సేసి, 
వామపొాదంబు గడగ్సి తతా దజ లంబు శిరంబునం జల్లుకొని 
వార్చి దేశకాలాది పరిగణనంబు సేసి” 

“విపాయ (పకట వతాయ భవతే విష్ణుసరూపాయ వే 


ద| పామాణ్యవిదే | తిపాదధరణిం దాస్యామి” యంచుం!గియాక్షిప్తుండై దనుజేశ్వరుండు 
వడుగుం జేసాచి పూచించి “(బహ్మ (పతి మ్మని ధారవోసె భువనంబాశ్చర్యముం బొ ందగన్‌” 


“అంతో 
“అమరారాతి కరాక్షతోజ్ఞిత పవ్మితంభః కణశ్రేణికిన్‌ 
కమలాధీశ్వరు(డొడ్డె, ఖండిత దివౌకస్వామి జన్మస్తమున్‌ ” 
“ముని జన నియమాధారను 
జనితానుర యువతి నే తజలకణధారన్‌ 
దనుజే రద నిరాధారను 


వనజాక్షు(డు గొనియె బలి వివర్ణితధారన్‌” 


౧. తర్వా మనం రూప మవర్ధ్హతాద్భుతం హరే రనంతస్య” 


106 


బలిచక్రవర్తి ధారపోసెను. వామనుడు, చెయ్యిసాచి [గంహిచెను. ఆధార: ఎట్టిదో 
పోతన వివరించినాడు. భావ్యార్థ సూచన మిందిమిడియున్నది. మరుక్షణములో జగ్న తయీభువన 
శాసన కర్త నిరాధారుడయే ధారట, తరువాత |సవించబోయే అసురయువతి నేత కణధారట. 


కమ లాకర్షణేత్యాది సమానములు జగదీశ్వరుని శ్రీ నివాసత్వమును దెల్పును. 
లక్ష్మీశ్వరుండు గూడ యాచించుచున్నాండు గావుననే యది కడుంగడు చితము. ఇట్టి 
పద్యములలోనే పోతన పరమేశ్వరుని కరుణాళుత్వమున్తు ఆర్తత్రాణ పరాయణత్వమును 
వ్యక్తము చేసియున్నాడు. 


ఈ (క్రింది పద్యలన్నియు. గేవలమమూలకములే. “నభూతో నభవిష్యతి” యని 
చెప్పదగిన బలి పదాన్యత నెంతపాగడినను గవికి( దృప్తి కలుగ లేదుగావలయు నందులకే. 
యో (క్రింది పద్యము. 


“కమలనాభు నెణతీణగి కాలంబు దేశంబు 
నెబీ(గి పకుమాట లెలే(గి నాశ 

మెణే(గి పాతమనుచు నిచ్చె దానము బలి 
మహీ వదాన్యుండొకండు మజటీయు(౮లడె! 


తానొక్కండు పాగడిన సరిపోయినది కాదు. భూత పంచకమును ఉప్పాంగి పోయి 
“భళి భళి” యని పాగడినదట! 


“బలిసేసిన దానమునకు” 
కథ చెప్పిన తరువాత ఫల[శ్రుతివంటిదీ (క్రింది పద్యము. 
“క్షితి దానమిచ్చు నతండును” 


భూదానముభయతారకము. దాతయు( (బత్మిగహ తయు స్వర్గ సాఖ్యము ల(బడ 
య(యగలరు. 


ముందొక మారు వామనునిచే “మదాకాంక్షా మితంబైన మూండడుగుల్‌ 
మేరయ[(తోవకిచ్చుటది [బహ్మాండంబు నాపాలికిన్‌” అని పరికించినా(డు. 
ఇప్పుడు గూడ 


107 


“ఇది యేమి వేడితని 

మది వగవక ధారవోయుమా! సత్యము పెం 

పాదవ౮గ6 గోరిన యర్థం 

బది యిచ్చుట ముజ్జగంబులిచ్చుట మాకున్‌” 
అని మణుల బలికించినాడు కవి. 


ఈ మాటలవలన దాను బద్మతయ మడుగుటలోని యర్దమును వామనుడు, బలికి 
సువ్యక్తము చేసినాడనియే చెప్పవలయును. “ఇదే నాకు బది వేలు” మొదలగు తెలుగు 
నుడికారంపు సాంపులిందు గుబాళించుచున్నవి. మణీయు నిందు [బతీయమానమగు 
నర్జాంతరము మనోజ్ఞము. 


ఈ మాటలకు బలి హర్ష నిర్భర చేతస్కు_డై నాండ6ంట! ఏల? కారణము సువిదితమే. 
అడుగుచున్నవాండు హరియని శుక్రుని యుపదేశము వలననే బలికి. దెలిసినది. వామనుని 
యీ మాటల వలన (ధువపడినది. సర్వేశ్వరునకు దానమిచ్చు సౌభాగ్యము సామాన్యులకు 
సాధ్యమగునా? కావుననే బలి హర్ష నిర్భర చేతస్కు_(డై నాడు. వాముని పల్కుల యందలి 
యర్థాంతరమును [గ్రహించిన వాడు వోలె. దనలో. దానిట్లనుకొని నవ్వుకొనినాయడు. 

“పుట్టి నేర్చుకొనెనా? పుట్టక నేర్చెనో? 


చిటిబుడ్లులిట్లిపాటి వడుగు 
ళు అ అ యు 

పొట్టునున్న వెల బూమెలునని నవ్వి 
రు (3p) 

యెలమి ధరణి దానమిచ్చెనపుడు” 


బరిస ఫరా కముపై దండెత్తిన ఘట్టుమున నమరావతీ వర్ణనము మూలమున(బదునె కండు 
శుకములలో( గలదు. స్కం.౮. అధ్యా ౧౫. క్ట, ౧౨-౨౨ 


దానికి “కనియెన్‌ బుణ్యజ గౌకము న్విగతరోగ స్వప్న పీడా! అనునొక సీస 
పద్యమును నించుమించుగా నాలుగు పుటల వచనమును వాసి విపులీకరించియున్నాండు. 


దీని యాం(ధీకరణము క 


108 


కేవలము భక్తి కొలణకు. (బపంచించిన పట్టులనేక్షములు గలవు. మచ్చున కొకటి. 
(ప్రహ్లాద హ రణ్య కశిపు సంవాదము. మూలము : 


ష్‌ హి రణ్యకశిపుః - (ప్రహ్లాద ఉచ్చతాం తాత స ;ధీతం కించి దుత్తమమ్‌ 
కాలేనై తావతా యుష్మన్‌ యదశిక్ష ద్గుర్భవాన్‌ (పహ్టాదః 
“శ్రవణం కీర్తనం. విష్ణోః స్మరణం పాదసేవనమ్‌ 
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమ్‌ 
ఇతి పుంసార్చితా విక్టా భక్తి శేచన్నవలక్షణా 
(క్రియతే భగవత్యద్దా తన్మన్యే ధీతముత్తమమ్‌”. 
ఆం(ధీకరణము - 


“దానవేందుండు దనకు! [బణామంబు సేసి- నిలుచున్న కొడుకును దీవించి 
బాహదండంబు సాయి, దిగ్గనన్‌ డగ్గలణుం దిగిచి, గాఢాలింగనంబు సేసి, తన తొడల 
మీ(దనిడుకొని, చుంచుదువి ఏ, చుబుకుంబుయుడిక్తి చెక్కిలి ముద్దుగొని శిరంబు మూర్కొని, 
(పేమాతిరేక సంజనిత బాష్ప సలిల బిందు సందోహంబుల నతని వదనారవిందంబు 
దడుపుచు మంద మధురాలాపంబుల నిట్టనియె.” 


"ఈ వచన మించుమించుగా మూలాను సారిగనే యున వది. తరువాత విపు తీకఠణము ' 
గమనించ దగ్గది. 


“విద్యాసారమెజుంగం గోరెద భవ 
ద్విజ్ఞొత శాస్తంబులో 

బద్యం బొక్కటి సెప్పి సార్థముగ( దా 
త్సర్యంబు భాషింపుమా!ో 

“యన్నా! యెొన్నండు నీవు నీతివిదుండా 


దంచున్‌ మహా వాంఛతో 


109 


నున్నాడన్‌ ననుళన్న తండి! భవదీ 
యోత్కర్షముం జూపనే!” 

“అనినం గన్న తం! డికిం (బియనందనుండయిన (పహ్లాదుండిట్టనియొ” 

“ఎదివించిరి నను గురువులు 

చదివితి ధర్మార్ధముఖ్య శాస్తంబులు, నే( 

జదివినవి గలవు పెక్కులు 

చదువులలో మర్మమెల్ల( జదివితిః దండీ!” 

“తనుహృద్భావల సఖ్యమున్‌ (శవణమున్‌ 
దాసత్వమున్‌ వందనా 

రృనముల్‌ సేవయు నాత్మలో నెణుకయున్‌ 
సంకీర్తనల్‌ చింతనం. 

బను తొమ్మిది భక్తి మార్గముల స 
ర్వాత్త్మున్‌ హరిన్‌ నమ్మి స 

జ్ఞనుడై యుండుట భద మంచుందలతున్‌ 
సత్యంబుదై త్యోత్తమా!” 

“అంధేందూదయముల్‌ మహాబధిర శం 


ఖారావముల్‌ మూకసో 





(పణమంతం పదోరా లం (పతినంద్యాశిషా సురః 
సరిష్వజ్య చిరం దోర్చ్యాం పరమాం (పాప నిర్వృతిమ్‌ 
ఆరోప్యాంక మవఘాయ మూర న్యశకణాంబుభిః” 
ఆసించ న్వికసద్వ(క్త విదమావా యుధిష్టిర! 


110 


“కమలాక్షునర్చించు కరములు కరములు 
'శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ” 

“కుంజాక్షునకు( గాని కాయంబుకాయమే 
పవన గుంఫితచర్మ భ'స్తిగాక” 


ఈ పద్దెములన్నియు నాణిముతై ములు. ఇందు6 బోతన భక్తి పారవశ్యమున. 
(బపంచముకు అమర సందేశమిచు చున్నాడు. మణీ కొంతకాలము తరువాత బంగాళ 
ఉత్కళములకీ భక్తి సందేశమునే చైతన్య దేవుండు (ప్రసాదించినాండు. ఇయ్యది యాంధ్ర 
లోకమున బోతన నాండే పరవళ్లు (దొక్కి బహుముఖముల వ్యాపించినది. 


ఒకే ఘట్టమున గొన్నియెడల విపులీకరణమును గొన్నిండల మూల విధేయతయు. 
జూషట్టును. ఒకే శోకము నాంధ్రీకరించునప్పుడు గూడ నిట్టి విధానమే కొన్ని భాగములందు. 
గన్పట్టు చున్నది. ఇందులకు భీష్మకృత శ్రీకృష్ణ స్తవ మొకటి మంచి యుదాహరణము. 
మాతృకలో నీ స్తవము పం।డెండు క్షోకములలో నున్నది. తదా ఎషాంతరీ కరణ విధానము 
నొకించుక పరిశిలింతము. 


మూలము : 
“| తిభూవనకమనంతమాలవ్యర్దం 
రవికర గౌరవరాంబరందధానే 
వపురలకకు లావృతాన నాబ్టే 
విజయ సఖేరతిరస్తుమే నవద్యా” 
ఆం|ధీకర్ణణము: 
“ తిజగన్మోహన నీలకాంతి( దనువు 
ద్దీపింప( బాభాత న్‌ 


ఇందూలము నందలి కొన్ని భావములకు మెణుగులు పెట్టియున్నా(డు. ఒక విధముగా 
నాం ధీకరణు మాతృకకు వ్యాఖ్యా పాయమైయున్నది. మాత ఎకలోని “యంబరము” 


111 


“రవికర గౌరము” మా(తమే. ఆం(ధ్రీకరణమునం |బాభాత నీరజ బంధు (పభుము. రవి 
Ms వేళలందును బంగరు చాయల నీనవుకదా! (పభాత కాంతులకే పసి(డి నిగ్గులు 
గలవు. శ్రీకృష్ణుడు పీతాంబరుండు. కావుననే పోతన వాడిన “|పాభాత” శబ్దమిట 
నావశ్యకము; మనోజ్ఞము కూడ, తెలుగున “గారి శబ్దము వాచ్యముగాలేదు. అట్టు 
లేకపోవుట గూడ నీ మనోజ్జత్వమునకు వన్నె పెట్టుచున్నది. “వనె కాడ” ను మాట యీ 
పద్యమున వరాలమూటు 


“యుధి తురగరజో విధూ [మవిష్వ 

క్కచలులిత (శ్రమవార్యలంక తస్య 

మమ నిశితశరై ర్విభిద్వమాన త్వచి 

విలసత్కవ చేస్తు కృష్ణ అత్మా” 

ఆం| ధీకరణము 

“హయరింఖా ముఖ ధూళి ధూసర్రపరి 
న్యస్తాలకోపేతమై 

రయజాత శ్రమతో యబిందుయుతమై 
రాజిల్టు నెమ్మోముతో 

జయముంబార్జున కిచ్చు వేడ్కననినా 
శన్తాహతిం జాలనాొ 

చ్చియు. బోరించు మహాను భావుమదిలో. 


జింతింతు న్మశాంతమున్‌ ల్‌ 


ఇప్పుడు భీమ్మనకు తటస్థించినది తనచావు, తనఓటమి, రెండును భీష్మున కత్యంత 
ముదావహములే. భగవంతువేతిలో తాను అత్మ త్యాగము చేయుట అదిచావు కాదు తాను 
భగవంతునిలో నై క్యమగుట, రెండవది - తానుస్థాపించిన ధర్మమునకు (ప్రతీకగా, తనవాత్సల 5 
పాఠము లను ఉగ్గుపాలతో (గోరిన పార్టుడు తన్ను గెలుచుట. అదియు తనకు ఓటమి కాదు 


112 


సరికదా దిగ్యిజయమువంటిదని కూడ చెప్పవచ్చును. అందుచేతనే భీష్మునకు పాండవ 
పక్షపాతి యను బిరుదము సార్టకమైనది. 


అల్రిక జిగియిరువురి యందును సమానముగనే యున్నది. “హయరింఖాముఖ 
ధూళిధూనరి యను సమాసము తీగ దీసినట్లు నడచినది. “యుధితురగరజోవిధూ మ” 
అనువానియందు( బదగతి కొంచెమెగుడు దిగుడుగా నున్నది. ఆంధమునంగవచమంతరించినది. 
మాతృకలోని “విభిద్యమాన” శబ్ద మాంథధ కవికి నచ్చలేదు. అందలి కరుకు6 దనమును 
దగ్గించి “చాల నొచ్చియు” నని మాతము చెప్పే “పోరించు” అను మాట జేర్చి శ్రీ కృష్ణుని 
మహానతను [బదర్శించి యున్నాడు. చాల నొచ్చియు. బోరించుటకు.( గారణము 
“జయముంపార్భున కిచ్చువేడ్క”లో సువ్యక్తము. “కచ” శబ్దమున “కలకొలను తెనిగింపు 

ఠి ల 

మనోజ్ఞము. “విష్వక్‌ ” శబ్దము వర్తమానార్ధ్హకము. “విష్వంతః ఇతస్తతశ్చలంతణి అని 
శ్రీ ధరవ్యాఖ్య. అనలా భీష్ముండు దర్శించు నపుడాయలకలు-చలించుచున్న వన్న మాట 
ఆస్ఫూర్తి “పరిన్యస్తాలకోపేతమై” అనుదానిలో రాలేదు. 


“సపది సథివచో నిశమ్య మధ్యే 
నిజపరయో రృలయో రథం (పవేశ్య 
స్థితవతి పరసై నికాయురక్షా 
టో ఎతవతి పార్టసఖే రతి ర్మమాస్తు.” అను శుకమునక' 
“నరుమాటల్విని నవ్వుతోనుభయ సే 
నామధ్యమక్షోణిలో 
బరురీక్షింప రథంబునిప్పి పరభూ 
పాలావళిం జూపుచుం 
బరభూపాయువు లెల్ల జూపుల నశుం 
. భత్కేలి వంచ్చించు న 
స్పరమేశుండు వెలుంగుచుండెడు సు 


హ త్స ద్మాసనాసీను(డై "అని తెలుగు సేత 
113 


మాతృకలో న శమ్య” అని మ్మాతమే కలదు. తెనుంగున వినుటతో. బాటు 
నవ్వుట కూడ. జెప్ప(బడియున్నది. “పరులీక్షింప రథంబు నిల్చో యనునది వర్ణితమైన 
సన్నివేశమున కింకను మెయుంగు. పర భూపాయువులను జూపులచే వంచించువాండు. పార్ట 
సఖు(డనుటకంటె. బరమేశుండనుట యొప్పు. ఇశంబరమేశుని యునికి హృత్స ద్మముననే 
కదా! కాని “స్టితవతి” పరసై నికాయు.రక్టాహృతవతి” యను మాతృకయందలి పదముల లో 
సాకు మార్యముతోడి శబ్ద శుద్దిగలదు. 'అది తెనుగున అదృ్భశ్యము. 


“స్వనిగమ మపహాయ మృత తిజ్ఞాం' 
“శితవిశిఖవతో విగ్సిర్ణదంశఃి 
“క్షతజవరిపుత అతతాయినో మే 
(ప్రసభ .మభిససార మ ద్వధార్థః 

న భవతు మే భగవాన్‌ గతిర్నుకుందః” 

ఈ రెండూకముల నతిమనోహరముగ నొక సీసములో నాం ఢ్రీరించియున్నా(డు 
“కుప్పించి యెగసినం గుండలంబు లకాంతి 
గగన భాగంబెల్ల( గప్పకొనంగ 

నుజికిన నోర్వక యుదరంబులో నున్న 
జగముల, వేంగున జగతిగదల 
చ[కంబు చేపట్టి చనుదెంచు రయమున( 
బైనున్న పచ్చని పటము జాటు 
సమ్మితి నాలావు నగుబాటు సేయకు 
మన్నింపుమని (కీడి మలుల దిగువ 
గిరికి లంఘించు సింహంబు కరణి మెటుసి 
నేడు భీష్ముని. జృదు నిన్ను. గాతు 


114 


విడువు మర్గ్జున యనుచు మద్విశిఖవృష్ట( 
డెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు.” 


తెనుగునా(ట నీ పద్యము నోటికి రాని వారుండరనియే చెప్పవచ్చును. “అవప్టుతః” 
అను నొక్క మాటకు మొదటి పాదమంతయు నాం|ధీకరణమే “అవఫ్లతి యను మాట 
కంటె౮“గుప్పించి యెగసిన” నను మాట నిండుగా నున్నది. కుప్పించి యెగసెను గావుననే 
కుండలములు చౌక ళించినవి, వాటి కాంతులు గగన భాగమంతయు నలము కొనినవి. ఇది 
యంతయు. బోతన స్వకపోలకల్పనయే. “చలద్నుః” అను పదమునకాం[ధీకరణము 
రెండవ పాదము. మూలమునందు భూమి చరించుటకు(గారణము కాన రాదు. శ్రీ ధరులా 
కొటు(తను బూరించుటకై “ఉదరస్థ సర్వభువన భారేణ” అని వ్యాఖ్యానించిరి. ఆం| ధమున 
నా వాఖ్యయే యవతరించినది. మాతృకలోని వట్టి యుత్తరీయముతెను గున బచ్చని 
పటముగా మారినది. పై నున్న పచ్చని పటమేల జాణీనది? దీనికి సమాధానము 
మూలమున స్పష్టముగా లేదు. దానిని శ్రీ ధరులు సమర్జింపవలసి వచ్చినది. “తేసైవ 
సంరంభేణ” అని గ్రీ, ధరులు మెల మెల్లలాననిరి. దీనిని స్పష్టముగా. జెప్పవలసిన బాధ్యత 
పోతనపై( బడినది. శ్రీధరుల “సంరంభము” రెండవ పాదములో రానే వచ్చినది. 
మరలనిదియే చెప్పుట సరిగాదు. ఉభయ తారకముగా(బోతన చక్రమును జేపట్టించినా(డు. 
ఇది “ధృతరథచరణః” అను దానికి. దెనుగు సేత. దీనికి “రయముూను జేర్చి యా 
“తరయుమంు్‌" ను బచ్చని పటము జాణుటకు( గారణముగా( జెప్పినాడు. భూమి 
చలించుటకు “|పవేగు” హేతువు. పటము జాణుటకు పరుగు కారణము. నాల్గవ 
పాదమంతయు( బోతన స్వకపోలకల్పనమే ఇట్టి విషమ పరిస్థితి యందర్జును( డేమిచేయు 
చుండెను! మందుని వలె సూరక చూచుచుండెనా? ఈ (ప్రశ్నలకు సమాధానమే నాల్గవ 
పాదము. “నే(డు భీష్ముని. జంపుదు; నిన్నుగాతు; విడువు మద్దని యను మాటలు 
పార్టుని విన్నపమునకూ భగవంతుని జవాబు. “మత్పతి జ్ఞామృత మధికర్తుం” అనునది 
మా(తము తెనుగునకు రాలేదు. రెండవ కొకము మొదటి దానిలోనే గతార్ధము. కావుననే 
యాం ధీకరింప( బడలేదు. 


“విజయరథకుటుంబ అత్తతో। తే 
ధృతహయరశ్మిని తచ్చి)'యే క్షణీయే 


భగవతి రతిరస్తు మే ముమూర్తో 


115 


ర్యమిహ నిరీక్ష్య హతా గతా స ఎరూపమ్‌”. 

“తనకున్‌ భృత్యుండు వీనిగాచుట మహా 
ధర్మంబు వోమ్మంచు న 

రున సారధ్యము పూని పగ్గములు చే 
జోద్యంబుగా( బట్టుచున్‌ 

మునికోలన్‌ వడి( బూని "ఘోటకములన్‌ 
మోదించి తాడించుచున్‌ 

జనులన్‌ మోహమునంద. జేయుపరమో 
త్సాహుం| బశంసించెదన .” 


ఈ పద్యమునకును మూలమునకును జాల భేదము గలదు. “యమిహ నిరీక్ష్య 
హతాగతా సృరూప” మ్మను దానిలోని సారూప్యముక్తి (ప్రసక్తి యదై గతి యగు పోతనకు 
రుచింప లేదేమో! దాని నాంధధ్రీకరింపక విడిచినాడు “తచ్చిియేక్షణీయే” అనునదియు( 
దెను(గునకు రాలేదు. 


సంస్క తాం ధములు "రెండింటీయందును, శబ్దసాందర్యము పరాకాష్ట నందినది. 
కాని మూల భావము పేరు,పోతన యాం[ధీకరణము పేరు. లలితగమన విలాసములను 
నుందరమందహాసములను [బణయవీక్షణములను నా దేవదేవుని యెడ ననురాగంబు చేసి, 
మదనమదంబు నందనరియు నాతని లీలాక సత్యములననుకరించియు. గోపకాంతలు 
తత్సరూపతంగాంచిరి. అట్టి మహానీయునియెడ నామనము నిలుకడ( జెందు(గాక! యని 
సంస్కృత జోకార్థము. ఆంధమునందలి యర్థము స్పష్టము. 


“మునిగణ న పవర్య సంకులే ౦త 

సృదసి యుధిష్టిర రాజసూయ ఏషామ్‌ 
అర్హణముపపేద ఈళ్లణీ యో 

మమదృశి గోచర ఏష అవిరాత్మా.” మూలము. 


116 


“మునులు నృపులు6 జూడ మునుధర్మజుని సభా 
మందిరమున యాగమండపమున' 

బి తమహి మతోడ( జెలువోందు జగదాది 
దేవుండమరు నాదు దృష్టియందు.” అని తెలుగు సీత 


ధర్మజ రాజసూయమున ముని గణ నృపవర్య సంకులమైన రాజ సభయందు 
దర్శనీయు.డై (ప్రధమ సత్కారమునందుకొనిన యాజగదాత్మస్వరూపుడు నా యెదుట 
సాక్షాత్మరించియున్నా(డని మూల భావము. ఆం[ధీకరణము నించుమించుగా మూలమునకు 
సరివోయినది. 


“క్షతిభర మవరోపితుం కురూణాం” 


అనునీ కోకమాం।ధ్రీకరింపబడలేదు. దీని యర్రమిది - “వెదురుటడవి కగ్ని వలె భూ 
భారమును హరింప( గురువంశమున .కక్ష ద్యూతమను నగ్నిని దరి కొల్పి తన పూనిన పని 
నెణువేర్చిన భక్తార్తిరచరణుండై న యిమ్మహాను భావుని మదిం దలంచుచునే నేనీమానవ 
దేహమును బరిత్యజింతును. 


“తమిమమహమజం శరీరభాజాం 
హృదిహృది ధిష్టిత మాత్మ కల్పితానామ్‌ 
(పతి దృశమివ నై కధార్క మేకం 
సమధిగతోస్మి విధూత భేదమోహః” 
“ఒక సూర్యుండు సమస్త జీవులకు. దా 
నొక్కొక్కడై తోయ పో” 


“నమధిగతోసి శై విధూత భేదమోహః” అను దాని భావము తెనుగున స | ష్టముగారాలేదు. 
“విధూతభేదమోహః” అనుదాని యందలి స్పష్టత “శుద్దుండనై ” యను పదమున(గానరాదు. 


దశమస్క్రంధమునం బోతన చేసిన విపులీకరణము బహుముఖముల(గన్సట్టును. ఒక 
విధముగ దశమస్కంధమంతయు విపులీకరణమనియే చెప్పవచ్చును. వాని నన్నిటిని 


117 


గూర్చి వివరించుట (పస్తుతమున కనావశ్యకము. ముఖ్యములగు కొన్ని ఘట్టములు 
మాతముదాహరింప(డును. ఇందు (గీష్మ వర్తాశరత్తులు వర్షింపంబడియున్నవి. దీనిని 
గూడ( బోతన తగు స్వేచ్చను గెకొని యే యాంధీకరించి యున్నాండు. [గీష్మమును 
వర్ణించుచు( బోతన (వాసిన యీ [క్రింది పద్యములమూలకములు. 


“దినము లంతంతకు ద్నీర్ణంబులై యుండె 
దిననాథు(డుత్తర దిశం. జరించె” 
ద గీలియ యడవులందు గేరిసరిపె” 
“నాతిప్రేయాన్‌ శరీరిణా” మ్మను పదములే మీ(ది విపులీకరణము నకు మూలము. 


కాని యీ ఘట్టమునందే యించుమించుగా మూలమును యథాతథముగా ననుకరించిన 
భాగమును గలదు. బలరామకృష్ణులు గోపకులతో' (గీడించుట. మూలము :- 


గ కీడిష్యమాణ స్తత్కృష్టో భగవాన్‌ బలసంయుతః 
వేణుం విరణయన్‌ గోపై ర్లోధనై స్పంవృతో విశత్‌ 
ఎటట లాలా నద్యదిదోణ కుంజేషు కాననేషు సరస్సుచ” 
స్కం. ౧౦ అద్యా ౧౮ శో ౮ - ౧౬ 
ఆం| ధీకరణము. 


“ఇట్లామనికందువ తెణుంగుగర్లి సుందరంబె న బృందావనంబునకు” బల కృష్ణులు 
గోవుల రొప్పికొనిదని, గోవకులుందారును నొండొరులతో నగుచు( నుత్సహించుచు 
మరియు ననేక విధం బులం[గీడించిరందు “అనువచనమును పదమూడు పంక్తులలో 
నిమిడ్చ [వాసినాడు.” 


తరువాతివగు 
“మాపాలికి బలక మలు” 
“గోవకులందణు నాడుచు” 


“పీతిన్‌ గోవకులందయు” 
118 


“జలజాక్షుండును రాముడున్‌ నటనముల్‌ 
సల్పంగ నోపాలమూ” 


నీపద్యములందు కొంత పెంపు గలదుగాని యది యంతగాః బరిగణింప6దగినది 
దు. ఎక్కడనో తప్ప మూలముననున్నది యున్నట్లుగా నాం|ధ్రీకరించుట పూర్వకవుల 
ార్గమేకాదు. 


ఈ క్రింది ఖోకము నెట్లు విపులీకరించి యున్నాడో చూడుడు - 
తతి విహరై: కౌమారై కౌమరు జహతు (ర్వజే 
నీడాయనై స్పేతుబంధై ర్మర్కటప్లవనాదిభిః:" 
స్కం, ౧౦ అధ్యా ౧౧. న. అకు; 
స్కీ “కపులమై జలరాశి. గట్టుదమాయని 
కట్టుదు రడ్డంబు కాలువలకు 
అవండి కొమరులను చరింప( గొమరుమిగుల” 
సం, ౧ంపూర్వభా - ౪౫ల 


గోపబాలురు శ్రీక ఎమ్హనితో. గూడం జల్టు లారగించుట దశమ స్కంధమునందలి 
5 నూ ఆ 5 
మన్‌ జ ఘట్టుములలో నొకటి. ఈ ఘట్టము చాల. జిన్నది. అట్లయ్యు నందున్న సిన 
ద్యము లాణిముత్తెములే. ఇది కేవలమమూలకము గాదు. కాని యిందు. బోతన 
పజ్ఞావిషిషమును గన్నట్టుకపోదు. అనల్ప కల్పనా చమత్కృతియు. గలదు. 


యాలము :- 
“సర్వే విథో దర్శయంతః స్వాం భోజ్యరుచిం ప థక్‌ 
హనంతో హానయంతశ్చాభ్యవజ[హు సృహేశ్వరాః 
ఇంతా కా గా రాకా లాలా నా యజ్ఞభు గ్బా ల కేళి: 


స్కం, ౧౦ అధ్యా ౧౩ క్ట. ౧౦-౧౧ 


119 


“మాటి మాటికి (వేలు మడిచి యూరించుచు 
నూరు గాయలుది నుచుండు నొక్కలో 


“తమ తమ భోజ్య రుచిని వేణు వేటుగా. బదర్శించు కొనుచు, నవ్వుచు 
నవ్వించుచు,” నని మ్మాతమే మూలము. తెలుగు నందలి సీస పద్యము నందలి 
భావములన్నియు నించుమించుగ నమూలకములే. “నవ్వు నొక(డు సఖుల నవ్వించు 
నొక్క(డు” - ఈ భావ మొక్కటియే మూలమున గలదు. 


“కడుపున దిండుగా గట్టిన వలువలో 
లాలితవంశనాళంబు జొనిపి 
విమల శృంగంబును వే తదండంబును 
జారి రానీకడాచంక నిఆికి 
మీగడ పెరుగుతో మేళవించిన చల్లి 
ముద్ద డాపరి చేత మొనయ నునిచి 
చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు 
(వేళ్లనందులయందు వెలయ నిణేకి 
సంగడల నడుమ జక్కంయయార్చుయడి 
నర్మ భాషణముల నగవు నెజుప 
యాగభోక్త కృష్ట్ణుడమరులు వెజు/గంద 
శ శవంబు మెణుసి చట్టి గుడ, 


మూలము నందరి “మస ణకబళ” మాం(ధ కవి చేతిలో మీగడ పెరుగుతో 
మేళవించిన చల్లి ముద్ద” గా మారుటయుచితమే. “చెలరేగి కొసరి తెచి న యూరుగాయలు” 
మూలమున. గానరావు. 


120 


గోవబాలురు చల్చులారగించుచున్నారు. అంతలో. (గ్రేపులటవీ వీధియందు 
సుదూరముపోయినవి. శ్రీ కృష్ణుండు వానిని వెదకుచు బయలు దేరెను. ఈ ఘట్టమున 
మూలమునందు. 


“ఇత్యుక్వా(ది దరీ కుంజగహ్వ రేష్వాత్మవత్సకాన్‌ 
విచిన్వన్‌ భగవాన్‌ కృష్ణః సపాణికబళో యయే. 
అని మా(తమే కలదు. 


కాని యిట్టి సదవకాశమును బోతన (గ్రహించి బాలకృష్ణుని మధుర మంజుల 
మనోజ్ఞరూపమును నోరార వర్ణించు కొలినాడు, 


అందులకే యీ (క్రింది పద్యము - 
“కరాలంబిత కాక పకములతో 
౯9 (Se 
(గై వేయహారాళితో” 


ఇందు “ధృతాన్న కబళోతుుల్లాబ్దహస్తంబు తో” ననుదానికి మా(తమే.మూలముగలదు. 
సపాణి కబళః 


ఈ (క్రింది పద్యములు రెండును “అది దరీ కుంజ గహ్వరేష్వాత్మవత్సకాన్‌ . 
విచిన్వన్‌” అను మూలమున కనువాదములు. వెదకుచునేగెను, ఎట్టు? అను [ప్రశ్న 
ముదయించును. దానికి సమాధానమే యీ పద్యము. 


“ఇచ బచ్చిక చసన 
“కంజదళాక్షు(డు రాతను 


శ్రీ కృష్ణుని సన్నిధికి గోపికలు వచ్చు సందర్భమున గల శరత్నూూర్లిమా వ్యర్షనము 
నందలి పద్యములనేకములమూలకములే. 


మూలము. 
శ్రీశుక ఉవాచ - 


“భగవానపితా రాత్రీ శృరదోతు ఎల్తమల్లికాః 
121 


వీక్ష్య రంతుం మనశ్చ (కే యోగమాయా ముపాశితః 


అటూ టను ఆము యవన కానన వనన అనా వసతు ఆతము అయాను అవను చెనననా తనము గానాలు అముము వమనం. ఇబుణా ఉననా ఆదాల అనాలని పాము అలు ఎవని చన అనాలి అనను ఇవాల ఇతని అననన ఆము. నాన తాగ 


జగౌకలం వామదృశాం మనోహరమ్‌” అనునంతవరకు 
గలమూలమును 
“కలువలయేలికందువలు 
కామునికయ్యపు( బాళెముల్‌ విర” 
“పతి దన కరముల. గుంకుమ” 


“విటుల సేనపె దండు వెడలడు వలటేని 


గ్‌ ల్లైనపై కుంభ మనగ 


ఇట్టువోడీచి, నవకుంకుమాంకితరమాముఖమండలంబునుంబోలె సఖండంబెన 
చం దమండలంబు( బొడగని వుండరీక నయనుండు యమునా తటవనంబున జగన్మోహనంబుగా 
నొక్క గీతంబు( బాడిన విని ----- ” పై గద్యపద్యరీతులలో వివరింపబడినవి. 


యాం(ధీకరణమున బెంపు చాల గలదు. అదికాక ముఖ్యముగా గమనింపవలసిన 
విషయమొండుగలదు. మూలమున “యోగ మాయాముపాశితొ అని యున్నది. అది 
యాం[ధమున విడువ(బడినది. ఇందువలన మూలమునందలి యర గాంభీర్యము తెనుగున( 
గొంత సడలినది. మూలమున నీ మాట వ్యర్థముగా. [బయోగింపయబడలేదు. పరదారా 
గమనము మహాపాతకముగదా! సాక్షాద గవంతు(డగు శీక ఎమ్లండది యెట్టుగావించెనను 
(పశ్నకు సమాధానముగా మూల[గంధకర్త యీ పదమును వాడ యున్నాండు. ఇందులకు 
శ్రీ ధరు లిట్టు వ్యాఖ్యానించియున్నారు. “నను విపరీతమిదమ్‌; పరదారాది వినోదేనకందర్ప జి 
తత్వ(పతీతేః వై వము యోగమాయా ముపా(శితః “ఆత్మన్యవరుద్దసారత ఇత్యాదిషు 
స్వాతంత్యాభిధానాత్‌ . తస్మా దా స క్రీడావిడంబనం కామవిజ యఖ్యాపనాయేత్యేవ తత్త్వమ్‌. 
కించ శృంగారకధో పదేశేన విషయతో నివృత్తి పరీయం పంచాధ్యాయ్యాం వ్యక్తీకరిష్యామః”. 


కావున నాంధీకరణమున మూల మందలలి ముఖ్యాతి ముఖ్యమగు పదము విడువ( బడినదని 
చెప్పక తప్పదు. 


122 


ఈ కింది క్టోకము నెట్టు విపులికరించి యున్నాండో చూడుడు 
“అస్వర్ష్య మయశస్యంచ ఫల్లు కృఛం భయావహమ్‌” 
జుగుప్పతంచ సర్వత హ్యౌపత్యం కుల స్త్రియః” 
“ పాణిపండెటీంినం (బాణంబునకు( దెగు 

దండించు నెజీ(గిన ధరణి విభుండు. 
లం లాలా జారు జేరదగదు చారు ముఖులు” 


కొంతదనుక గోపికలతో (గీడించి శ్రీ కృమ్ణండంతర్లితుండాయెను. అంతట 
గోపికలు శ్రీ కృష్ణుని వెదకుచు వృక్షాదులనిట్లు |పశ్నించిరి. 


“దృష్టాోవః కచ్చి దశ్వత అక్ష న్యగోధ నోమనః 
నందసూను ర్ల్గతో హృత్వా (పేమహాసావలోకనై జి 
దాదా భి బత్యుతు ఎలి కాన్య హో 
సం. ౧౦ అధ్యా ౩౦ | ౮-౧౩ 
ఆం(ధ్రీకరణము : 

“భూతములలోనవెలి(|బ 

ఖ్యాతుండగునట్టు వాని గాంతలు కాళిం 
దీ తీరవనాంతరముల 

(బా(తిన్‌ వెదకంగ6 జనిరి పాడుచు నధిపా! 
“పున్నాగ! కానవే పున్నాగ వందితు6 

దిలకంబకానవే తిలకనిటలు,” 
“నల్లనివాడు పద్మనయనంబులవా(డు, క పారసంబుపై ౮ 


“అంగజునె నం జూడ హ ఎద 
123 


యంగముండై కరగంచు వాడు శ్రీ” 
“మానినీ మన్మథు మాధవు( గానరే 

నలలితోదారవత్సకములార!” 
“బాటరీ తరులార! పట్టరమ్మ! 

హేలావతుల గృన్ష! యేల పాసితి వని” 
“హరి చరణములకు( (బియవై ” 
“పాగడ( దగువాని( గానరే? పాగడలార!” 
“తరుణీ కుచకుంకుమయుత” 
“కిటియై గౌగిటం జేర్చెను” 

స్కం. ౧౦. పూ.భా. పద్య. ౧౦౦౭ - ౧౦౧౭ 


"పై పద్యములను బఠించు వారికింబోతన మూలము నాంధీకరించుటలో. గొన్నియెడల 
నెంతటి స్వాతం(త్యమును గైకొనెనో తెలియకపోదు. అతి మనోజ్ఞములగు వ 
పద్యములత్యంతము స్వతం[త భావ ప్రపూర్ణములు. మూలమున వృక్ష జాతులు వరుసగా 
జెప్ప(బడినవి. ఉదా - కురవకాశోక నాగ పున్నాగ చంపకా ఇది పురాణ ధోరణి. పోతన 
దీనిని వీడి (ప్రబంధ ధోరణి ననుసరించినాండు. కావుననే “పున్నాగ కానవే పున్నాగ వందితు” 

మొదలగు పద్యములను (వ్రాసియున్నాండు. “మాలత్యదర్శినః కచ్చి న్మల్లికే జాతి యూధికే” 
అను క్టోకము నందలి భావము “నల్లని వాడు పద్మనయనంబుల వాండొను పద్యమున నెట్టు 
(పపంచింప( బడినదో చూడు (డు. అంగజునై న జూడ హృదయంగముడై , యనుపద్యమును, 
“యానినీమన్మధు మాధవుం గానరే,: “అంగజునై ని యను పద్యమును 
“అదెనందనందు నుండంతర్లితుండయ్యె నను పద్యమును నించుమించుగా స్వతంతము లే. 
“మానినీ మన్మధు” నను పద్యమును గేవల (ప్రబంధ ధోరణిలో (వాసి ముక్త పద్మగస్తమును 
బాటించినా(డు. “అదెనం దనందనుంి” డను పద్యమున నాటకీయమగు శె లి గానవచ్చు చున్నది. 
తులసిని గూర్చి చెప్పునపుడు మూలమున |భమర (ప్రసక్తి గలదు. సహత్వాళికులై ర్చి భత్‌ 
అది యాంధీకరణమున లోపించినది. “తుమ్మెదల మొత్తముతో నిన్ను భరించు 
నచ్యుతుని” అను మాటలో శ్రీకృష్ణ పక్షస్థిత తులసిదామ నిత్యనూతన శోభా కరత్వము 


124 


స్పురించు చున్నది. ఆం|ధమున నది పోయినది. ధరి తిని (దిశి ఎంచిన విధమునందును 
గోంత మార్పు గలదు. మూలక్షోకార్హమిది - ధరిత్రీ! నీవేమి తపస్సు చేసితివో? కేశవాంఘి 
తలస్పర్శముచే. బులకితవై (ప్రకాశించుచున్నావు. దీనికి. గారణమేమి? శ్రీకృష్ణ చరణ 
స్పర్శ్మయా? లేక లీలావరాహరూపుండై న యమ్మహానుభావునియాలింగనమా? - ఈ 
మూడిట నేది కారణమని మూల శ్లోకము. ఈ మూడును గలుగుటకు( బూర్వ జన్మమున 
నీవొనరించిన తపమెట్టిదని యాం(ధము. భావమునందంతగా భేదము లేకపోయినను భావ 
వ్యక్తీకరణమున గొంత భేదము గలదు. 


“బాహుం (పియాంస ఉపధాయ గృహే తపద్మో” 
అనుక్షో! పూర్తిగావిడువబడినది. 


(ప్రేయసి భుజమున6 దన భుజమూదిపెఅుకేల( గమలము. బూని తులసి తావికి 
మూగు తేంట్టు వెంబడింపనడచుచు హరి (పణామమును [బణయ విలోకనముల మన్నించెనే? 
చెలులారా! యీలతలు వనస్పతి బాహువుల గౌయిలించి బుండరీక దళలోచను సఖముల(దవిలి 
నిక్క_ముగా రోమాంచకంచుకితము లయ్యె. 


ఈ (కంది పద్యమమూలకము. 
“లోకమెల్ల( గుక్షిలోపలనున్నది” 


గోపికలు శ్రీ, కృష్ణుని వెదకుచుండణా వారికంభోజ ధ్వజ వజాంకుశాది శుభ లక్షణ 
లక్షితములై న యడుగు జాడలుగానుపించెను. అది శ్రీ కృష్ణుని వేయని వారు నిశ్చయించుకుని 
యింకను వెదకుచుండిరి. అంతట మతజొక జాడ గోచరించినది. అది యొక |స్తీయడుగుల 
జాడగా వారు తెలిసికొని యుమ్మలించిరి. మూలమున నిస్టే యున్నది. 


“ఏవం క ఎప్పం ప చ మానా బృందావనలతా తరూన్‌” 


మూలమున నిట్టుండ(గా నాం|ధమున నింకొక రీతిగా నున్నది. (స్తీ పద చిహ్నములను 
గోపికలు చూచినట్లు స్పృష్టముగాలేదు. వారు “మనోహరంబులయిన హరిచరణంబుల 
చొప్పు(గని తప్పక చెప్పికొనుచు( దమలో” నిట్లనుకొనిర(ు! 


“కొమ్మకు. బువ్వులు గోసినాడిక్కడ 


మొనసి పాదా|గంబు మూసను 
125 


మూలమున (స్తీ పద చిహ్నములను గూడ గోపికలు చూచినట్లు చెప్పం బడినది. 
కావున 


“కస్యాః పదాని యాతాయాః పశ్యధ 90 నందసూనునా 
అంసన్యస్త పకోష్టాయాః కరేణో: కరిణా యథా” 


మొదలగు కోకములుపపన్నము లగు చున్నవి. ఆం|ధమున నామెయడుగు జాడలు 
గోపికలు చూచినష్టే చెప్పబడలేదు. అట్టియెడ “కొమ్మకు. బువ్వులుో ఇత్యాది 
పద్యమునుప పన్నమగుచున్నది హఠాత్తుగా నీ కొమ్మ యెక్క డనుండి వచ్చి పడినదని 
యనిపింపకపోదు. 


ఈ ఘట్టము నందలివే యీ (క్రింది శోకము లాం(ధ్రీకరింపంబడలేదు. 


“కస్యాః సదాని యాతాయాః పశ్యధ So నందసూనునా 


మీ(ది శోకములలో చివరి శోకము నాధారముగా? గొని మనోజ్జ్ఞమగు క్ష్‌ (క్రింది 
పద్యమును (వాసినాడు. (పపంచీకరణమే యొక మంచి యదాహరణము - 


“ఈ చరణంబులే యిందునిభానన 
సనకాదిమునియోగసరణి నొప్పు” 
మాను (కమముగనియు -నతని గానరెరి, 


ఈ ఘట్టమున మూలమునకు నాం| ధీకరణమునకు మొక పెద్ద భేదము గలదు. 
మూలమును బట్టి శ్రీ కృషమ్ణుడంతర్లితుండగు నపుడొక్క గోపిక తోడనే యంతర్జానము 
నందినాండు. ఆమె యడుగు జాడలనే తరువాత గోపికలు చూచినారు. ఆంధమును బట్టి 
యా సమయమున శ్రీ కృష్ణుతో నున్నది యొక్క గోపికకాదు. పలువురు గోపికలు. ఈ 
[కంది పద్యమును జూడు(డు. 


“ఒక యౌెలనాశగ చేయూది నాడిక్కడ 


సరసనున ్నవి నాల్గు చరణము లను” 


126 


ఈ [కింది పద్యములు కేవలమమూలకములు 
“ఎలయించి |పాణోశ యెందు. బోయితి” వని 
తోరంపుటలుకతో దూణా నొకతె”ి 
“పలికిన (బతిజ్ఞ దప్పెడిలోొ 
“పట్టైనంాని మనో విభులో 
“చెలువు(డు నెప్పకపోయిన” 
స్కాం. ౧౦ పధ్య, ౧౦౬౩ - ౬౬ 


ఈ పద్యములు [ప్రయోజనము నువిదితమే. గోపికలు ముగ్గలు. ఆ ముగ్గాపణయమును 
వ్యక్తీకరించుటకే యీ పద్యములు (వాయంబడినవి. 


రాస కీడాభివర్షనమునందును జాల పెంపుగలదు 


ప పోతన భాగవతమున సర్వ సాధారణముగా చంపే కానవచు ఏచున పదీ కొన్ని యెడల 
మూల శోకములకు దెలుగు సేతగానరాదు. ఇట్టివి చాలనరుదు ఉదాహరణకు అక్రూరుని 
నందగోకుల (ప్రవేశఘట్టుమును గె కొననగును. 


అ(కూరుని నందగోకుల (పవేశ సందర మున పోతన (వ్రాసిన 
సుద్రీర్ణ వచన రచన గమనింపదగ్గది 


“కనిబ ందావనంబుదరి యంజొచ్చియందు సాయంకాలంబున అడవికిమేతలకేగిన 
కుణ్బుగోడె పడ్డ తండంబులంగానక --------------- దండ [ప్రాకారరక్షావిశేష భూషంబై న 
మూషంబు (పవేశించి 


సం. ౧౦ వచ ౧౧౯౭ 


ఈ వర్ణనకు రెండు మూడు ముఖ్యకారణములు గన్పట్టుచున్నవి. ముదటిది 
పోతనకు(గల ప్రీజన జీవితవర్ణనాభిలాష. ఈ విషయమున సర్వసాధారణముగా నెజ్బన 
యనుయాయి. ఎజ్జన తన హరివంశమున గోకుల బృందావన వరనమును మిషయగా( గొని 
పల్రీయజన జీవితమునే చిత్రించి యున్నాడు. అసప్టే పోతనయు నవకాశము దొరకిన 


127 


బర్రీజనజీవితమును వర్దించుచుండును. అసలు ముఖ్యముగా హరివంశమునకును 
భాగవతమునకును దగ్గర పోలికలు గలవు. ఇతి వృత్తము ననేక స్థలములం దొక్కటియె. 
అందులకే పోతన భాగవతమున నక్కడక్కడ హరి వంశ చ్చాయలుండక తప్పదు. ఇంక 
రెండవది పోతనకు సహజముగా నున్న వర్ణనాభిలాష. పోతన భాగవతమున మనోజ్ఞములగు 
(పకృతి వర్ణనము అనేకములు గలవు. _ అందిదియొక్కటి అ(క్రూరు(డు నంద 
(పజమునకేగునప్ప టీకి సాయం సమయమగుచున్నది. అట్టియెడ నందగోకుల మెట్టున్నది? 
అ[కూరుండు గోకులమును (బవేశించెనని చప్ప (గ బోతనవంటీకవి చెప్ప గలడా! అందు లకే 
యీ వర్ణనము. అంతయును బాగున్నది కాని యిందు గోపికలు శ్రీ కృష్ణని కొణుకు 
సంకేతస్టలము లందు వేచి యున్నారని చెప్పుట యంతయుచితముగా. దోటదు ! 
సాయం సమయమునకే సంకేతస్థలములా! వారు బంధుమి[తాదులనేగాక మగల6 గూడ 
లెక్క సేయలేదనుట మనకందలుకు( దెలిసిన విషయమే.. కాని యెద్దాని కైనను 
నౌచిత్యము జీవగల్బ. సంకేతస్థల (ప్రసంగమిచ్చట నిజముగా నుచితము గాదు. 


“నాహం భవద్భ్యాం రహి తః (పవేక్ష్యే మధురాపురీమ్‌ 
దా యధూత్తమోత్తమ నారాయణ నమోస్తుతే” 


ఈ క్షోకమునందు నకూరుని భక్తి పారవశ్యము సువ్యక్తమగు చున్నది. భగవత్పాద 
శౌచ తీర్థమున( బితరులు నగ్నులు సమరులును దనియుదురు. భగవత్సాదయుగమును 
గడిగి బలి పుణ్యకీర్తి నుల్లసిల్లి యింద పదమును బరమ భక్తగతిని బొదియున్నా(డు. అతని 
పాదశెచసలిలములే గంగయె పాణుటయు శర్వుండద్దానిని శిరముపై ధరియించె. 
అమ్మహానీయ తోయములే నగర సుతులకు స్యర్గతిని గలిగించెను. దేవదేవ! జగన్నాధ! 
పుణ్య [శవణ కీర్తన! యదూత్తమ! ఉత్తమ కోక! నారాయణా! నీకు [బణామంబులు. 


ఇట్టే భక్తి భావములు గల క్లొకములను సంక్షేపించి పోతన యీ [కింది కందమును 
(వాసినొండు. 


“నా యిరిటిీకి విచ్చేయుము 
నీయం(ఘిసరోజరేణు నికరము సోశన్‌ 
నా యిలు పవితంబగు 

Cc 


శ్రీయుత! నీ భటునిణజెద్ద సేయందగదే! 


128 


ఇట్టే రామకృష్ణులు మధురానగరమును |బవేశించు నప్పుడు తత్సుర వరనము 
మూలమున 8 శోకములలో సతి మనోజ్ఞముగ( జేయంబడియున్నది. అద్దానిని గూడ 
“తన చాల సంక్షేపించి (వాసినాండు. 

“దదర్శ తాం సొ ఎటిక తుంగ గోపుర 

ద్వారాం బృహద్దేమ కవాట తోరణామ్‌ 

అ స్ఫ్వలంకృత ద్వారగృహం సపట్టకె క 

స్కం. ౧౦ అధ్యా ౪౧ కో ౨౦ -౨౩ 
ఈ వర్ణన వమిచ్చట త్యావశ్యకము. కంసపారితమగు నానగరమెంత మనోజ్ఞమో 


రుంత శతు దురే దము. పోతన యిట సామాన్యమగు నొక పద్యమును (వాసియునా ఎండు. 
హజవర్ణనా (ప్రయుండగు నిమ్మహాకవి యిట నేల సంక్షేపించి (వాసెనో చెప్పం జాలము. 


“పరిఖల్‌ గోటలు( గొమ్మలుంబడగలుం|బాసాదము ల్వీధులున్‌” 
స్మం. ౧౦ పధ్య ౧౨౪౫ (బు) 


బలరామ కృష్ణులు మధురానగరమును |బవేశించు నప్పుడు తద్దర్శనకుతూహల 
గుపుర స్త్రీల సంరంభము, మూలమున గూడ మనోజ్జముగనే వర్ణింప బడియున్నది. 
ానిని. బోతన మణీ కొంచెము పెంచి [వాసియున్నాండు. 


యా (క్రింది 2 పద్యములు అమూలకములే 


“నంద తపః ఫలంబు సుగు 
ణంబుల పుంజము గోవకామినీ" 


స్కం. ౧౦ - ౧౨౪౭ పద్య 
ఇచ్చట మూలమున “(దషుం సమీయుస్త్వరితాః పుర స్త్రియః" అని మ్మాతమే కలదు. 
ఈ క్రింది పద్యము నమూలకమే 


“నీడకు! రక్కసి విగత జీవ(గ జను | 
బాలు (ద్రావిన మేటి బాలకుండు” 


స్మం. ౧౦ పద్య ౧౨౫౦ (బు) 


129 


రామకృష్ణులు కంస సభకేగుటకు ముందు చేయబడిన సూర్యాస్తమయ చం[దోదయ 
సూర్యోదయవ త్రనములు కేవల మమూలకములు. మూలమున “అదిత్యోస్తము "పేయివానే” 
అనియు “సూర్యేచాద మస ఎముత్చితే” అనియు మ్మాతమే కలదు. దీనిని. బోతన (ప్రబంధ 
దోరణిలో. బెంచి (వాసి యున్నాడు. కాని యీ వర్ణనలు కథాగతితో. గేవలము 
సంబంధములేనివి గావు. అట్టు కథను గొంతవలుకు సూచించి [వ్రాయుట యందే పోతన 
వర్ణనానై పుణ్యము వ్యక్తమగుచున్నది. అట్లని కావ్యగత పాత్రలకు నీ వర్షనకు( [బత్యక్ష 
సంబంధమేమియు లేదు. 

“తరుణుడగు శీతకరునిన్‌ 

మరగి వియల్లక్ష్మి దన్ను మని ముదుకడున్‌ 


ఖరకరు(డు ననుచు |దొచ్చిన 
కరణిన్‌ రవి పగి మా[ది కడ [గుంకెన్ఫపాః 


ఈ పద్యము నందలి వియల్లక్ష్మియే విజయ లక్ష్మి వియల్లక్ష్మీకి( దరుణుడగు 
శీతకరు(డు నచ్చినాండు. వాని మరిగి ముదుకండు ఖరకరు(డు నగు రవిని వీడినది. ఇట 
జయలక్ష్మియు. గృమ్హని మరగి కంసుని పీడ నున్నవి. 


“కళలు గలుగుగాక కమలతోడగుగాక 

శివుని మౌళి మీద జేరుగాక 

అన్యునొల్ల. దపను(డైన మత్పతి యని 

సాధ్వి భంగి. గమల జాతిమొగిడె. 

కమల ముల జాతిము కళించుకు పోయినవి. అస్తమయము 


చం్గదుండు కళలు గలవాడు శ్రీ, కృష్ణుడును గళలు గల వాడే కమలతో 
సంబంధమిర్వురకునుగలదు. చం[దు(డు శివ మౌళి నధిష్టించిన వాడే. విష్ణు పాదోదకమును 
శివుడు మౌళిపై ధరించినాడు గావున విష్ణు దేవుని మౌళిధరించినష్టే. శ్రీ, కృష్ణుడు 
విషృవతారమేకదా! కంసుని పక్షమునను గొందణున్నారు. బాగోగులతో( బనిలేకుండ 
వారాతనినే యంటి పెట్టుకొనియుండు వారు. చండ శాసనుడయ్యు నాతండు వారికి( 
(బీతిదాయకుండే. ఇతరులెంతటి వారైనను వారాతని వీడువారుకారు. స్పష్టముగా 
లేకున్నను నిట నాతని భార్యలు స్పురణకు వచ్చుచున్నారు. 


130౮ 


“సుందర సాయం సంధ్యా 
వందన వి పార్థ్హతోయ వ[జహతోద్య 
రు సు 
న్మందేహాసుర రక్త 
స్యందము [కియలెంపు సొంపెసలెన్వపరదిశన్‌ .” 


ఈ పద్యమున( గంస మరణము సూచింప బడినది. అతని యందు గల 
రాక్షసాంశయు నిందు సువ్యక్తము. 


భూమినిండి మింట బూర్తమై కర్క_ట 
మకర మీన రాశి మహి తమె 
హరియశస్సుధాబ్ది యందలి తుంపురు 
అనగ జుక్క. లొ ప్పెనాకసమునో 


ఇది శ్రీ కృష్ణుని విజయమును వ్యక్తీకరించున్నది. అతని యశస్సు 
దశదిశావ్యాప్తమయ్యెననుట. తరువాతి దగు 
“ఎల్ల దిశలు నిండిన శ్రీ” అను పద్యమును అట్టి దియే 
లు ణు 


“తొగలు సంతసిల్ల, దొంగలు భీతిల్ల, గడలు మిన్ను ముట్టి కడలు కొనంగ “శీత 
కరుండు పొడిచినాండు. శ్రీ కృష్ణని యుదయమునట్టిదే కదా! 
లు 


సూర్యోదయ వర్ణనమున( గూడ నిట్టి పద్యములు గొన్ని గలవు. 
మచ్చునకు( గన్ని : 


“అరుణ హరినఖరవిదళిత 
గురుతిమిరే భేద కుంభ కూట వినిర్ము 
క్ర రుధిరమౌక్తీ కముల (కీయ 
“సురప తిదిశం గెంపు తోడం జుక్కలు మెణుసెన్‌. 
అరుణు(డను హరి (సింహము) గొప్ప చీకటి యను నిభరాజు కుంభమును 
విదళించినాడు. శ్రీ కృష్ణుడు కువలయా పీడమును గజమును వధించినాండు. 
“పొలోమిదన బాలు. బాన్సుపై 6 గనుపట్టు 


బన్నిన పవడం పు షా. 


ఇందు దేవకీ దేవి (శ్రీకృష్ణుని జూడగలదనియు (జూచిమాతృవాత్సల్యముతో 
నాతనిని లారింపగలదనియు సూచన గలదు). 


“ఆ యురర్రము 


“కాలజాంఘికు చేతి ఘంటయస గ 
“ఘనజంతు జీవితకాలరాసులవిధి 
కొలువనెత్తిన హేమకుంభమనయగ 


ఈ రెండు పాదలందును గంసమ రణము సూచింపండియున్నది. కాలజాంఘికు(డు 
ఘంట(మైోయించినాండు. శ్రీ, కృష్ణుడు మధరా నగరమును (బవేశించినాండు. ఘన జంతు 
జీవితకాలరాసులను గొలవ విధి హేమకుంభము నెత్తినాడు. ఇకం గొలుచుటయే 
మిగిలియున్నది. అంతట రాశియు( దణేగిపోవును. 


“పశ్చిమ దిక్కాంత పరంగగ్ర సేయుచో 
ముందర నిడుకొన్న ముకురమన(గ 


పశ్చిమ దిక్కాంత సింగారించు కొనుచున్నది. ఎందులకు? (బయుని(గూడుటకు. 
విజయలక్ష్మి ౫ సేసికొన్నది. ఎందులకు? శ్రీ కృష్ణుని. గూడుటకు. 


“కోక తాపోపశమ దివ్య ఘటిక యన 
బద్మినీకాంత నోముల ఫలమసంగ 

మూడు మూర్తుల సారంపుముద్దయనంగ 
మీహి రమండలముదయా[ది మీ(ద నొప్పె” 


రవి కోక తాపోపశమ దివ్యఘటిక. శ్రీ కృష్ణుడు భక్త త*వాఎ శమ దివ్య ఘటిక. 
పద్మినీకాంత నోముల ఫలము రవి. (వజ వధూ జనుల నోముల ఫలము పరి. అతడును 
మూడుమూర్తుల సారమే. ఈతండును మూడు మూర్తులసారమే. 


(శ్రీ కృష్ణుండు కువలయాపీడమను గజమును వధించుట మూలమున నాటు 
శ్ఞాములలోంగలదు. అద్దానిని పోతన స్వకపోల కల్పి తము అనేకములు చేరి | బహుధాపెంచినార్తు. 


ఇరు చాణూరముషికులతోడి మలయుడ సందర్భమున రచింప(బడిన 
౧ e ae) ఠా 


132 


శా “న్టాణున్‌ మెచ్చండు [బహ్మ గైకొనండు వి 

ష్యక్సేను నవ్వున్‌ జగ” 

స్క్తం. -౧౦ పద్య జట 
సీ.  *చలమున ననుడాసి జలరాశి. జొరరాదు సం. ౧౦ ౧౩౪౧ 
“మనుజ సింహుండనిన మలయరాదు. 
చేరిన. బడవై త్తు జెయిసాథగా రాదు 
బెరసి నాముందటు. బెరుగ రాదు 
భూనాథ హింసకు. బోరాదు నను మీటే 
కోధంతు(గానల6 జరగరాదు.” 
“పబలమూర్రి సను భాసిల్లగారాదు” 
అదిగాక నీవు శ్రీ హరి నంకేని 
“మహిమతో నుండగ మధురాపురముగాని 
పాలుపారవై కుంఠ పురముగాదు. స్మర. ౧౦ పధ్య ౧౩౪౩ 


చాణూరున యీ వాక్యము లాశ్చర్య జనకములుగా నున్నవి. మల్ల యుద్ద 
విశారదుండగు నాతనికి శ్రీ కృష్ణుని యందలి విష్ణుత్వమెట్టు గోచరించెనో తెలియ రాదు. 
కంసాదులాతని శ్రీ కృష్ణుని భగవదవతారముగా |గహించిరో లేదో తెలిసి కొనుటకంతగా 
నవకాశము లేదు. ఒక వేళ కంసునకు( దెలిసినను జాణూరునకు( గూడ. దెలియులటు 
కవకాశము గలదా? ఈ ఘట్టమునమూలమే యుచితముగాగన్సట్టు చున్నది. 

మల్లయుద్దమునకు సన్నద్దుండగుచున్న చాణూరుని రూప వరన సందర్భమున 

యు యి ని ౬3 
“రోషాగ్ని భూమ (పదోహంబు కెవడి 
శిరమున సన్నపు శిఖ వెలుంగ” 


అను నీ పద్యమును అమూలకమే 
133 ' 


శ్రీ కృష్ణు చాణూరుల మల్లయుద్ధమునందును నాంధమున( జాలపెంపు గలదు. 
మూలమున నించుమించుగా.బదునాలుగు క్లోకములున్న ఆం|ధమున నొకపుట గద్యమును 
నేడు పద్యములు గలవు. 


రుక్మిణీ కళ్యాణ ఘట్టమునందును నమూలకములగు పద్యము లనేకములు గలవు. 
అసలీ కథనొక స్వతం[త |పబంధముగా( బోతన రచింప దలంచినట్లు గన్పట్టును. రుక్మిణీ 
బాల్యవర్షనమంతయునమూలకమే. 


“బాలేందు రేఖదోయిని స్మ. ౧౦ పద్యము ౧౬౮౭ 
“మరియు దినదిన (పవర్థ్ధమానయె” 
వేర్వేర బొమ్మల పెండ్రిండ్లు “సేయుచు 
(న్వ్‌, య 
నబలలతోడ వియ్యంబులందు౮ో 


మూలమున రుక్మిణి పంపిన (బాహ్మణుండు కాంచనాసనాసీనుండగు శ్రీ కృష్ణునిగాంచి 
యూరకున్నాండు. (బాహ్మణు(డుకదా! అందు నాకాలపు (బాహ్మణుండు! ఆ (బహ్మణ్య 
దేవుని. గాంచినంతనే యాశీర్వదింపవలదా! 


“అపశ్య దాద్యం పురుష మాసీనం కాంచనాసనే” అనిమూలమున చెప్పినది. 


పోతనకురుచింపలేదు. అందులకే “కనకాసనాసీనుడై యున్న పురుషోత్తముంగాంచి, 
"పండ్ల కొడుకువు గమ్మ నిదీవించి నట్టు వాసియున్నాడు. ఎంత సమయోచితమగు 
నొశీర్వాదమిది. అందులకే శౌరి ముసి ముసి నగవుల. జాచినాడు. వచ్చిన కార్య మెట్టి 
దియోయి. ర్వురకును విదితమే ఆగత అనాగతము లెరిగిన భూసరోత్తముడీతడు. 
ఘటనాఘట నసమర్ధుడై న పురుషోత్తముడాతడు. 


ఇక రుక్మిణీ సందేశము : ఇందును బెంపు చాల( గలదు. 

“ఏనీ గుణములు కర్ణేం దియంబులు సోక 
దేహతాపంబులు దీటీపోవు 

నేనీశుభాకారమీక్షింప6 గన్నుల 


కఖి లార్టలాభంబు గలుగుచుండు. స్కం. ౧౦ పద్య ౧౭౦౩ 
134 


ఇంత దనుక మూలాను సారమే నడచినది. 
ఈ [క్రింది పాదముల మూలకములు. 
“ఏ నీచరణ సేవలే (పొద్దు చేసిన 
భువనోన్నతత్వంబు.బొందం గలగు 
నే నీలసన్నామమే [పొద్దు భక్తితో. 
దడవిన బంధసంతతులువాయు” 
ఈ (క్రింది పద్యము గూడ గొంత దనుక మూలముననుసరించి యున్నది. 
“ధన్యుల్‌ లోకమనో భిరాము గులవిద్యారూపతారుణ్య సౌ 
జన్య (శ్రీ --------- మోహముల్‌ ” స్కం.౧౦ పద్య ౧౭౦౪ 
తరువాతి దంతయు స్వకపోలకల్పనమె 


రుక్మిణీ కళ్యాణ కథా భాగము మూలమున నించు మించుగా నిన్నూరు శ్రకములలో. 
గలదు. ఆం| ధమునది యైదు వందలకు బెణేగినది. పోతనకు6 విపులీకరణ (ప్రయత్వమునకీ 
“యొక్క కథయే చక్కని నిదర్శనము. 


(పకరణ సారాంశము : 


పోతన విపులీకరణ (ప్రయుండు. సంస్కృత భాగవతము. పదనెనిమిది వేల క్లోకములకు( 
బరిమితమై యున్నట్టా ధారములు పెక్కులు గలవు. కాని యిప్పటి సంస్కృత 
భాగవతముననిరువది రెండు వేల క్షోకములు గలవు. వీనిని పోతన ముప్పుదివేలకు పైగా 
పెంచి యున్నాడు. గుదించిన భాగములు నందందు లేక పోలేదు. అ[కూరుండు 
రామకృష్ణుల దర్శించు ఘట్టము ముందే వివరింపంబడియున్నది. వేదాంత ఘట్టములు 
వచ్చినప్పుడెల్లం బోతన శ్రీ, ధరీయము ననుసరించి విపులీకరించి యున్నాండన్సు మాట 
సర్వధా సత్యము గాదు. కొన్ని యెడల విపులీకరించిన మాట వాస్తవమే కాని యందొక 
వ్యవస్థ యాతని కున్నట్టు గానరాదు. వ్యాఖ్యాన మవసరమైన శకము అనేకములు 
య థాతథముగా నాం ధీకరింపబడియున్నవి. వీని కన్నింటికి నుదాహరణము లీయంబడినవి. 
ఆం[ధభాగవతము నందలి పెంపుదలకు ముఖ్య కారణములు వర్ణనలు. పోతన బహువర్ణనా 


135 


పియుడు. ఇందితండు (ప్రబంధ కవులతో( దుల తూగుచుండును. భక్త్యావేశమున' 
బాల్కురికి సోమనయు నీతండు నొక్క కోవలోని వారు. సోమన భక్త్యావేశమున బరమత 
నిరసన మున్నది. కావున నయ్యది మనకంతగా రుచింపలేదు. పోతన యందుమత 
సహనమున్నది. కావున నీతని యావేశము మనకు సహ్యమగుచున్నది. భక్త్యావేశమునం 
బోతన కావించిన వర్ణన అనేకములు దాహరింపబడినవి. పోతన పెంచి (వాసిన ముఖ్య 
ఘట్టములు :- ౧. (ప్రథమ స్కంధమునసై మిశారణ్య వర్థనము. ౨. ద్వి. స్కంధమున కుక 
(పోక్తయగు భక్తి మార్గము. ౩. విదురమై[తేయ సంవాదము ౩ సం ఇంచుమించుగా ౨౦౮ 
గద్య పద్యము నిది యున్నది. ఇందనేకములు పోతన స్వకపోల కల్పనలే. ౪. తృతీయ 
స్కంధమున దేవతలు విష్ణువును స్తుతించు నవసరమున( గల ౧౩ క్ల కముల నొక దీర్ణమగు 
దండకముగా(|బపంచించ యున్నాడు. ౫. యజ్ఞ వరాహస్తము ౬ దక్ష యజ్ఞ విధ్వంసము. 
౭. (ప్రహ్లాద చర్మిత ౮. క్షీరసాగర మధనము. ౯. గజేంద్ర మోక్షము ౧౦. వామన చరిత, 
౧౧. పరశురామచరిత ౧౨ శ్రీకృష్ణుని బాల్యము, బాల్య[క్రీడలు. రాన [క్రీడలు 
జల|క్రీడలు గోపికాగీతలు మొదలగునవి. ౧౫. రుక్మిణీ కళ్యాణము. ౧౫ వామనావతార 
ఘట్టము (మూలమున నించు మించుగా ౨౦౦ (గంధము. ఆంధ్రమున ౭౦౦ (గ్రంధము, 
౧౯ ప్రహ్లాద చరిత (మాతృకలో ౨౫౦ క్షోకములలోం గలదు.) ఆంధమున ౧౦౦౦ 
(గంధముగాం బెటీగినది. గజేంద మోక్షము మూలమున ౧౨౦ (గ్రంథము. ఆం(ధమున 
నించు మించుగా దీనికి నాలుగు రెట్టు పెటీగినది. గంగావతరణ ఘట్టుమున మూలమునందలి 
౨ శోకములకు మూడు పుటల గద్యము [వాయబడినది. సత్యభామా యుద్దము కేవల 
మమూలకము. 


పోతన వర్ణనలు రస నిర ఎరములు. ఎంత (తావినను దనివి తీరని యమ తంపు 
సోనలు. 


136 


6. ఎట్టాప్రగడ, నాచన సోమన, పోతనల కవితా రీతులు 


పోతనామాత్యునకు. బూర్వము విమ్తుకథలను దెల్పునట్టి యాంధ్ర (గంధములలో 
నెజ్జనారు ని హరివంశ నృసింహపురాణములు నాచన సోముని ఉత్తర హరివంశము ముఖ్యము లు. 
భాగవతము హరివంశము వలె నాం| ధీకరణమే యయ్యు. దదాం[ధీకరణ సందర్భమునం 
బోతనార్యుండు తానక్కడక్కడ న్వతంత్రించిన నందర్భములందు. గథాకథన 
రసభావాలంకారముల లో. దనకు(బూర్వులై న ప్రసిద్ధకవుల ననుసరించిన స్థలములెన్నియేని 
కలవు.” అందు6 బయి నృసింహపురాణ, హరివంశో' త్తరహరివంశములు మూడును విష్ణు 
కథలకు సంబంధించిన వగుటచే సమాన ఘట్టుములను [వాయునపుడు కథాకథన పాత 
నిర్మాణాదులలో భాగవతమునకు( బయి (గంధములలో నెంత వణకు. బొత్తుకుదిరినది - 
అను విషయము నాంధ్ర (గంధములతో మా(తమే పోల్చి చూచుట యీ (పకరణోద్దేశము. 


సమానేతివృత్తముగల ఘట్టములందు నరకాసురవథ, కృష్ణుని బాల్య (క్రీడలు, 
ఉషాపరిణయము, (పషహ్టాద చరిత మొదలగునవి ముఖ్యములు. 


కవి తన (పతిభా విశేషముతో. (పాణ (పతిష్ట చసన ప్మాతలను దర్శించుటకు 
తత్సంబంధమైన కథనంతను బరామర్శింప నవసరము లేదు. ఆయువు పట్టులవంటి కొన్ని 
నన్నివేశములను జూచినచాలును. భావుకులాన వారికి దత్స్వరూపము సంపూర్ణముగ 
గోచరించును. ఆ దృష్టితో బయి ఘట్టము లందరి సన్నివేశకల్పనములను, పృాతనిర్మాణ 
పద్దతులను బరిశీలింతము. 


౧.  నరకాసురవథ కా 


ఈ కథా భాగమునందు సత్యభామ పాతతో(బాటు గమనింప(దగినవి ముఖ్యముగా 
మూ(డు సన్నివేశములు. యుద్దాత్సూర్వము సత్యభామకు శ్రీకృష్ణునితో జరిగిన 
సంభాషణము, సత్యభామ యుద్ద నె పుణ్యము, ఆమె విజయము. 


ఈ ఘట్టమునందు నెజ్జన సోమన, పోతనలు ముగ్గురును మూండు విధములైన 
(ప్రతిభా విశేషములను మెణుయించినారు. ఎజ్జనార్యుని భావగాంభిర్యము, నాచన సోముని 
చమత్కార జనకత్వము, పోతనార్యుని సన్నివేశకల్పనము నెన్నందగినవి. మువ్వురును 
సత్యభామను వీర శృంగారముల సంగమ స్థానముగా. జ్మితించిరి. అందు. బోతన నర్మించిన 


౧. అవన్నియు బోతనపై పూర్వకవుల [ప్రభావమను (పకరణమున(జూప(బడును. 


137 


సత్యభామ పాతయందు నోర్పునుమించిన నేర్పు భక్తిని మించిన యుక్తి, వీరశృంగారములు 
అండగా నేకకాలమున( (బదర్శింప(బడినవి. సత్యభామపట్ల భాగవత కృష్ణుని చర్యయే వేయు. 
ఆమె (ప్రత్యక్షముగా నరకాసురునితో యుద్దము సేయువజుకు . శ్రీ, కృష్ణునకామె యందున్న 
వీరత్వాంశ అసలే తెలియదు. ఆమె యెన్నడును దన శక్తిని గూర్చి తానై చెప్పికొని 
యుండలేదు. ఆమెకు. గల గాంభీర్యమట్టిది. ఇం[ద(ప్రేరితుండైన శ్రీకృష్ణుడు 
నరకాసురునితో యుద్దమునకు. బోవుచు( దనపోకను గూర్చి యలవోకగా సత్యభాపుతో. 
(బసంగింప, నామహృదయముప్పొంగును. తానుగూడ(గ మునితో నటకేణి తన పావిణ్యమును 
(పదర్శింపవలెనని యామె కోర్కె. 

అద్దానికిది తరుణమని మురిసినద్కి కాని సరసురాలుకాన భర్తకు వెలితి పడి వత్తునని 
చెప్పదు. తదింగిత మెటేగి యాత(డు రమ్మని ఏలువ(డు. అపట్టున సత్యభామ తననర్వు 
నంతను సంధించి “భర్త చిత్తంబురా” సతియుక్తితో “దేవా! నీవు నిశాట సంఘముల నుద్దీపించి 
చెండాడ నీప్రావీణ్యంబును జూడంగోరుదుంగదా! | ప్రాణేశ! మన్నించి నన్నీవెంటం గొనిపామ్ము 
నేండు కరుణన్‌ ”(దశ. ఉ. ౧౫౧ పు అని విన్న్వమయై వేడికొనును. ఆ వేడికోలుమరుగున 
ధ్వనితార్థ మించుక కలదు. “లోకమున నీ మగండు వీరాధివీరుడని జనులందురు. అట్టి 
జగత్స్పభ్యాతమైన మీ శక్తి సామర్థ్యములను (ప్రత్యక్షముగా. జూచు యోగ్యత లేదా! 
సాధములు నిర్మింపమనలేదు. భూషణాద్యలంకారము లిమ్మని వేడలేదు. నాధుని 
సామర్థ్యమును గన్ను లారంజూడ నిచ్చగింతును, ఆ మాతపు(జనవు |పసొదింపరాదా! యని 
భావము. అద్దానికింగ ముడు వీనమైనను వీంగక వినియు విననట్లూరకొనినా(డు. సత్యభామకు 
గత్యంతరము తొథయలేదు. మరల పై వాక్యముల కనుబంధముగ “నేంజూచి యేతెంచి నీదేవీ 
సంహతికెల్లం జెప్పుదు భవద్దీప్త (పతాపోన్నతుల్‌ ” అన్నది. ఈ వాక్యము మనోహరభావ 
విలసితము. పదాణువేల గోపికాస్తిలలో నేను గొక యేడుగురు పట్టమహి షులలో నేయొకరి 
యందై నను నాయందు. గంటె మీ కథికమైన [ప్రతి యుండవచ్చును. అది చెప్పలేక మీరు 
నాకడ మోమోటము చెందవచ్చును. నిజమునకు నచ్చిన [ప్రియురాలు మెచ్చినదే 
విద్యయని సంభావించుట మాన్యము. నేడు నారాక ననుమతించినచో, మీ (పతాపాదుల( 
జూచివచ్చి మీ హృదయము నంటిన దేవీ సంహతి కెల్ల నాయంతట నేను బోయి 
చెప్పుకొందును. ఆ (ప్రయోజనమునకె న, నారాక ననుమతింప రాదా! యని భావము. 
అయ్యది సత్యభామ నేర్ఫులో విపక్షీతాన్యపరవాచ్యమై భాసించినది. 


అప్పుడెనను కృష్ణుడు రమ్మన(డు సరికదా తనయసమ్మతినే వెలిబుచ్చుచు 
యుద్ధమున 


138 


రా 


“సమద పుషప్పంధయ రుంకారములు గావు 
భీషణకుంభీం|ద బ వ్రంహి తములు------ 
----- కన్య నీవేడ రణరంగ గమనమేడ 
వత్తు వేగమ నిలువుము వలదు వలదు” 
భాగ. దశ. ఉత్త. ప. ౧౫౩ 


అని వారించును. ఆదిగ జారు మాటలకు సత్యభామ యుప్పాంగు తన యుతా సహమును 
జారనీలేదు. దె త్యసమూహముతోడి యుద్దమనిగదా! నన్నీతడు భయపెట్టు నదనుకొని, 
మణికొంతనేర్పుతో “దానవులై న నేమి మటి దై త్య్వసమూహములై ననేమి నీమానిత బాహు 
దుర్గముల మాటున నుండగ నేమి శంకి యని వెంటనే “నీతో నరుదెంతునంచు 
కరతోయముల్‌ ముకుళించి (మొక్కిన” దట, యమ్మానిని, అట్టు (మొక్కి. నిలచిన 
సత్యభామలో భక్తి భావము పూర్తిగ తొణికిసలాడినది. శృంగారమునకు. జలింపకున్న 
అరసికత్వమే ద్యోతితమగును, గాని, భక్తి కరుణలకు( గరుగకున్న మానవత్వమునకే కాదు, 
దై వత్వమునకును లోపమే, ఆ కీలక మెటి(గిన వాడు పోతన. అందుచే “ఇట్లు (మొక్కిన 
సత్యభామను గరకమలంబుల. (గుచ్చి యెత్తి తోడ్కొని గరుడారూఢడ్డుడై హరి గగన 
మార్గంబున( జని” నాండని చెప్పి యాసన్నివేశమును రసవత్తరము గావించినాండు. 


ఈ సందర్భమున నెజ్హాపగడ, సోమనల పోకడలే వేణు. _ వారికృతులలో 
యుద్దాత్సూర్వము సత్యభామకు శ్రీ కృష్ణునితో వాగ్వాదమె లేదు. శీ కృమ్ణుండామె రణ 
కౌశలమును బాగుగా నెణీ(గిన వాడు. తనకు యుద్దమున( జేదోడుగ నుండుటకే 
సత్యభామను వెంటనిడికొని పోయినట్లు దోయయను. హరివంశమున నిం|దు(డు నరకాసురుని 
దుర్నయములు కృష్ణునితో. జెప్పి తద్వధకు( [బేరేపింప కృష్ణుడు “గద్దియ డిగ్గి 
యదువృద్దుల వీడుకొని యాయతంబై న చక్ర శార్జాది సాధనములు గై కొని సత్యభామను 
రావించి తత్సహి తుండై గరుడ స్కంధారోహణంబు హం శే చెప్పంబడినది. ఉత్తర 
హరివంశమున” ఇం[దుండుబ్బ యదునాయకు,డపష్పుడు[సత్యభామతో నావిహగేందునెక్కి 
వివిధా యుధుడై వియదంతరంబుపై కెగసి” నాండని కలదు. వారిరువురు సామాన్యముగా. 
జెప్పిన యీ సన్నివేశమును పోతన పై రీతిని మనోహరముగ వర్ణించి సత్యభామకొక (క్రొత్త 
స రూపము నిచ్చినాడు. 


సత్యభామ నరకాసురునితో. జేయు యుద్ద వ్యాసంగ వర్ణనా సందర్భమునందు 
నెజ్జన సోమనల (ప్రభావము పోతనప కొంత (పసరించినది. ఎజ్టునార్యు(డు క 
139 


శా "విల్హుంగేతువు ద్రుంచి రథ్యములనుర్వింగూల్చిసూతున్‌ వెసన్‌, 
ర్విల్లున్నుగ్గగం జేసె నాక్షణమదేవీరత్నము [గోద్దతిన్‌” 


హరి. ఉత్తరభా. ౪ ఆ ౧౬౬ ప 


క “మూడవ విల్రెత్తిననది 
వేండిమితోవై చె వృష్టి విభుసతి దెసకున్‌” 


హరి. ఉత్తరభా. ౪ ఆ ౧౬౭ ప 


వ్‌ “దాని నడుము తిల (వమాణ శకలంబులు గావించి నత్యభామ 
భీమాటోపపరిదీపితయై మణీయుం (బతి వీరుచే. బర్యాయ (పయుక్తంబులగు శక్తి 
పరిఘంబులు పొడిసేసి భాసిత ముఖంబుల నతని వెణుచణువ నేసినం జూచి భేచరులు 
(ప్రశంసించి రట్టు సంరంభంబునకు. [బీతుండై పీతాంబరుండు” అని సం|గహముగ( జెప్పిన 
విషయమును నాచన సోమనాధుండు చమత్కరించి పదునై దు పద్యముల వణుకు పెంచినాయడు. 
అందు. 


ఉ.  “ఇచ్చినం బొంగి యచ్చెలువ యింపునుదెంపును లోనమానమున్‌ 
మచ్చరమున్‌ బెనంగ మురమర్దను పై నరకాసురేందుపై” 

ఉత్తర! హరి ఆ. ౧.ప. ౧౫౬ 
మ. “గనయంబున్‌ గొనయంబు నెన్నడుముతో. గర్జావతంసంబుతో” 

ఉత్తర! హరి ౧. ఆ. ౧౫౭ ప, 
క “అరవింద నయన శరముల” 

ఉత్తర! హరి ఆ. ౧. ప. ౧౫౮ 
చ.  “కమలముఖీకటాక్ష కటకాముఖపాణి నఖోపకారి” 

ఉత్తర! హరి ఆ. ౧. ప. ౧౫౯ 
శా “స్మతాజిత్తనయాకరాంతర ధనుర్ణ్యారావమైరావతీ” 


ఉత్తర! హరి ఆ. ౧.ప. ౧౬౦ 


140 


రా 


“తం తీవినోదంబు తడవు సె పని (వేళ్ల 
గొనయంబు తెగలపై € గోరుకొనుటొ ఉత్తర! హరి ఆ. ౧. ప. ౧౬౧ 
మ.  “అరిజూచున్‌ హరి. జూచుజూయకములందందమందారకే 
ఉత్తర! హరి ఆ. ౧.ప. ౧౬౨ 
ఉ.  “ఊచిన కజ్తవంపనిపయోరుహలోచన మింటమంటలం 
బూంచిన బాణజాలమున(బూర్యసపర్వపురాణ గర్వమున్‌ ” 
ఉత్తర! హరి ఆ. ౧.ప. ౧౬౩ 


ఉ. _ “అక్కమలాయతాక్షినరకాసురుపై సరివేసె బాణమున్‌” 
ఉత్తర! హరి ఆ. ౧.ప. ౧౬౪ 
మొదలగునవి ముఖ్యములు. ఆ భాగమున పోతనామాత్యుడు వయి రెండు. 
(గంధములనుండి కొన్ని భావములను. గ్రహించుచు స ;కీయ (పతిభతో మటికొన్ని 
వర్షనములను గావించి సత్యభామ యుద్దము నొక రస వత్తండము గావించినాండు. అందు : 
మ. “పరు'జూచున్‌ వరుజూచునొంపనలరింపన్‌ ” భాగ. ౧౦ ఉ.౧౭౮ 
సీ, “బొమ్మ పెండ్రిండ్రకు బోనొల్లనను బాల 
రణరంగమునకెట్లు రాదలంచె” 2 ౧౮౦ 
సీ. “వీణ జక్కగం బట్టదెరవెణుంగని కొమ్మ 
బాణాసనంబెటు పట్టునే ర్చి” » ౧౮౧ 
(op) Cm) 
అను పద్యములలో నాచన సోముని సాంపును బుణికి పుచ్చుకొనినాండు. అట్టె, 
శా చవిల్లుంగేతువు. (దెంచి రథ్యములనుర్వింగూల్చ సూతుంవెసం- 
హరివం. ఉత్తర.భా.ప. ౧౬౬ 
శా. “ఆవిల్లంది బలంబునొంది తదగణ్యానంత తేజోవి శౌ 
భాగ. ౧౦స్కం. ఉత్తర. భా.ప. ౧౭౫ 
అను దానిలో (పదర్శించినట్లు స్పష్టము. ఇక మిగిలినవన్నియు నాతండా 
సన్నివేశమున కనుగుణముగ తీర్చి దిద్దుకొనినవే. అందు ; 
సః “సావర్షకంకణ యుణరుణ నినదంబు 


గింజినీరవముతోడశెరిమి సేయ” భాగ. ౧౦ ఉ. ప. ౧౭౭ 
141 


సీ. _ “రాకేందుబింబమై రవిబింబమైయొప్పు 
నీరజాతేక్షణ నెమ్మెగంబు” భాగ. ౧౦ ఉ. ప. ౧౮౩ 
శ “జ్యావల్రీధ్యనిగర్హనంబుగసురల్‌ సారంగ యూథంబుగా” 
భాగ. ౧౦. ఉ. ప. ౧౮౨ 


మొదలై న పద్యములు ముఖ్యములు. వీనిలో(గొంత యెజ్ఞ నార్యుని భావగాంభీర్యము, 
నాచసోముని యుద్ద వ్యర్దనానై పుణ్యము నటనట( గొననగును. 


భాగవతమున సత్యభామ నరకాసురునితో. [బత్యక్షముగా యుద్దము సేయు వణకు 

(శ్రీ కృష్ణుడామె యుద్దనై పుణ్యము నెణుగకుండుటచే నామె వీరావేశముతో శత్రువులను 

జీల్సి చెండాడునపుడాతనికి. గల్గిన యాశ్చర్యము ద్విగుణీకృతవమైనది. అందువలననే 
"ఓ ద 

“రికా జక్కగబట్టి వెరవెణుంగని కొమ్మ, బాణాసనంబెట్టు పట్టునేర్చె” నం “బొమ్మ 
రు (ap) ణు 

పెండ్రిండ్రకు( బోనొల్లననుబాల రణరంగమున కెట్లు 'రాదలంచెి మొదలగు పద్యములు 

భాగవతమునందు తమ విలువను పెంచి కొన్నవి. 


ఈ కథయందు సత్యభామ నేర్పును, కృష్ణుడు మెచ్చుకొనుట యనునది యొక 
మచ్చుతునుక. 


ఎజ్జనార్యుని కృతిలో సత్యభామ రణ (క్రీడాకొశలమునకుం [బీతుండై న పీతాంబరుండు 
“సమరస్వేదజలోజ్జ్వలంబై న యుగ్మలి ఫాలభాగమును తుడిచి” ఆభరణముచే నామె 
కంఠము నలంకరించి సాదరముగంజూచినాడు. ఆతండు బహుమానముగ నిచ్చిన ఆయాభరణము 
సామాన్యమైనది కాదని యెజ్ఞన దాని విలువ నిట్లు చెప్పినాడు. 


సీ. “ఎయ్యది గాంక్షించి యెన్నడులానలే 
దయ్య రుక్మిణీ యంతయదియు దొల్లి” 
హరివం. ఉత్తరభా. ౪. ఆ. ౧౭౧. ప 
అనుదాని భావమును నాచన సోమనాథుడు. 
ఉ. “ఏయనుపేం[దునింబతక మిమ్మని రుక్మిణి మున్నుదేవుండుం 
నోచిన వారి సామ్ముల వినోమనివారికి వచ్చునే ధరన్‌” 


ఉత్తరహరి. ఆ. ౧. ప. ౧౬౮ 


142 


అని తాక్యముగ వర్ణించినాడు. పోతన పైరెండు వర్ణనలను చూడకపోలేదు. ఆ 
సమయమున నాభరణముతో. గృష్టుని (ప్రేమను గొలుచుట (పథానము కాదని తలచియు, 
సత్యభామకు నెజ్బిన సోమనలిచ్చిన యాభరణమును తానీయకుండుట భావ్యముకాదని 
కాబోలు తానును ఆభరణ పసక్తి నించుక గావించినాండు. కాని యాభరణము నిచ్చుచు 
నొక్కయాభరణమునే చెప్పనేల యని కృష్ణునిచే “కొమ్మా! మెచ్చితి నిచ్చెద 
గొమ్మాభరణములు నీవు గోరిన వెల్లన్‌” అని సామాన్యముగం బలికించిొ నమ్మాన రూపంబులును, 
మోహన దీపంబులును, దూరీకృత చిత్తవిక్షపంబులు నై న సల్హాపంబు లంగళావతిని దద్దయు. 
బెద్దరికంబు సేసి “నాండని (పత్యేకముగ నొక్కిచెప్పినాండు. అందు సత్యభామ పట్లుకళావతి” 
యను శబ్దము వేయుటు సాభ్మిపాయము. ఆమె పట్టమహి పులందణటీలో౭(గళలందు నేర్పరి. 
ఆమె నేర్పరితనము లలితకళలతో నాణగిపోక్క రణకళాకౌశలమును గూడ నలవరచు కొనినది. 
వీణానెంత చక్కగ బట్టలోలిగినదో, బాణాసనమునంత యవలీలగా సంధించినది. 


ఎజ్జున యాభరణపు విలువను జెప్పుటలో సత్యభామయందలి కృష్ణుని యనురాగమును 
ధ్యనింప( జేసినాడు. నాచన సోమన యాభరణమిచ్చి రుక్మిణితో సత్యభామను తుల(దూచి 
రుక్మిణినించుక (కందు పఅుచినా(డు. 


పోతనార్యుడొక యాభరణమని నిర్తిష్టముగ( జెప్పుటకాని, రుక్మిణితో తరతమ 
పరీక్షకు. గడంగుటకాని చేయలేదు, ఎవరి విలువలు వారికుండనే యున్నవి. కాన, రుక్మిణి 
(పసక్తిలేకయే సత్యభామ పాాతనున్నయము గావించినాండు. భాగవతమున కృష్ణుండు కోరిన 
యాభరణముల నిచ్చెద(గోరు కొమ్మని చెప్పు చు దూరీకృత చిత్త విక్షేపంబులగు సల్హాపంబులను 
దేలిినాడని చెప్పుటలో నాభరణ |పసక్తి గుణీభూతమయి యనురాగము |పధానమెనది. 

J లు he Sate 

ఇట్టు సత్యభామ పా[తకు పోతనార్యుండు స్వతంత్రించి (పత్యేకమగు సాంపును 
జేకూర్చినాండు. 
ప్రహ్లాద చరిత కా 

ఇది నృసింహపురాణ, భాగవతములందు మ్మాతమే కలదు. 


నృసింహపురాణము నందయిదాశ్వాసములవణుకు నున్నకథ. భాగవతమున( 
జాలవణుకు సంగహముగా కాననగును. ఎజ్జనార్యుడు తనక తికి నృసింహపురాణమని 
సేరిడినను, అది పురాణమన పేరుతో? (బబంధత్వమునే సంతరించుక "న్నది. కఐ యట్లు 
(పబంధోచితముగా( దానీయ(దల(ణచిన రూపమునకు సరితూగు వర్తనలెన్నియో యేర్చి 
కూరు ఏక్‌” నినాండు. 
143 


హరిపార్శ్వచరులై న పురుషుల శాపవృత్తాంతము, హి రణ్య కశిపుని విహారము, సీమంత 
పుత్రోత్సవాది మహోత్సవములు మొదలగునవి భాగవతమునందు కంటె నృసింహపురాణమున 
నధికము. 


అవికాక పురాణమునంగొన్ని ప్రత్యేక విషయములు కాననగును. ఇందు హి రణ్యకశిపుండు 
(ప్రహ్లాదుని హింసించు వర్ణన సుద్నీరుగుటయే గాక యక్కడక్కడ పునరుక్తము కూడ 
నైనది. (ప్రహ్లాదుని 'తతోపన్యాసములు భాగవతమునందు. గంటె నిందు (పాఢములు 
(పహ్గ్హాదుని హింసించు కలాపమునందు దండధరుని బిలిపేంచి హి రణ్యకశిపు(డాతనిని 
హతమొనరుమనును. అతడు వల్లెయని దానికి"డంబడ, విష్ణువు (ప్రహ్లాదుని రక్షింప 
విష్యకే (నుని బంపును. ఇవి భాగవతమున లేవు. 

ఇట్టి కథాగతితో నెజ్హన, లీలావతీ హి రణ్య కశిపుల పాత్రలందు( జూపిన మైలకువలు 
గమనింప దగ్గవి. " 

ఎజ్జనార్యుని నృసింహపురాణమున హి రణ్యకశిపుండు కేవలము మూర్చ చిత్తుడు 
కాడు. తపోనిష్టాగరిష్టుండు. మాత భక్తి పరాయణుడు. అసామాన్య పరా|కమోపేతు(డు. 
అంతియేకాక యాతడు రాజసగుణ (పధాను(డై న భోగి. విరించి యందెంత భక్తి కలవాండో 
హరియందంత ద్వేషము గలవాండు. భాగవతమున హి రణ్యకశిపునియందీ లక్షణములన్నియు 
సూచింప(బడినను భోగలాలసత్వము మ్మాతము స్పుటముగా గోచరింపదు. 


హరివంశమున హీ రణ్యకశిపు(డు సంతత శ ర్యముల వర్ధిల్హుచు నొకనా(డు “అమరుల 
తల్లి కంటను మదంబవరిష్ట, (తిలోక రాజ భగము లను నాకెయోగ్యములు గాని, నిలింపులకెట్టు 
కల్లు” నని చింతించి తపమున కుప(కమించినాండు. తతి ఎదైకి తనతల్రి శక్తిని నమ్మికగా 
(గహి ంచుటలో యాతని మాతృభక్తి ద్యోతితము. “దిట్టతనము పేర్మి దేహాభిమానంబు 
విడచి నిష్టయేడు గడయుగాయగి పంచభూతములు (పకంపించునట్లు తపము గావించినా(డు. 
ఆ ధాటికి తల్లడిల్లిన సురేశ్వరు(డు తనకడపటి యాయుధమగు నప్పరోగణము నీతనిపై 
(బయోగించినా(డు. అవ్విలాసినీ గణము మధుష్మవజ కోకిల కీర మీనకేతనాదులతో నాతని 
చెంత మదన వికారకారణంబులగు విన్యాసంబులను (పదర్శించినది. అవా ఇనికిని సుమంత 

యైనకదలక సమాధినిష్టన్ను సుస్థరు(డై కుదురుకెనియున్న హిరణ్య కగిపు(డు, వారికి. 

మ. _“పురుషాకారముతోడనున్నసిరియో పుంస్త్వంబులేదోయోు 

తరువోపుత్తడి రూపాచిత్తమును చై తన్యంబు శూన్యంబొకో 

విరసత్వంబుల |పోవెనిశ్చలకళా విజ్ఞానసర్వస వమా 

యురుదీనరదమనలగ. ts se స 


ధృతియందు అత్యంతమందస్థి తితో భాసించినాండ6ంట. అచ్చరకన్నాలు 
తమచారుహాసంబులన్నియు రిత్తవోవ సిగ్గువోయి ఎనుకకు మరలిరి. ఇట్టేది 
యాతనినిష్ణ. 

అయ్యసురేశ్వరుండెంతభక్తుడో యంత భోగి. తలుచు వల్లభాజన సహి తంబుగా 
నిజమందిరాభ్యంతరకేళి కాంతారము లందు సాం(దానందహృదయుడై లీలావతీ ద్వితీయుడై 
విహారములు సల్పువాండు. 


అంతర్వత్నయు దినదిన (పవర్థమాన గర్భలావణ్యలలితయు నగు లీలావతిని జూచి 
హర్షజ లపూర్ణన యను(డై పరమానందముతో భార్గవనిరూపిత (ప్రకారము పుంసవనసీమంతాది 
సంస్కారంబు లతిగారవమున నిర్వర్తించి పుుతోత్సవము కూడ నంతకు తక్కు_వకాని 
వై భవముతో జరిపించినాండు. 


ఇదంతయు నాతని రసికతకును భోగలాలసతకును దార్కాణము. 


లీలావతీ ప్మాతయు నిక్లు పోషీంప( బడినది. పరమ భాగవతోత్తముని గన్నతల్లి 
లీలావతీ స్వరూపమును బాఠకులకు( గొంత చూప(దలణి యెజ్బనార్యుడు (పధానేతి 
వృత్తమునకు(గొన్ని మార్పులను జేసి వర్ణించినాడు. దర్పణపు. దునుకల వంటి 
యాకూర్వులలో నామె స్వరూపస్వభావములు' పాఠకులకు [బత్యక్షమగుచున్నవి. 

ఒకనాండు లీలావతి యద్దమ రేయి దాక నీలోద్యానమున విహరించి యలసినకతంబున 
సుఖనిదంజెంది యొకవింతస్వప్ప్నము కనినది. వెంటనే మేలుకొని, తత్స భావంబెట్టిదో 
తెలియరాక కుతుకాద్భుత సంచలితాంతరంగయై యాకులపడినది. అట్టు య్యు కంటికి 
రెప్పవలె. దన్నతి గారవమున జూచు భర్త, చెంతునున్నను నిజస్వప్నవృత్తాంతమాతనికి( 
జెప్పవెణుచినద(టు. ఈ భావ (పకటనములో లీలావతి సౌజన్యము హిరణ్యకశిపుని 
దుడుకుతనమును వ్యక్తములు. లీలావతి పరమసాధ్వి, నిత్వప్రియోపలాలిత, ఐనను తన 
ఫాఖ్యముతో. దృప్తిపడి యూరకొనక నానా(టికి( (దిలోకకంటకమగు చున్న తన పతి 
పరా[కమాదులను నార్యజనులవలన విని చింతనొందెడిది. కావుననే తన స ఫపష్పువృత్తాంతమాతన 
హృదయమునకేమైన త్మీవతం గలిగించునేమోయని భీతింజౌంది భర్తృహి తమును 
లోకకల్యాణమును గోరినదై (స్త్రీజనోచితమగు తాల్మితో. దనలో. దానే వ్యాకులపడినది. 


తరువాత |పభాతమగుటయు “అసురేశ్వరుండంతః పురము వీడి యాస్థానభవనంబు 
వలంకరించిన శుక్రాచార్యుండాతని నాశీర్వదించి తదను మతంబున లీలావతిని దీవింప 
రభ్యంతరమందిరమునకు వచ్చును. ఇట్లు కవీశ్వరులు గురుజనులును అంతః పురములలో 


145 


దేవేరులకడ చనవులు [గహించుట రాచమర్యాద ఎజ్జున కావ్యములో హి రణ్య ౩శిపుండు కూడ 
నామర్యాదను పొటించినాండు. ఇట్టి సందర ్రములందే కవుల సంస్కారములు కావ్యములలో 
(పతిబింబించును. 


వంశాచారము (ప్రకారము తన్ను దీవింపవచ్చు గురూత్తము నల్లంతనె గాంచి లీలావతి 
భక్తిభావముల్లమున పల్ల వింప నమస్కరించి మహాత్మా! స్వప్నమున “ఘనచ[క లాంఛను(డై న 
వారిజాక్షు(డు గోచరించి నన్ను భజింపుమని ఫలమిచ్చి స్వహస్తములతో మదీయ కంఠహారమును 
(గ్రహించి వెడలినాలొ డని చెప్పి విన్ననై నిలచును. ఆచార్యుండామె ననునయించి 
భక్తాగేసరుండై న బాలుడు నీ గర్భమున జన్మింప నున్నాడని సూచించుట, ఫలము 
నిచ్చుటలో. గల భావమనియు, నా బాలుడు నిమిత్తముగా రాక్షసేశ్వరుని దుర్న్మయ 
మడంగునని సూచించుట కంఠహారమును [గ్రహించుటయందలి భావమనియు, స్వప్న 
ఫలమును చెప్పేవెడలినాండు. నాంటినుండి లీలావతికి శాంతిలేదు. (ప్రహ్లాదుండు జన్మించి 
శెశవ క్రీడల లో(జూపు హరిభక్తి ము దలకు. దాత్పర్యమెయుంగక రాక్షసరాజు మురియుచుండ,, 
లీలావతి కొమరుని చందమునకు నానందించియు స్వప్పగతమగు కీడును దలణికొని 
వికలస్వాంతయగుచుండును. 


తనభర్త రాక్షసకులేశ్వరుండు అసామాన్యబలపరా[కమోపేతుండు. విరించి వరప్రసాద 
పర్టితు(డు మృతిలేనివరమును బడసినవాండు. ఇంక పుత్తుడు (పహ్లాదుండు కారణజన్ముడు. 
సాక్షాద్విష్టువు చేత నను(గహి ంప(బడినవాడు. భక్తకుల పారిజాతము. ఒకరికి విరించి 
యభయమీయ, నొకరికి హరి యండగ నిలిచినాండు. ఇందెవరివలన నెవరికి కీడు 
సంభవించినను లీలావతికి సహింపరానిదే. అంతభారముతో శిశువునొడిలో నిడికొనిన 
యామాతృమూర్తి హృదయమెంత వ్యాకు లపడి యుండునో పాఠకులూ హి ంచుకొనంగలరు. 
ఇట్టిది లీలావతి పాత. 


ఇట్లు ఎజ్బనార్యు(డు లీలావతీహిరణ్య కశిపుల పాత చితణములందు. 
గొన్నిమెలశువలను జూపి మెజుగులు దిద్దినమాట వాస్తవమే, కాని యంత మ్మాతముచే 
నెజ్జనార్యుని వాత చితణాది (ప్రజ్ఞా విశేషములు పోతనకు లేవన లేము. పోతన రచించిన 
(ప్రహ్లాద చరిత శతాధిక విషయ సంభరితమగు భాగవత మహా (గంధమంద"క యమ వత 
బిందువు. ఆ బిందువును అమృత భాండము చేయదలచిన యెట్బన, ఆ యేకెక 
ఘట్టుమునకు వన్నెలు చిన్నెలు చేర్చి వ్రాసిన కావ్యము నృసింహ పురాణము. 


పోతనార్యుండు ప్రహ్లాద చర్మితలో బదర్శింపందలంచినది (ప్రహ్లాదుని యచంచల 


146 


భక్తి. ఆ ఘట్టమందలి [ప్రధాన రసము భక్తి. అందుచే. (బధానమగు నా యంశయమునకు 
భంగకారులగు వర్ణనకాని భక్తికి వ్యతిరేకమైన భావ పోషణము కాని యాతండు చేయందలంయ 
కొనలేదు. చేయనూ లేదు. నృసింహావిర్చావ ఘట్టమునంలి భీభత్సాద్భుతరములను గూడ 
భక్తిరసమున కంగ [పాయముగ నుండునట్లు చూచుకొనినాండు. 


ఎజ్జినార్యుని కావ్యతత్త్యమట్టిదికాదు. అందు భక్తితో పాటు శృంగారమును 
బోషింప(బడినది. ఒక్కాక్కచోట శృంగారము యొక్క యుద్దృ్రతము చూడ నయ్యది భక్తి 
రనముతో (పతిభటత్వమునకు వచ్చెనో యనునట్లుండును. అంతియేకాదు. 
నృసింహపురాణమాం(ధ ప్రబంధ ధోరణిలో సాగుటచే వర్ణనలు సుదీర్థములు కాక తప్పినదికాదు. 
అందు లీలావతి స్వప్నము, ఆచార్యుని వివరణము, హీ రణ్యకశిపుని విహారము మొదలగు 
వర్తన లంత రసవంతములై నవో, విష్యకే ఎనునిరాక్త హ రణ్య కణిపు(డు అంతఃపురమునకు( 
బాణీపోవుట మొదలగునవి యంతసరసములు. 


పోతనార్యుని |పహ్లాదచరి| త పుట్టురత్నము. అతని నిసర్గమనోహరశయ్యా సాభాగ్యమనెడి 
కేదారము లందు పొంగి (పవహి ంచిన భక్తికినితర | గంధము లన్నియు దీసికష్టు యనిపించును. 
అశేషాంధావళి రననా|గములందు నాట్యమాడు “అచ్చపు( జీకటింబడి ”:- 
“మందారమకరంద”--“అంధేం దూదయముల్‌” -- “కమలాక్షునర్చించు కరములు 
కరములు” -- “సంసారజీమూత సంఘంబు విచ్చునే” మొదలగు పద్యలే దానికి సాక్షీ 
భూతములు. వానిని మననము సేయునపుడు, తపశ్శక్తిచే మృగధరమండలంబు నిర్గమించి 
చరించు మహాభక్తుని హృదయమునకు సిద్దించిన నై ర్మల్యము నందొక యంశ మనకును, 
సిద్దించి నట్టుండును. 


ఎజ్జిన నృసింహ పురాణము భక్తి శృంగార సమ్మి[శితమైన యానంద (పవాహమైనచో, 
పోతన [పహ్లాద చరితము నీరములేని క్షీరము వలె పొంగి పారరిన భక్తి రసాయనము. 


ఎజ్జన తనకావ్యమునందు (పపంచించి వర్ణించిన భావములన్నిటికిని 

(ఒక్క శృంగారమునకు( దప్ప) భాగవతపురాణము నందు సంగహమగు సూచనలు కలవు. 
హరివంశకారు(డు శృంగారస్పర్శనిచ్చి యప్పరోగణముల సమక్షమున వర్ణించిన హిరణ్య 
కశిపుని నిష్ట పోతనార్యు(డు శృంగార భావచ్చాయలేకయే యీ దిగువ రీతిని వర్ణించినాడు. 
హిరణ్య కశిపుని తపమునకు “అదరెంగుంభిని స్మాదియై కలగా నేడంభోనిధుల్‌ 


తారకల్‌ సెదరె” నని దేవతలందణు (బహ్మతో( జెప్పిన నాతడు హిరణ్య కశిపునకు. 
(బత్యక్షమై యాతని నుద్దేశించి. 


147 


శా. “దంతవాతములుంబిపీలికలు మేధః |కవ్యరక్తంబులన్‌ 
(బంశంబింతయు లేని నీకు నిలువం[బాణంబులెట్టుండెనో” 
భాగ. 2 సం. ఈ పః 
అని [బహ్మతానై పల్కును. ఇందునట్ల పిపిలికలచే శల్యావశిష్ట్రడై న రాక్షసకులేశ్వరుని 
స్వరూపము పాఠకునకు(| బత్యక్షమె భీతియు నాశ్చర్యమును గలుగుచుండ నచ్చరకకన్యలను 
ప్రవేశ పెట్టవలసిన యవసరమే కానరాదు. 


ఎజ్బనార్యు(డు సుదీర్ణముగ వర్ణించిన హి రణ్యకశిపుని లీలోద్యాన విహారాదుల ఛాయ 
(అ) ఇమ ణం 
పోతన యీ దిగువరీతిని సంగహముగ. జెప్పినాండు. 


శా- “లీలోద్యానలతా నివాసములలో లీలావతీయుక్తుండై 


అణాలు ఉనా భాను వాటు. అము బాను ఉనా అనుమ అనా చును తలు బాను కాల ఆము చనన భన అను అనాను చనన ఇలా ఉనను మాను వాన వానల బాలల నారా అల ఆలా ఉను 


అల అనా భాను నానా అనను అనా అవద. భాయి CURE గాణ అననా వాలు అననా నాశము నాను అటుల ఇకా వన అవను మము అయ ఉనన అనానను వాలా అనానను కధనాల అలు శకాలు ఆగాను 


వాలాయంబు6 గరంగం జేయుదుముదేవద్వేషినుర్వీశ్వరా!” 


భాగ. 2 స్కం. ౧౦౨ ప. 


అని నారదుడే చెప్పికొనినాండు. 


కథా వస్తువొకటియే యెనను [గంధతత్త్యమును బట్టి పాతచి తణాదులు చాలవలుకు 
మారుచుండును. పోతనామాత్యుడు ఎజ్జనవలె. |బహోదచరి(తమును (బత్యేకకావ్యముగ 
సంతరించినచో, లీలావతీ హి రణ్యకశిపుల ప్మాతలను ఎఆ్జిన తెచ్చిన స్థాయికి చాలవలుకు 
తేగలండేమోకాని, (ప్రహ్లాదుని పాతను మ్మాతము పోతనవలె నాంధకవులెవ్వరును 
వర్ణింపలేరనిపించును. 


ఉపాపరిణాయము :£-- 


ఇది హరివంశ - ఉత్తరహరివంశ, భాగవతముల మూ(డంటను గలదు. ఈ 
గాథస్త్టూలముగ రెండు భాగములు. బాణాసురుడీశ్వర (ప్రసాదంబు నొందినది మొదలు 
ఉషానిరుద్దులకు సమాగమము సెద్దించు వలుకు( గల భాగము పూర్వార్థము. తరువాతిది 
యుత్తరార్థము. ఇందుత్తరార్థము కంకె. బూర్వార్థము (ప్రధానమైనది, కాన దానితో 
సంబంధించినంతవణుకు నీ (గంధ తయమును బరామర్శింతము. 


148 


హరివంశ - ఉత్తరహరివంశములలో నుషా కన్య పార్వతీ పరమేశ్వరుల రతి [క్రీడలు 
చూచి మదన వికారమునందినట్టును, తదింగితమెణీ(గిన పార్వతి యుషాకన్యనుద్దేశించి, 
కొల(ది కాలములో నామెకు స్వప్నమున నొకపురుషవరేణ్యుండు గోచరించుననియు, 
నాతండే యామెను వివాహము చేసికొనుననియు. జెప్పినట్టు కలదు. బహుశః పార్వతి 
యట్టు చెప్పుట యనిరుద్దుడుషాకాంతకు దై వదత్తమగు భర్తయని తెలియ జేయుటకె 
యొండును. అది భాగవతమున లేదు. 


స్వప్వానంతరము హరివంశమున అనిరుద్దుని( దెచ్చుటకేంగిన చిత లేఖ, నారదునితో 
సంప్రదించి యనిరుద్దునితో నుషాకన్య స్వప్న వృత్తాంతమంతయు( జెప్పి యొప్పించి 
యాతని దోడితెచ్చును. భాగవతకారు6డట్టు ముందుగ ననిరుద్దునకు విషయము 
నెణీగించియుండలేదు. అట్లే యనిరుద్దుండు నాగపాశబద్దు(డై కాళికాదేవిని స్తుతించుటయు, 
నుషాకన్య సూరార్పుటయు. గూడ హరివంశములందథికముగ( జెప్ప బడినవి: 


ఈ యుషాపరిణయ కథాకథన నిర్మాణమునందు హరివంశ - ఉత్తరహరివంశ కర్త 
లిరువురి రచన మొకతీరుగను, భాగవతకారుని దొక పద్దతిగను గోచరించును. భావగాంభీర్యమున 
నెజనయు( జమత్కార జనకత్వమున సోమనయు నధికులే కావచ్చును, కాని యీ (పత్యేక 
కథా నిర్మాణమున భాగవతకారు(డు పాతోన్మీలనమునందు( జూపిన నేర్చు హరివంశ కారుల 
ధిగమించినదనుటకు నందియము లేదు. 


హరివంశకారుల |పకారము ఉషా సుందరికి. బార్వతీ పరమేశ్వరుల [క్రీడలు చూచుట 
వలన మదనచాలచల వము కలిగినది. అట్టు చెపు టు భాగవత కారుని ద ఎపిలో నంతయుత్తమముగ( 
దోంచియుండలేదు. అది కారణముగా. బార్వతి యుషనను [గహింప నవసరమును లేదు. 
ఆకారణము కల్పించి చెప్పకపోయినను ఉమానిరుద్దుల సమాగమము దైవసంకల్పము 
వలననే జరిగినట్టు స్పష్టమగుచున్నది. హ రణ్య కశిపుని దౌర్రన్యమడ(చుటకు (పహ్హాదుని 
జననమెట్టిదో ఇంచుమించుగ బాణాసురగర్వపరిహారమునకు నుషా సుందరి యావిరా ఎవమును, 
అట్టిదే. భాగవతమున బాణాసురుడు తనకు సరియగు (పతివీరునితో యుద్దము 
(పనాదింపుమని శివుని వేడును. అత(డు కొలది కాలములో. దనయంతవానితో 
బాణునకనికల్నునని అచ్యుతునుద్దేశించి చెప్పును. వెంటనే యుషాకన్యకు స్వప్నమున 
ననిరుద్దుండు గోచరించును. ఇట్లు బాణు(డు వరమువేడిన వెంటనే వ్యవధిలేకుండ ఉషకు 
స్వప్నము కల్పించి చెప్పుటలోని పరమారమది దై వసంకల్పితమని తెల్పుట కొటుకే 
యనవచ్చును. అందుచే భాగవత కారుడు, పార్వతీ పరమేశ్వరుల రతి క్రీడలను 
విడఉచినాండు. బాణునకు శివుండు (ప్రతివీరుని గూర్పియభయ మిచ్చిన వెంటనే ఉషాకన్యను 
గూర్చియిట్టు చెప్పయున్నా(డు. 149 


x ఆదానవేశ్యరుననుగుకుమారి యు 
షా కన్య విమల సౌజన్య ధన్య 
కరితుననిరుద్దు నర్మిలి. గవిసినటు లో” 
కల(గనినద(ట భాగ. ౧౦. ఉ. ౩౨౭ ప, 
కలవచ్చినట్టు చెప్పి యనంతర కథను విలంబనము లేకుండ నడిపించినాండు. 


హరివంశము లో (బార్యతి యుషాకన్యకు “చె శాఖ శుద్ద ద్వాదశి నాటి రాతి 
హర్మ్యతలంబున సుప్తయెన నిను | ననుభావ్యరస సంస్కారంబగు భావసంభవ వికారంబు 
నెందించినవా(డు వల్లభుండగు” నని చెప్పును. 


ఉత్తర హరివంశమున 
తే. కడంి వైశాఖ శుక్ష వక్షంబునందు, ద్వాదశిదినాంతవేళ సౌధంబుమీ(ద 
మదనశేళికి(గల లోన( గదియునిన్ను, నెవ్వ(డాతండుమగడునీకిందు 
వదని ఉత్తరహరి. ఆ. ౫. ప. ౭౮ 


అని కలదు. అందుచే హరివంశ ఉత్తరహరివంశములలో నుషకు స్వప్నానంతరము 
ఆ|తమునందవలసిన యవసరము లేదు. అనావశ్యకమగుని యాతురత నెజ్బనయు, 
సోమనయు వర్ణించుట చింత్యము. 


భాగవతమున బాణాసురు(డు శివుని యానతి (పకారము (పతి వీరునకై వేచియుండ, 
నిటనుషకు స్వప్నము కల్గును. ఆ స్వప్న మెందులకు( గర్గినదో, స్వప్నగత 
పురుషవరిణ్యు.డెవ్వండో, యాతని కులగో,తములెవ్వియో, మలుల నాతని దర్శనము 
స్వప్నమందై నను గల్లునో కల్లదో యను భావపరం పరలచే నామె కలవర పడినది. విషయ 
మెయుింగని కన్యకు నాకలవరపాటు ఎంతయో సహజముగ నున్నది. స్వప్నమును 
భయే వశ. 


తే. “అతివమనమున సగ్గు మోహంబు భయము! 


అను అనను చనల భయము ఇబ అలన చమ అకా అన. మమల అయాను అనను చు ఉత చున వను లల అనినా చనం చనన అనను మున చను టా 


కోరితల చీర వాటింపనేరదయ్యె” భాగ. ౧౦ ఉ. ౩౩౧ ప. 


150 


ఇట్లు విరహవేదనాదో దూయమానమానసయై యుషాకన్యః 
చ. “పారిబారిం బుచ్చునూర్చు గమి( బుక్కిటనుంచికుచాగసీమపై ( 
బెరసిన సన్నలే/జెమట బిందువులొయ్యన నార్చు( గన్నులం 
దారిగొడు బాష్ప పూరములు దొంగరి తాప్పలనాని” ..... 


గూఢరాగయె మోము వాల్ఫును. ఆమె విచారమునకు విన్న( దనమునకు( 
గతంబెణుగక చెలులండదణు నామెకడ. జేరి |పశ్నింప, నుషకంతరంగముగ వలపును, 
బాహ్యముగ సిగ్గును, మిక్కుటమె కలవర పెట్టునవి. “అంతకంతకు సంతాప మతిశయించి, 
వలుద చన్నులు కన్నీటి వరదం దడియ చెలుల దెసంజూడ జాల లజ్జించి మోము 
వాల్చినద(ట. ఆలంకారికముగ( జూచినచో ముగ్గాలక్షణమిట సంపూర్ణముగా గాననగును. 


హరివంశములలో నీ సన్నివేశముల కింత సాంపు వచ్చియుండలేదు. వానిలో 
నుషాకన్య కలగని మేలుకొని యంతయు నెటే గియుగళవళపాటు నందును. అంతియేకాదు 
కలలోని కాంతుని చేతలకు. జింతనొంది తన కన్యాత్వమారడి వోయినదని వగచును. ఆ 
సందర్భమున నెజ్జన చెప్పిన పద్యమిది. 
ర్‌. ఏనింకను' గని (ఎయనని 
మేనం[బాణములు దాల్చి మెయికొనియున్న 
స్లేనినిహము( బరమునుగల 
వే నిక్కము కులట యెవ్యరింత కంటెన్‌” హరి.౭. ఆ. ౧౦౭ప 


అని కన్యచేత స్వప్నమును గూర్చి, కులటయను శబ్దము జుగుప్పాకరముగా. బలికించినాండు. 
ఉత్తరహరివంశమున - కల(గని మేల్కొని - యుష 


క. _ ఎలులొత్తియేడ్చు దనకుం 
దొలుసమరత నిక్కమెన దురపిల్హుగటా! 
రా య 
కులమిటు దూషీతమగునే 
చెలులు నగందనగుణంబుచే నని వగచున్‌” ఉత్త హరి. ౫. ఆ. ౮౫. ప 


ఈ భావ(పకటనలో నాచన సోమన యెజ్బ్జనకు(దీసిపోలేదు. - వృద్ద కాంతవలె 
భాలికలు కలగని వగచుట జుగుపాకరముగ నున్నదని కా(బోలు భాగవతకారు(డాభావమును 


151 


బూర్తిగా త్యజించినాడు. అది కలగాన యుషాకాంత యట్లు వగవ6 బనిలేదనియు, నామె 
కన్యాత మునకు భంగముకాదనియు నాతని యిభిప్రాయమై యుండును, అదిగాక యామె 
యట్లు జుగుప్సాకరముగా వృద్దనారివలె వగచుట వలన [బకృతార్ణమునందు ఉషా 
కన్యవిరహవ్వర్ధనము వలన బధానముగం[బతీయమానమగు శృంగారము గుణీభూతమగుచున్నది. 
అట్లగుట కావ్య శిల్పమునకు లోపమని కూడ భాగవత కారుండు పై యంశమును విడిచి 
యుండును. 


చ్మితగతమగు నానాదేశాధీశ్వరులను, జ్మిత రేఖ వర్ణించి చెప్పుటలో గూడ 
భాగవతకారునిదే పై చేయి. భాగవతమునందీ సన్నివేశము నాటకీయ పద్దతిలో మనోహరముగ 
విపులీకరింప(6 బడినది. ఈ రసపద్ధట్టము నాచన యేలకో మిగుల సం(గహముగ( 
జెప్పేనాండు. ఎజ్జన కొంత విపులీకరింపక పోలేదు. కాని రాకుమారుల వర్గనములో 
దేవదానవ సిద్ద కిన్నరకింపురుషాధినాయకాదులను జెప్పే ముఖ్యముగా. జెప్పవలసిన 
మానవ శ్రేష్ణులను జెప్పునపుడొక్క సారి విషయము కుదించినాండు. 


భాగవతమున చితరేఖ కిన్నర కింపురుషాదుల నొక్క సీస పద్యమున సంగహముగ( 
జెప్ప, ఉషాకన్య చిత్తమున నిజమనోరథసిద్ధి కల్గిన జాడ కానక, “మధ్యమ క్ష్మాత లాధిపతు లను” 
విపులముగా జూపుచు నన్వయగో[త నామధేయంబులతో వారిని వివరించినది. ఆ 
సందర్భమునందు' జెప్పిన : 


ఉ.  సింధురవై రివికముండు నీతమ యూఖమరాళికాపయ 
స్పింధుపటీర నిర్మల విశేషయశో విభవుండు” 
౧౦. 3౪౯ ప. 


శా. సకలోరీ (తల నాథసన్నుతుడు శశ్వధ్బూరి బహా” 


కాళింగు(డు వీడ చూడు తరళీకృతచారుకురంగలోచనా!” 


మొదలగు పద్యములను జదువునపుడు రాకుమారులు అహమహమికతో ముందునకు 
వచ్చి నిలచినట్టుండును. 


152 


ఇట్లు రాకుమారుల నందణు వర్ణించి, యదువంశ సంభవులగు కూర సేన వసుదేవ 
శ కృష్ట్ణాదులను చెప్పి చి తరేఖ. 


చ. “సృరదళి శింబినీరవ విభూషిత పుష్పధనుర్విముక్త భా---- 


ఇలకు కనును అనన. పను అయ మలు అమలు. అనాను అకారక అనల తెనాలి. వాను అలాల. అలు చలన. భానుని చనన యాకు ఉననా ఆ. కాలాల ఉనన విధానాల అమన అవ్యాగి చమన కధగా అననన మలాల అనాను మాలు 


వరసుతు రాజకీర పరివారుని మారుని( జూడు కోమలీ.” 
౧౦. ౩౫౯ ప. 


అని కోమలలికి మారుని జూపినది. ఉష కృష్ణ నందనుని భావ |పౌఢిలో ననిరుద్దుని ఛాయల. 
జూచి తడబడీచుండినద(ట. ఇంతలో చి|తరేఖ తరువాత చూపవలసిన యనిరుద్దుని 
చితపట్టము నెడమచేత( బట్టియే యున్నది. వెంటనే యుషాకన్య యటు చూచి 
తటాలున యాగి ఇంచుక సంతాపముతో “ఇంతీ! మదీయ మానధనమెల్ల హరించిన 
ముచ్చు” ఈత(డే యని చెప్పి యమ్మహా వీరుని కుల గో తబల పరా(కమాదు లను 
వినంగోరినది. ఈ సందర్భమునందు భాగవతమున సిద్దించిన జిగి హరి వంశములలో. గాన 
రాదు. పాత సాక్షాత్కారమును శిల్ప చాతుర్యమును భాగవతము నుండి చూప(దలశణనచో 
నీ ఘట్టుమొక (ప్రబల తార్కాణము. ' 


అమే యనిరుద్దుని పాతయు నిందుమిగుల పొందికగంగుదిరినది. విషయమెణు (గని 
యనిరుద్దుడాకనా(టిీ రేయి నున్న పాటుగ నుషా కన్యాంతః పురమున గనులు విచ్చును. 
నూత్న పద్దతిలో నున్న తత్సాధరామణీయ కమునకు, నపరిచితయు లావణ్యరాశియు నగు 
నుషానుందరి రూపము నకును దిగా ్రైంతుడై నాడు. అది జా! గదవస్థయో స్వప్నావస్థయో 
ఆత(డెలు గక బిత్తరపోయి చూచును. మున్ను ఉషకు స్వప్నములో ననిరుద్దుని కలయిక 
నిజమేమోయని భాంతి కలుగ నిపుడనిరుద్దునకు జా|గదవస్థలో నుషను జూచుట 
స్వపష్పమేమోయను (భాంతి కల్గినది. రెండును (భాంతులే. ఒకటిలేని దున్నట్టు భావించుట. 
వేజొకటి యున్నది లేదనుకొనుట. అనిరుద్దునకు | భాంతి కల్షినపుడుషా కన్య యాతనిస్థితి 
జూచి మున్ను స్వప్నమున దన్నలయించినందులకీ ఫలితము ననుభవింప వలసినదే 
యనునట్టు తలవాల్పియుండును. ఇన్ని భావము కాలవాలమై యున్న యీ సన్ని వేశమున 
హరివంశ - ఉత్తరహరివంశకారులిరువురును జితరేఖచే ననిరుద్దునకు ముందుగనే 
విషయమెణీగించుటచేత వారి (గంధములలో నీ సాంపు తగ్గిన దనక తప్పుదు. 


153 


శ్రీ కృష్ణుని బాల్య క్రీడలు కిలా 


ఇవి హరివంశ భాగవతములలో మాత్రమే కలవు. ఉత్తర హరివంశమున వీని ప్రసక్తియే 
లేదు. 


కృమ్ణుని బాల్యక్రీడలను వర్ణించు సందర్భమున బోతనకు నెజ్జనార్యుండు 
మార్గదర్శియైనను, ఎజ్జన (ప్రదర్శించిన పశ్రీజనజీవిత శోభ పోతనార్యుని కవిత్వపు మూసలలో 
(పతిబింబములను సృృజించు కొనలేక పోయినది; కాని పోతనార్యుండక్కడక్కడ స్వకపోల 
కల్పనలచే నిసర్గ మనోహరములు గావించిన స్థలము లిట గమనింప6దగును. అట్టి వానిలో 
పూతనాహరణము, ఉలూఖల బంధనము, కృష్ణుని దుడుకు చేష్టలను గోపికలు యశోదతోం 
జెప్పుట ముఖ్యములు. 


పూతనాహరణము నందు హరివంశ కారుండు -- పూతనరాకను. 

సీ. “పండులు గొలఖుకుచు( బదరిహుమ్మని మిడి ----- 
నదుమటయు బాప(ండార్తు(డై నట్టు పోలె” 

ఉ.  ఎత్తిలి కావుకావురన నేడ్చితదీయపయోధరా(గముల్‌. 
పాత్తుగం (బాణముల్చెనటి బొందియ త్రిక్కగనొక్కవేర్మిడిన్‌. 


అని రక్కసికి రక్కసియె పూతన [పాణములు హరించినా(డని (వాసినాండు. ఈ ఘట్టుమును 
పోతనార్యు(డు స్‌ భావ సిద్దముగ (వాసినాడు. 


భాగవతమున( గంసుడు శ్రీ కృష్ణుని జంపుటకు( బన్నిన.పన్నాగము లన్నియు 
రహస్యములే. అగుట్టైరిగినవసుదేవుండు అడుగడుగునను నందుని హెచ్చరించుచుండును. 
నందయకోదలు కృష్ణుని కంటికి జెప్పవలె( గాపాడుచున్నను గోకులమున నుత్సాతములు 
జనించుచునే యున్నవి. ఆ సమయమున పూతనయను రక్కసి కామ రూపిణియె 
యిర్హిల్లు( దప్పకతిరుగుచు నందుని గృహము జొచ్చినది. ఇందామె హరివంశమున' 
జెప్పినట్టు భయం కరాకారముతో వచ్చి యుండలేదు. సుందరీ రూపముతో వచ్చినది. 
అంతే కాదు, బాలెంత చందమున బాలిండ్రన్‌ విసమూని వచ్చుపూతన రూపమిది. 


మత్త. “కాలుగను ఎలు గుబ చన్నులు, గందువొందని చందురుం 
బోలు మోమును 


154 


పూతసపై విధముగ వచ్చినదంట. అప్పుడు గోపకామిను లారూపవతిని జూచి 
మః సిరిమమ్మున్‌ (బదుకంగ( జూచుకొలుకె శృంగారవేషంబుతో 
నరుదే నోవునటంచు గోపికలు జిహ్వల్‌ రాకమోహించి త 
త్సరల hy TIMID OE CREE OE 


లతాంగి పర్యంక మధ్యంబునందున్న బాలునెత్తికొనినద(ట. యకశోదారోహి ణులు మాటవరసకు 
“చున్నుగుడువన్‌ పల్ప్వమ్మ” యన్నను, నావా వినిపించుకొనక “కోశమలోని 
కరవాలము లవలోంజొరవ జేసికొనినద6ట. ఇట్లామె మనోహర రూప లావణ్యమునకు |భమసి 
ముగుదలందరు నివ్వెరతో నిలిచిపోయిరి. పూతన యిట్లు సుందరీ రూపమునగాక 
నిజకుల సాధారణమగు వికారాకారముతో వచ్చిన యెడల గోవకామినులామెనింట నడుగై నను 
బెట్టనీయరు. అందులకై పోతనార్యు(డు రక్క_సికంత చక్కని రూపమును [బసాదించినాండు. 


వికారాకారముతో( బూతనను (పవేశపెట్టిన హరివంశకారు(డును, యకోదాదుల 
జాగరూకత నెణుగును. అందులకే యశోద. యొకింత కన్ను మూసినప్పుడు 
పూతనభయంకరముగ లోన. (బవేశించినదని చెప్పినాడు. హరివంశమునం[గూరాకారముతో 
రక్కసి వచ్చినపుడు యశోదకు ఒక కాము నిదుర (గమ్మ భాగవతమున( బూతన 
చెలువమనకు గోవకామినులందణుకు మైకము (గమ్మినది. భగవంతునకు మైకములేదు 


గదా! 


శా ఆ లోకేశ్వరు6డా చరాచర విభుండాబాల గోపాలు(డా 
బాల ధ్వంసిని గొంటు గంకొడి వెసన్‌ బాలెంత చందంబునం 


గాలుంగేలు నెలుంగకున్నకరణిన్‌ గన్మోడ్చి ౧౦ - ౧౨౦ 


యాపాపజాతి సుందరిని (క్రీగంట జూచినాడంట. ఆమె “ఆకొన్న చిన్ని యన్న 
చన్నుగుడువు మన 


§ 
సి. మేల్కొన్న తెణుగున మెల్లన గనువిచ్చి 
(క్రీగంట! జూచుచు. గిదికి నీల్లి వ 


నెక రెండు (గుక్కల నువిద (పాణంబులు 


155 


సైతము మేనిలో సత్త్వమెల్ల( 
(ద్రావె ............ ” నని చెప్పినాడు. 
భాగ - ౧౦. పూ. ౨౨౫ ప. 
ఇది పోతనార్యుండు చి తించిన పూతనాహరణ ఘట్టము 
యశోద శ్రీ కృష్ణు నులూఖల బద్దుని'గావించుట :- 


ఇది భాగవత హరివంశముల రెండింటను గోపికలు కృష్ణుని దుడుకు చేష్టలు 
యశోదాదేవితో6 జెప్పిన తరువాతనే జరిగినట్టు చెప్పంబడీనది. హరివంశమున నోకనా(డు 
 యకోదకృష్టునుద్దేశించి 


క్ర వణువాతలేచి నీదగు 
కొటుగాములు చక్క దోచికొన( బోయి దినం 
బిజులు వడి చనియె నీపను 
లణుజాుతివి నిను నేమి యననేర్తుసుతా హరి. పూ. ౨౪౨ ప. 
అని సంబోధించి “పెయ్యదామెన (తాటంగొని శకట సమీపంబున బలితంబగు రోల 


నుదరంబు బంధించి” కదలిన మొత్తుదుననిచెప్పే నిజకుటుంబకార్యములు చక్క. 
బెట్టుకొనుటకు లోన కరిగిన దని చెప్పినాడు. 


ఆ ఘట్టమును భాగవతకారుండు సాక్షాత్మరించుకొన్న విధమిది. యశోద గోపికలను 
వారించి పంపిన యసంతరమొక్కనాండు, 
సీ. “కరకమలారుణకాంతి( గవ్వపు. (దాడు 
పవడంపును( దీవపగిది మెజయ' 


అను ముని అను చాన అనాను చున అవల వానను గతాలు అబన వాయు చు చు అనుకి ఆబ. అనను అ అల చనన పాటల కొనలు 


దరువులిగురొత్తం బెరుగింతి దరువ( జొచ్చె” ౧౦. ౩౫౫ ప. 


నని పెరుగు దణుచుటను చెప్పినాడు. ఇందు దధిభాండముతో( గూడ యశోద రూపము 
కన్నులకు. గట్టినట్టు కానవచ్చును. అంతియేకాదు. దధిమథన శబ్దమును, దాని నధిగమించి 
తరువులు చిగిరించునట్లామె పాడెడిగీతియు. గూడ వినవచ్చుచున్నట్టున్నది. యశోద 


156 


రూపము నింత సహజముగం జ్నితించిన యాంధ కవిని కానము. కృష్ణ చరితమును 
జదువునపుడు సాధారణముగ కృష్ణుని. గన్న తల్లి యెంతధన్యురాలో యనిపించును, కాని 
యీ పద్యమును జదువునపుడు యశోద కడుపున. బుట్టిన బాలుడెంత ధన్యుండో 
యనిపించుచున్నది. చల్లని తర్హి, యశోద యమృతమువంటే మాతృహృదయముతో 
బాలుని( గూర్చి పాటం బాడ దరువులు చిగిర్పినట్టుండెనణు. తల్లి గుణమును పుణికి 
య (ap) 

పుచ్చుకొనిన కృష్ణుడు శర దా[తులందు యమునాతటిని గానము సేయునపుడు గోపికలు 
పరవశులగుట యబ్బురమా! అట్టె యశోద చల్లచేయు సమయమున కృష్ణుండు : 


క “సుడియుచు (వాలుచు6 గిదుకుచు 
గడవం గదిసి బాలకుండు గవ్యము( బట్టన్‌ క్‌ ౧౦. ౩౫౭ ప. 


కవ్వము పట్టిన పియనుతుని, అవ్వనరుహనే[ త నవ్వుచు నెత్తికొని యంకతలమందిడికొని 
పాలిచ్చుచు హఠాత్తుగా లేచి పొయ్యి మీ(ద పొంగారెడు పాలు దించుట కే(గినది. అపుడు 
కడుపారంజను( బాలు |దావని బాలుండు తల్లిడించిపోవమిక్కుటమగు కోపముతో 
మిధ్యాసంకులద్భాషమ్సు(డై దధికుంభమును పగుల గొట్టి వెడలినాడ(4. యశోద పాలు 
ఉంచి వచి | వికలమైన దధిభాండమును జూచి, కొమరుని( గానక యాతని. బట్టు దండించు 
తలడుతో నిల్రిల్లు దిరిగి యొకయింటిలో రోలునెక్కి యుట్లు గొట్టుచున్న బాలుని 
గాంచినది. పట్టరాని కోపముతో నడుము బిగించి యశోద “నిలు నిలు” మని 
యదలించునంతలో. గృమ్హండు గజ్జెలు గల్లన రోటినుండి గంతిడి పరువిడినాండు. ఘన 
యోగీం్మదులు పట్టలేని లీలారతుని(బట్టదనని యకోదయు బాలుననుసరించి పరువిడినది. 
అదృశ్యమును పోతన వర్ణించిన రీతి యిది : 


మ.  “స్తనభారంబున డస్సి కృస్సి యసదై జవ్వాడు మధ్యంబుతో”.. 
భాగ.౧౦.౩౭౧ ప. 
అట్టు ముందు తనయుడు తరువాత తల్లిపరుపులిడుచు 
సీ. _ స్తంభాదికంబులు తనకు నడ్డంబై న 
నిట్టిట్టుసని పట్టనీనివాని 


సురుయచుగగీగంట. జూచువాని” 


గరా 


నొకచోట యకోద పటి “వీరెవ రు శ్రీక ఎమ్టలుగారా! యెన్నండు వెన్న గానరంట కదా! 
థం 

చోరత ౦బించుకయును నేరరయటొ”. యని పరిహసించి కొట్ట జేతు లాడక రోలునకు. గట్టు 

(బయత్నించినది. ఎన్ని త్రాళ్లుగలిపనను బొజ్జతిరిగిరాకుండుటచే నాశ్చర్యపడుచు నుత్తరీయము 

జాటే, నొడలు చెమట (గమ్మ [శ్రమించు తల్లిని కరుణించి, సనకాది యోగి చిత్తములకు( 

జిక్కని లీలారతు(డు తల్లి బంధినకు( గట్టువడినాండంట. 


ఈ ఎన్నివేశమునింత మనోహరముగ వర్ణించిన యాం|ధ కపులెందణు గలరు? 


గోపకామినులు కృష్ణుని దుడుకు చేతలను వర్ణించి చెప్పు సందర్భమున హరివంశ 
భాగవతములకు నెంత సామ్యమున్నదో యంతభే దముకూడ నున్నది. హరివంశమున 
కృష్ణుని దుడుకు చేష్టల లో మోహనోద్దీపకములగు [పౌఢచేష్టలు వర్ణింప బడలేదు. అవి 
భాగవతముననే కాననగును. 


ర్‌ “వెన్నం దినంగం బొడ గని మా 
౧౦. పూ.3౩౧౪. ప. 
ర “ఇమ్మగువ దన్నువాకిట( 
(గుమ్మరు చో. జీరినిలిపికొని పేరడుగం” ౩౧౫ 
క్‌ “ఇచ్చెలువ జూచి (ముచ్చి” 
భాగ. పూ. ౧౦ - ౩౧౭ ప 
క్‌, “కొడుకులు లేరని యొకసతి 
గడువగవ(గలో ౩౧౮ 
క. “వాలం వచ్చిన నీ సతి ౩౧౯ 
క. “మగువా! నీ కొమరుడు మా 
మగవారటువోవ( జూచి మంతనమునకుం” ౩౨౧ ప. 
మొదలగు పద్యములట్టివి. ఈ చిలిపి శృంగార భావస్పర్శయైనను హరివంశమున( 


గానరాదు. 


158 


హరివంశకారు(డు కొన్నిచోట్ల పామర భామల వాక్కులు సంస్క్రరింపక యథాతథముగా 
వాడినాండు. గోపికలు యశోదతో శ్రీ, కృష్ణుండు ఉట్లను గొట్చుటాదిగా( గల చేష్టలను లోక 
వ eఎ అం 
కంటకముగ వర్ణించి చెప్పుదురు. 


ఆవరనలో( గొంత కటువు దనమును భాసించును. 
చు. అసురయొకాక నీతనయు(డంగన యే(బడి బానలందు. బొ 
ల్పెస[ెడు వెన్నయుట్లు వయినేదిలంబుగడించి యుండ వె 
హరి. "పూ ౨౧౭ ప, 
చ. న! బాలుపిండి పులకండము వెన్నయు. బెట్ట యట్టులై 
యలవడ పండితింబతియు నాత్మజులుం[బియపడ్డనాలు గే 
౨౨౪ ప. 


ఇట్టివే మటికొన్ని పద్యములు కలవు. వానిలో “అసురయొ నీ తనయుడు” -- 
“బాసలు [మింగౌ” -- “బూతము లున్నవిగాకకడ్పునన్‌” మొదలగు పదములు 
కటువులై యున్నవి. ఈ సందర్భమున భాగవతమునందున్న సౌకుమార్యము హరివంశమున( 
గానరాదు. భాగవతమున గోపికలు త్మంఠలై యెన్నెన్నోదుడుకు చేష్టలనేకాక శిశువులు 
చేయరాని తప్పు పనులు కూడ చేయుచున్నాండని యశోదతో. జెప్పి నిష్ణరములాడినను 
వారి పల్కులలో కటుత్వముతోపదు. అతినిష్టురమగు భావములు సై తము మెత్తని 
పదములలో లలితముగా వినిపించును. ఈ శక్తిని పూర్తిగ కెవసమొనరించుకొన్న 
యాంధకవులలో పోతనమొదటి వాండనందగును. 


కృష్ణుని దుడుకు చేష్టలను చెప్పిచెప్పి గోపికలు కోపమావుకొనలేక యశోదతో 
నిట్లందురు. 
క. _ కడులచ్చి గలిగెనేనిం 
గుడుతురు గట్టుదురుగాక కొడుకుల నగుచున్‌ 
బడుగులవాడల పై బడ 
విడుతురొకో కాంతలెందు విమలేందుముఖీ” 


భాగ. ౧౦. పూ. ౩౨౮ 
159 


క్త ఓయమ్మ! నీ కుమారుడు 
మాయిండ్లను బాలుణటెణుగుమన నీండమ్మా ౩౨౬౯ ప. 


అని మంజులముగనే కఠిన భావములను వెలి( బుచ్చిరి. అందులకే భాగవతమున 
జానపదులు సై తము నాగరికులగుచున్నారు. లోకానుభవముగల యెజ్జనార్యుండు (ప్రకరణాను 
కూలముగ6 బామరజనోచితములగు మాటలను వాడ, లోకముతోనంత సంబంధము 
కల్పించుకొనని పోతన తనకింపగురీతిని సుకుమారముగ (వాసికొనినాండు. ఈ మార్పు లకు 
కవుల యాత్మీయత గారణము కాని మటొకరీతిని వారు (వాయలేని వారని మాతము 
తలథపరాదు. పోతన వలె నెజ్బనయు. దలయకొన్నచో సుకుమారముగా వ్రాయంగలండు. 
ఎజ్జన యంత సూక్ష్మముగా. గాకున్నను పోతనకూడ జానపదుల జీవన విధానమును 
వలయుచోే(దరచి చెప్పంలండు. ఉదాహరణమునకు పోతన భాగవతము లోని గోపబాలురు 
చల్ట్జు లారగించు ఘట్టుమును గై కొన నగును. 


సీ. కడుున దిండుగా6 గట్టిన పలువలో 
అణు 
లాలిత వంశనాంళంబు. జొనిపి 
శె శవంబు సెజుపీ చల్లి గుడిచె భాగ. ౧౦. పూ. ౪౯౯ ప. 


ఇందు కడుపున దిండుగా. గట్టిన పలువ లోవంశనాళమునుంచుట, వేళ్ల సందుల 
నూరుగాయల నుంచుట, దండములను జంకనుంచుకొనులు, మొదలగు నవి యచ్చమగు 
గోవబాలుర చేష్టలు కావా? ఇట్లు రెండు పద్దతులనొకకవి (వాయయలిగినను కవులు 
సాధారణముగ తమ యభిరుచులకు వశులై వర్ణించి వ్యక్తిత్వమును [బదర్శింతురు. 
మధురములగు పదములతో పాఠకులకు భక్తిరసాయనము నందిచ్చుట పోతనకు 
(వతమువంటిది. 'అధి సిద్దించినదను తృప్తి తనకు గల్లిన గాని యితర విషయవర్ణనమునకు 
బోడు. అట్లు జాతిగతమగు తత్త్వము నున్నది యున్నట్లుగంభీరముగ వర్ణించుట యెజ్తన 
యభిమతము. తత్సాధనపై నాతడు దృష్టినిలుపును. అంతమ్మాతముచే నెజ్జనకు భక్తి 
భావము తక్కు_వనికాని, పోతనకు (పకృతి పరిశీలన దృష్టి యసలే లేదని కాని యర్థము 
కాదు. అన్యతర |పాధాన్యమును బట్టి సాధారణముగ విషయ నిర్ణయము జరుగును. 


కృష్ణుని బాల్య [క్రీడల సందర్భమున పోతనార్యుండు మాతాశిశువులతత్త్యమును మానవ 
సహజముగ వర్ణింఛుచు. శిశువునందు సైతము సర్వశక్తులను భక్తతో. జూచినాండు. 


160. 


ఎజ్జనార్యుని రచనలో మానవమనస్తత్వముతోంబాటుగ [గ్రామీణుల యాకార చేష్టా స్వభావములు 
సమయము దొరకి నపుడెల్లం జూడ గల్లుదుము. 


హరివంశమున శకటానుర సంహారావసరమున యశోద బాలుని నిద బుచ్చి జలక 
మాడనేగును. శకటాసురుండాసమయమున బాలు నెత్తుకొని యాతని బరువు మోయలేక 
యనువుల వీడును. యశోద తిరిగి వచ్చి శకట భాగములపై నిర్భయముగ నాడుకొనుబాలుని 
జూచి గుండెలు బాదుకొనుచు బాలునెత్తికొని రక్ష గట్టి దృష్టితీయును. బాలుడు 
సురక్షితముగందనకు దక్కి_నను, బాలునియెడ( దన యుషేక్షకు మగండేమి యనునోయనిభీతిలి 
“విభుండేమియది యనిన నుత్తరమేమన యిత్తు” నని వగచినది. టస్తే గోపికయోర్తు 
కృష్ణుని దుండగమును యశోదతో. జెప్పు చు గృమ్హని యాగడములకేమిగాని నామగండు 
వినిన నేమగునో యని భయపడుచు “మగండింక నన్ను సై చునె దిగవిడుచుం జంపు గాక” 
యని యశోద కడ వగచును. ఇట్ట వర్ణనలు [వజకులాంగనల సాధుత్వము నకు. బతి భక్తికి 
సాక్ష్యములు. 


శకటాసుర సంహారానంతరము మందకేగిన నందగోపుడు పరిమిత పలితైక కేశ 
సంచయముతో గోఖురోద్దరరేణు కుంఠితంబై న మోమున జెమట బొట్టులు జాలువార, 
తా గట్టిన చెంగాని కాసెకోక లేంజిగురు జిగినూని, తనుపు (పకాశింప, గోపాల పరివారముతో 
నాలమందనుండి వచ్చినాంయంట. వచ్చి, భగ్నశకటాకారమును ముంగిటంజూచి బాలునకేమికీడు 
వచ్చినదో యని భయమంది, “బల్లిదంపుటాంబోతుపెట్టురే/గి తొడరి (తోచి |తొక్కెనో” 
నిజము చెప్పుమని భార్యను గద్దించినాడు. అట్టాతండు యశోదను గద్దించుటకు. 
గారణమామెయందు( (బీతి చాలమికాదు. బాలునిపై (పేమ మిక్కుటమగుటయే. 
ఆలంకారికముగా తమ భావమునకు రంజనము సేయలేని పామరుల గద్దింపులలో. 
(బేమలంత చిక్కనివి. ఆ గద్దింపునకు ఖిన్నయె యశోద “నావలనందప్పు చాల (గలదు 
మీరు సహింపవలయునని” విషయము చెప్పి మిన్నకుండినది. ఈ భావ వ్యక్తీకరణము 
యశోద హృదయమునకే కాదు పతి భక్తి పరాయణలైన వల్లవీ కాంతుల హృదయ 
తత్త్వమునకే దర్పణము. 


ఇట్లు కొన్నిచోట్ల భాగవతకారు (డును, కొన్నిచోట్ల హరివంశకర్తలును దమ 
యభిరుచులను బట్టి నేర్పులను మెజయించిరి. ఇట వానిని 'గొల(దిగ బరామర్శించుట 
మా(తమే యుద్దేశముగాని, యెజ్జన, పోతన, నాచనల న్యూనాధిక్యము లను నిరూపించుట 
మా(తము కాదు. 


161, 


7. పోతనపై నాతనికి( బూర్వమందున్న 
ప్రసిద్రకవుల ప్రభావము 


కవి యెంతటి (ప్రతిభావంతు.డై నను రచనావసరమందెంత స్వాతంత్యము చూప! 
గల్గినను, గవిత్వమునందు. దనకు. బూర్వులై నవారి (ప్రభావము కొలందిగనో గొప్పగనో 
భాసించుట యనివార్య ధర్మము. అట్లు పోతనామాత్యునిపై నతనికి. బూర్వమందున్న 
కొందటీ (ప్రసిద్ద కవుల శబ్దాలంకార (ప్రభావము, కొందణీ పద్య బంధముల నేర్చు, 
కొందరిభావసంపద, కొందణేీశె లి, కొందణే శయ్యా సౌభాగ్యము గాననగును. 
ఎజ్టన న్నసింహపురాణమున( [బహ్హాదుండు విమ్హభక్తీ విడువనని తండితో జెప్పు 
సందర్భములోని : 
ఉ. “ఊషరభీజముల్‌ భసితయోగ్య ఘృతంబులు షండ కన్యకా 
న్వేషణముల్‌ ” నృ. పు. ౫ - ౨౪ 
అను పద్యమునకు ఛాయగా - 
శా అంధేందూదయముల్‌ మహాబధిర శంఖారావముల్‌ 
భాగ. ౭ - ౧౯౮ 
అను పద్యమనుకరణమని చెప్పక చెప్పుచున్నది. 
సీ. __ వాసుదేవుని పాదవనరుహంబుల భక్తి తగదను తం[డియు' 
దం|డగాడు. నృ. పు. ౫ - ౨౨ 
అను పై పద్య భావము పోతన రచనలో భంగ్యంతరమునంది నీ దిగువ రీతిని మనోహరముగ 
నిల్సినది. 


సీ.  కమలాక్టునర్సించు కరములు కరములు, 
శ్రీ నాథు వర్ణించు జిహ్వ జిహ్వ. భాగ. ౭ - ౧౯౯ 
ఉ. “పాప(డయింత కాలమును బాయక యొజ్జల యొద్దనుండి నీ 


వేపగిదిన్‌ బఠించినది యేర్పడ.. బస్బురితార్హ సారమె” 
డా రు 
నృ. పు. ౪-౫ 


. 162 


'అని హిరణ్య కశిపుండు కుమారుని విద్యను బరీక్షింప( గోరునపుడు నృసింహపురాణ 
కర్త చెప్పిన పద్యమునకు సరితూగునట్టి పద్యమును భాగవతకారుండీ దిగువ రీతిని 
గూర్చుకొనినాయడ. 


శా “చొద్యంబయ్యెడీ నింతకాలమరిగెన్‌ శోధించి యేమేమి సం 
వేద్యాంశంబులు సెప్పిరో గురువులేవెంటన్‌ బఠింపించిరో” 
చ. కటజుచిరి మెయ్యెడన విసము (గక్కితి మీతనియందు నెట్టి మా 
కఠజుచిన కాట్లకున్‌ శిశువుకాయముతోలును (సుగదయ్య మా” 
హరివం. ౪ - ౪౩ 
అనునది భాగవతమున నిట్లు మారినది. 
ఉ. _ ముంచితి వార్టులన్‌ గదల మొత్తితి శె లతటంబులందు. [దొ 
క్కించితి శస్తరాజి. బొడిపించితి మీంద నిభేం[దపంక్తి రా” 
భాగ - ౭ - ౨౦౧ 


ఇట్లు భావమునందేగాక పదబంధమునను పోతన యెజ్జున నను కరించినట్లు గోచరించును. 
ఉదాహరణకీ (కంది క 


ఉ. “ఆడం బోయినప్పు డసురాత్మజుడంబుజనాభు నవ్యయుం 
బాడుడమూాడి డేన్న సదపంకజ పూజలు సేసి భక్తిమె” 
య 
నృ. వు. ౩ - ౧౪౯ 


అను నృసింహపురాణమందలి పద్యమునకు. ' బోతనార్యుడాపద బంధములతో 
పీ దిగువ పద్యమును గూర్చుకొనినాండు. 


వ్‌ ఆడదము మనము హరి రతి” 


భాగ ౭ - ౨౪౮ 


163 


ఆ. కుడిచినపుడు ని. దగూలినయష్ట్పుడు, మేలు కొనినయపుడు” 
నృ. వు. ౩ - ౧౫౦ 
దానిని పోతన దిగువరీతిని శార్దూల పద్యమున (ప్రదర్శించినాండు. 
శా “పానీయంబులు [దావుచుంగుడుచుచున్‌ భాషించుచున్‌ హాసరలీ” 
భాగ. ౭ - ౧౨౩ 
నాచన సోమనాధుడు - పోతన :- (ఉత్తరహరివంశము) 


ఉత్తరహరివంశము నుండి భాగవతకారుని యనుకరణములు రెండు రకములుగ 
నున్నవి. ౧. సామాన్యానుకరణము. ౨. విశేషానుకరణము. మొదటిదానిలో ననుకార్యములై న 
పూర్వ(గంధమందలి పద్యము లనుండి కొంత భావసామ్యము, కొంత పద్యముల కూర్చు తీరు, 
మొదలగునవి గోచరించును. ఇట్ట వానిని గొంతవలణకు శైలి కుదాహరణముగా (గ్రహా ంపవచ్చును. 
రెండవదానిలో భావసామ్యమే గాక సమాసములు పదములు( గూడ యథాతథముగా. గాని 
యించుక మార్పు తోశాని గాననగును. 


నాచన సోమనాథుని నుండ సామాన్యానుకరణములు :- 
మ. ఇతడే సాత్యకి యిమ్మహా భుజబలం బెల్లప్పుడుం జెప్ప గా” 
ఉత్తర హరి. ౪ - ౧౭౩ 
మ. ఇతడే దానవ చక్రవర్తి సురలోకేందాంగ్ని కిలాది ది” 


భాగ. ౮ - ౫౩3 


మ. వినరా! సాత్యకి, మాటులేమిటికీరా వేదండ కోదండ కే” 


ఉత్తర. హరి. ౪ - ౨౦౬ 


మ. _ వినరా డింభక్క మూఢచిత్తగరిమన్‌ విష్ణుండు విశ్వాత్మకుం 
డని భాషించెదవై న నిందుగల(డే యంచున్‌ మదో।దేకియె” 


భాగ. ౭ - ౨౮౪ 


మొదలగు పద్యములిల్టువి. 


164 


నాచన సోమన నుండి విశేషాను కరణములు :- 
ఖ్‌. నరకాసుర సంహార ఘట్టము ద సత్యభామ వర్ణనము : 
మ.  అరిజూచున్‌ హరిం జూచు జూచుకములందందందమందారకే 
సరమాలామకరంద బిందు సలిల 'స్యందంబు అందంబులై 
ఉత్తర. హరి. ౧- ౧౬౨ 
౨ను పద్యభావము ననుసరించి భాగవతకారు(డు 
ము పరుజూచున్‌ వరు ఆటూచునాంపనలరింపన్‌ 
భాగ. ౧౦ - ౧౭౮ 
ను పద్యమును రచించెనా యనిపంచును. 
). _ “తంతీవినోదంబు తడవుసై పనివేళ్ల, గొనయంబు తెగలపై 6 గోరుకొనుట 
ఉత్తర. హరి. ౧ - ౧౬౧ 
ను పద్యభావమును పోతన రెండు సీసములలో నీ దిగువరీతి వర్ణించినాడు. 
స. వీజొజక్కంగం బట్టివెరవెయింగనికొమ్మ, బాణాసనంబెట్టు పట్టనేర్చె 
భాగ. ౧౦ - ౧౮౧ 
బొమ్మ పెండ్రండ్లకు( బోనొల్లనను బాల, రణరంగమున కెట్టు రాదలంచె 


భాగ. ౧౦ - ౧౮౦ 
ఉషాపరిణయము :- 
సీ. పాంచాల పాండ్యబర్భరకిరాతాభీర, కురువిదేహవిదర్భకకుర గ్లాళ 
గాంధరమగధకొంకణ కళిందపుళింద, సింధు సౌవీరాం[ధచేర చోళ. 


ఉత్తర. హరి. ౫ - ౧౪౪ 


165 


“మాళవ కొంకణ |దవిడ మత్స్యపుళింద” భాగ. ౧౦ - ౩౪౮ 
మడికి సింగన - పోతన :- 


పోతనామాత్యునకు( బూర్వము మడికి సింగన భాగవతమునందలి దశమస్కంధ 
పూర్వోత్తర భాగములను ద్విపద కావ్యముగ రచించినట్లు తెలియు చున్నది. అట్టు 
రచించుటలో దశమస్కంధ కథా భాగమునాతండు కాండములలో విభజించి వానిని వేరే రు 
నామములతో వ్యవహరించినాండు. వానితో మధురాకాండము, కల్యాణకాండము, జగదభి 
రక్షకాండము, అనునవి మాతమే ము[ద్రితములై నవి. శ్రీ, కృష్ణు కూరుని( గంసునికడకు( 
బంపుటతో నారంభమై జరాసంధుని జయించు వణుకు( గలభాగము మధురాకాండముగను, 
రుక్మిణీ కల్యాణము మొదలు “ఉషాపరిణయము వలుకు( గల కథ కల్యాణకాండముగను, 
నృగమహారాజు చరిత మొదలుకొని శిశుపాల వధ వణకు *జగదభిరక్షో కాండముగను 
గాననగును. దానికి సంబంధించిన పూర్వోత్తర కథాభాగములు కవి రచించినట్లును, 
అవిశిధిలమై నట్టును నేత|ధ్ల్గంధ పీఠికాకారుల (వాతను బట్టి తెలియుచున్నది. 


ద్వి! భా! ఉపోద్దాతము. పుటలు ౧౧ - ౧౨ 


సమానాంశములను వర్ణించునపుడు కొన్ని కొన్ని ఛాయలు సింగన నుండి పోతన 
(గ్రహించి వానిని సీ య (పతిభతోం (బౌఢముగ( దీర్చి దిద్దినాండు. అట్టివానిలో నీ దిగువ 
నిచ్చినవి కొన్ని. 


(శ్రీ కృష్ణ బలరాములు కంసుని సంహరించి దేవకీ వసుదేవులను సందర్శించుట :- 
“మా నిమిత్తమున దుర్మనుజులచేత( 
బూని బహృున్లేశమ మీకు. గలిగె 


తనయుండె యతండు ౬... ౬౬౬౭౪00౪౭౭ 


ద్వి-భాగ. ౨౫, ౨౬ పుటలు 
భాగవతమున నాభావమించుక మార్పుతో నీదిగువ రీతిని జెప్ప (బడినది. 


సీ. “మమ్ముగంటిరిగాని మాబాల్య సౌగంధ కై శోరవయసులగోదిసిమీర 
మేనికెవ్వారలాఢ్యులు మీరకారె, యారుణము. 


దీర్పనూటేండ్లకె నజనదు.” భాగ. ౧౦ - ౧౩౮౯ 
లం 166 


నందయశోద లుద్దవుని కుశల |పశ్నగావించుట :- 
“దేవకియును వసుదేవుడు సుఖులె!” 
ద్వి. భాగ. ౩౩ పులు 
భాగవతమున నాభావ మిది :- 
క. “నామ్మిత్తుడు వసుదేవుడు” 
భాగ. పూ. ౧౦ - ౧౪౩౯ 
గోపికల విరహము :- (భమరగీతలు 
“చంచరీకమ నీవు చంచలాత్ము(డవు 
పక్షపాతివి నీవు బహు చుంబకుడవు.” ద్వి. భాగ. ౩౫ - ౩౬ పు 
అను పాదములందరి భావము భాగవతమున బహు భంగులలో? జెప్ప(బడినది. అందు. 
1. మ. “ఒక పువ్వందలి తేనె [దావి మధుపా! యుత్సాహివై నీవు వే” 
2. “భ్చుంగా కృష్ణుడు” “సమదాళీస్వరొ “రోలంబేశ్వరొ మొదలగు పద్యములు 
(పదానములు. భాగ. ౧౦. పూ. ౧౪౫౬ 
మధురానగర (స్త్రీలు శ్రీ, కృష్ణుని. జూచుట :- 
“ఈత(డే యెలనాగ యిసుమంతవా(డు 
పూతనపా(ల్హావి పారిగొన్న వాడు” 
అనుదాని భావము భాగవతమున :- 
సీ. “విడణే అక్కసి విగత జీవంగం జన్ను( బాలు దావిన మే(టిబాలకుండు 
వీడయగే నందుని వెల(దికి జగమెల్ల, ముఖమందు(జూపినముద్దు లాడు” 
భాగ. ౧౦ పూ. ౧౨౫౩ 


ఇట్లింకను మటీకొన్ని భావము లచ్చటచ్చట గలవు 
పాల్కురికి సోమనాథు(డు - పోతన :- 


పాల్కురికి సోమనాథుని నుండ పోతన (గహంచిన భావాను కరణములు చాల 


(ప్రస్తుతము సింగన (ప్రభావమేమైన పోతన పై (ప్రతిభాసించిన దాయనునంశము జూచుటకు, 
పోతనామాత్యుడు భాగవత దశ! నందు “శ్రీ, కృష్ణుడు రుక్మిణీ దేవితో విరసోక్తులాడుట” యగునంత వరకు 
మా(తమే (వాసెనను రచనను చూచుట జరిగినది. 


167 


పరిమితములు. అవి బసవ పురాణ పండితారాధ్య చరిితలలో రెండు మూడు చొట్ల 
స్పష్టముగ గోచరించును. 


“సీరాబ్రిలోపల. (గీడించు హంస 
(oa) 
గోరునే పడియల నీరు (దావంగ” 


బస. పు. ౩ - ఇళ పు 


ఈ ద్విపద పాదములు సోమనాధుని బసవ పురాణములోనివి బసవనమంతతి ........ 
క క ధనమంతయు జంగములకు వెచ్చపెట్టుచుండ రాజ్యాగహించి: “పరధనంబ 
పహరింపని బాసయం[డు పరధనంబెట్లాకో బసవ! గె కొంటి, వేయు మాటలు నేల 
వెణతుమునీకు, మాయర్టమిప్పేంచి నీ యంతనుండు” మని మందలించును. ఆ 
సమయమున బసవన 4 బతి నరనాథునితో నన్నమాటలివి. పై వాక్య రచనా విధానముననే 
గాక, భావమును గూడ ననుకరించుచు. బోతన [బహ్హాదచరి తములో భాగవతమునందు 
(బహ్హాదునిచే నీ దిగువ రీతిని సీస పద్యములో బల్కించును. 


సీ. “మందార మకరంద మాధుర్యమున. దేలు 
ముభువతబు-చోవునే మదనములకు” 


భాగ ౭ - ౧౫౦ 


ఇట్లు సమానేతి వ ఎత్తమును (గహి ంచిన యెజ్ఞన నాచన సోమన వడికి సింగనాదులలోనే 
గాక మటి కొందణీ యితర కవుల భావములను గూడ. బోతన కొంత | గహి ౦పక పోలేదు. 
వారి భావములు పోతనలో యథాతథములుగా(గాక ఛాయా మా(తముగ నుండుటచే నట్టి 
వాని నధికముగ నియక కొల (దిగ మాతమే (పసిద్ద మైన వాని నీ దిగువ నిచ్చుట జరిగినది. 


పండఉతారాధ్య చరిత :- 
“బసవలింగముకృతిపతి యఫ్టై! కృతియు 
రసికత(బండతారాధ్య చరిత” 
పండి. చ. దీక్షా. (ప. ౨౨ పుట 
పై పాదములు చదువునపుడు పోతన [వ్రాసిన ఈ కింది : - 
ర్‌ “పలికెడిది భాగవతమ(ట 
పలికించెడివాడు రామభదుండణ” భాగ. పీఠిక 


అన్న పదము తలపునకు వచ్చును. 
168 


తం[ఉపనుపున దై త్యులని | తెణుగుల బాధించినను ధ్యాన తత్సరుడె యించుకయు' 
జలింపని [ప్రహ్లాద కుమారుని వర్ణించుచు భక్తి పరవశుండె పోతనామాత్యుడు. 
ఉ. “పాణుడు లేచి దిక్కులకు బాహువులొడ్డ(డు బంధురాజిలో 
దూబు(డు హోరకృత్యమని దూటు(డు తం|డిని మి(తవర్గముం” 
భాగ. ౭ - ౧౯౪ 


అను పద్యము రచించుటలో సోమనాథుని పండతారాధ్య చరి తయందలి యీ 
దెగువ పంక్తులు ద్చోధములేమోయనిపించును. 


“హానోచ్చె నొచ్చితి నయ్యయ్య యనక 
యేనరీకు. జేసిన యెగ్గీమి యనక 


నా యక్కటాయనక” 


పండచ. పు. (పక. పుటలు ౩౦౨, ౩౦౩ 
తిక్కన -పోతన :- 


పోతనకు. దిక్క_నతో స్ఫుటమగు భావ సామ్యము కాస్సి ంచదు, కాని నిర్వచనోత్తర 
రామాయణమునందు( దిక్కనార్యుండు (పదర్శించిన శయ్యా సౌభాగ్యము పోతసలో. 
జాలవణకు( [బతిభాసంచినట్టు స్పష్టపడును. 
చ. “శుకపికసంకులత్వమున సుందర సాందలతాంత పల్లవ 
(పకర బహుచ్చవిం బుళవనంబు విహార వనంబు లొప్పుని” 
నిర్వ రా. ౧ - ౬౦ 
చ. అతుల సరస్వతీ సరిదుదంచిత బాలరసాలసాల శో 
భిత తటతుంగ రుగమగు బిందు సరంబు వినిర్గమించి 
భాగ. ౩ - ౭౬౦ 
చ. -అతడభిరాముండై పెరిగి యోవన సంపద నుల్లసిల్లుచుం 
(బతియిడరాని రూపమున |బస్తుతి కెక్కి వివాహమయ్యె వి" 


నిర్వ. రా ౨ - ౫౫ 


169 


చ. “సురుచిరభంగి నాసతి కిశోరవయః పరిపాకయైరణ 
ద్వరమణి హేమనూపుర రవంబు నెలంగంగనాడు చున్‌” భాగ. 


ఇట్లు శయ్యయందు నిర్వచనోత్తర రామాయణ భాగవతములకు సామ్యము గల 
పద్యములెన్నియోగలవు. (గ్రంధ విస్తరభీతిచే నింతమ్మాతము (వ్రాసివిడచితిని. 


షోడశకుమార చరిత - భాగవతము :- 


ఈ (గంధము నుండి సక ప్రత్తుగ నొకటి రెడు సామ్యములు శెరికి సంబంధించినవి 
కాననగును. షోడశకుమాఠర చరిితమందలి కమ లాకరుని విహారమునకును, భాగవతమందరి 
హి రణ్యకశిపుని విహారమునకును దగ్గణ సామ్యము గోచరించును. 


షోడశకుమార చరిత - కమలాకరుని విహారము :- 


మ. “చెలులుందానును వేడ్క మీర విలసచ్చృంగారు.డై తత్పురీ 
లలితోద్యానము లందుయబుప్పి తలతాలాస్యంబు లీక్షింపుచున్‌ ” 
షో. కు. చ ౨-౩ 


భాగవతము - హిరణ్య కశిపుని విహారము. 


శా. “లీలోద్యాన లతా నివాసములలో లీలావతీయుక్తుండై 
హాలాపాన వివర్ణమాన మదలోలావృత్త తా మాక్షుడై ” 
యథ క్‌ ర a 


భాగ. ౭ - ౧౦౨ 


మొదటి దానియందు రాకుమారుడు చెలులుందానును దత్పరీ లీలోద్యానములందు( 
బుష్పిత లతాలాస్యంబులీక్షీంప రెండవదాని యందు రాక్షసకులేశ్వరు(డు లీలావతీ యుక్తుండై 
లీలోద్యాన లతానివాసములలోంగేళిం దేలినాండు. అందు నాయకు (డు కలకంఠీ నినాదము లకు 
మెమణుచి వినోదింప నిందు హిరణ్య కశిపుడు హాలాపాన వివర్థమాన మదలోలావృత్త 
తామాక్షుడై విన దిరినాడు: 


షోడ శకుమార చరి తమున న ఎపకుమారుని భేతాళుడు మెచు క్‌. ను సందర మునందలి 
యీ దిగువ పద్యములోని (ప్రసాద గుణభావ (ప్రాఢథిమలు భాగవతములో రుక్మిణి కల్యాణ 
నందర్భమున రంక్మేణే (బాహ్మణునకం(౬ గృతజ్జతా నూచకవుంగా. జొవ్చు 
సమాధానమునందుగాననగును. 


170 


షోడశ. కు. చరిత. 

“ధరణీ నాయక నీదు శౌర్యమును సత్యంబుం|బతాపంబు ని 

ద్దర నెవ్వారికి లేదు నీదగు చరి తంబెప్తు విన్వారలం” 

షోడశ కు. చ. ఆ. ౫. ప. ౧౪౧ 

భాగవతము : - 

“జలజాతేక్షణు దోడితెచ్చితివి నా సందేశముంజెప్పేనన్‌ 

నిలువంబెట్టితి నీ కృపనే |బతికితిన్‌ నీయంతపుణ్యాత్మకుల్‌ ” 

భాగ. ౧౦ స్కం. పూ. భా ప. ౧౭౩౬ 

అందు భేతాళు(డు రాజును మెచ్చుకొనుట, యాతని పరాక్రమునకు. ఇందు 

(బాహ్మణుని రుక్మిణి శ్రాఘించుట తనకుపకారము చేసినందులకు. అందలి రాజు సర్వజ్ఞ 


చూడామణి, ధరణీ నాయకుడు కాగా నిందఠి (బాహ్మణు,డు సదృంధు చింతామణి, 
భూసురాన్వయ మణియెనాంయడు. 


ఇట్టే సామ్యములు గల పద్యములింకను, యనేకములు కాననగును. 
ఈ నాథుడు - పోతన :- 


శ్రీ నాథ కవీశ్వరుని భావములను బోతనార్యుండనుకరించిన జాడలధికముగ లేవు. 
ఎచ్చటనో యొకటి రెండు మ్మాతమే పట్టి చూచినచో. గాన వచ్చును. కాని సాంపుద్‌రిన 
(శ్రీ నాథుని సీసపద్యపు నడకలకు. బోతన ముగ్గు(డై నాండు. సీస పద్యములను రచించునపుడు 
కవిసార్వభౌము ననుకరింపని యాం[ధకవి యరుదనుటలో నతిశయోళక్తి లేదు. ఆం|ధమున 
స్వతంతించి రసవత్ప్రబంధములను సంతంచిన పెద్దనాదులీతని సీసపద్య పాదములనే 
తమ రచనలలో నుపయోగించుకొనినారు. పోతనామాత్యుని భాగవతమున(గూడ శ్రీ, నాథుని 
సీసపద్యపుటొయ్యారపు నడకల ననుసరించి రచింపబడిన తావులు పెక్కుగలవు. 


౧. కొన్ని సీస పద్యములందు శ్రీనాథుడు వర్యమాన వస్తువునసమాన దర్మము 
నారోపించి నాల్లు పాదములను నడపినాండు. 


సీ. తణేీపి వెనె లలోని ధావళ్యమొకకొంత 


సవసుధాకర్ణమ (దవము గా 


171 


న. (పొచిక భినవ మాణిక్య పదకం స 
కానీఖం. ౧ - ౧౨౩ 


పోతనయు నద్దాని నవలంభించి కొన్ని సీసములను గూర్చినా(డు. అందొకటి. 
సీ. _ గురుకుచ భారసంకుచితావలగ్నంబు 
దనరాళు నాకాశతలము గాం” 

భాగ. ౩ - ౭౩౪ 


౨. సీసపాదములు నాలుగును. (బత్యేకముగానేక సమాసము చేసి [క్రింది యాటవెల(దిలోనో 
తేంటగీతిలోనో [క్రీయను విన్యసించుట శ్రీ నాథుని సీస పద్య భంగిమలలో నొకటి. 


సీ. _ ధూర్దండ ఘట్టన [తుటితగహగ్రాహ 
ధూళిపాళీమి ళద్ద్యుస్థలములు” కాశీఖం. ౧ - ౧౨౭ 
పై తీరు పద్యములను బోతనయు సృష్టించినాడు. అందొకటి. 
సః “హలకులిశాంకుశజ లజధ్వజచ్చ(త 
లాలిత లక్షణ లక్షితములు” భాగ. ౩ - ౯౨౯ 


౩. శ్రీనాథుని ససపద్యపు సాంపులలో మణీయొక (యోగము, [పతిపాదమున రెండేసి 
సమాపకవాక్యములు (కమబద్ధముగానడపుట. 


సీ. “ఒకడీవి కొకకొండ యుదయా।దియెయుండు 
నది యొండు దీవికి నస్త శిఖరి” కాశీ. ఖం. ౧ - ౧౨౯ 

భాగవతము నుండి 

సీ.  “గంధవాహుండు మందగతిననుకూలు.డె 

వీచెనల్టిక్కులు విశదమయ్యె” భాగ. ౪ - ౨౯ 

౪. ప్రతి పాదము నొకొక్క (ప్రత్యేక సమాపకవాక్యముగా, అనలా నాల్గు పాదములు 
నాల్ను (ప్రత్యేక వాక్యములుగా సీసపద్య రచన చేయుట మరి యొక విశేషము. 
సీ, (ప్రాలేయ కిరణబింబంబు వెల్వెల6 బారి 


యస్తాచలంబు సె సత్తమిల్లె" కాణీ. ఖఏ. ౧- ౧౨౨ 


172 


ఈ నాల్గవ (ప క్రియకు చెందిన పద్యములు భాగవతమున లెక్కకు నెక్కువగానుండు 
టచే నీరచనకు( బోతన యక (పతే వక న్హానమందికొనినా(డు. 


స్త అందంద కురిపించి రమరులు మునినాథ' 
వితతివియ్యంబంద విరుల వాని భాగ. ౪ - ౪౩౬ 


౫. _ సీస పద్యములను రచించునపుడు పోతన శ్రీ నాథుని నుండి వర్ణన సామ్యమును 
గాడ (గహ రల (పదర్శించినాండు. 


సీ, “కబరికాభరంబు క సుక విరులతో 

నవటుదేశంబుపై నత్తమిల్ల” కానీ, ఖం. పీఠిక ౩ 
సీ. “కటీవిరాజిత పీత కౌశేయ శాటితో 

వితతకాంచీ గుణద్యుతి నటింప” భాగ ౩ - ౫౩౮ 


పోతనామాత్యుని శబ్దాలంకార (బయత్వము భాగవతమున గంగా (సవంతి వల 
బలురీతులలో గాననగును.౧ ఆతని శబ్హాలంకార రచనాచణత్వమునకు భాస్కర రామాయణ 
కర్త పాల్కురికి సోమనాధులు కొంత యుద్బోధనిచ్చియుందురు. అంత్యాను |ప్రాసమునకు 
భాస్కర రామాయణము, మిగిలిన శబ్జాలంకార (ప్మకియలకు. గొంత పాల్కురికి సోమనాథుని 
వృషాధిపశతకమును నాలంబనసములుగా గ గ“చరించుచున్నవి. 


భాస్కర రామాయణము - భాగవతము :- 


మ. _సతతాక్తిర్ణములొ పురింజెలటె భాస. బాల. ౧౬౯ 
మ. ధరణీశుంగనగాధి పుత్తు(డు భాస్క_. బాల. ౧౭౬ 
ఉ. _ బాబుడశక్తుడత(డను భావము భాస. బాల. ౧౮౭ 
మ. అతు లోత్సాహ ధురీణులై భాస్క. బాల. ౨౨౧ 
ట్‌. పాటీత దుష్ట, సత్త్వ భాస్క. బాల. ౨౬౧ 





౧. అవియని స్టయు(బోతన కవిత్వ విశేషములను [బకరణమున (వాయంబడినవి. 


173 


ఉ. జంగమ వల్టులో భాస్క. బాల. ౩౧౯ 


మ.(స.'ఘనులారాజన్య సూనుల్‌ భాస. బాల. ౩౫౭ 
సీ. జలమధ్య సందీప్త భాస్క. బాల ౫౩౨ 
మ. అరుదేరంబొడ గాంచిరి భాస్క. బాల. ౭౪౯ 
శా. ధీరోదారుండు నిర్వికారుండు అయోధ్యకాండ ౫ 
భాగవతము $= స్కంధము పద్యము 

కలు(గ(డే నాపాలి కలిమి సందేహించి ౮ ౨౭ 
అట జనికాంచె ౮ ౪౨ 
కలభంబుల్‌ సెరలాడు లా ౩౫ 
ఇది నాకు నెలవని ౮ ౫౫౬ 
మనుడుగ[మొక్కెదన్‌ ౯ ౩౬౦ 
ఉరుతరా[శాంతాహి ౯ ౬౦౦ 
తనువుననంటినధరిణీ ౧౦ ౨౯౮ 
స్తంభాదికంబులు తనకు నడ్డంబైన ౧౦ 3౭౩ 
వశ్వమోహనమైన ౧౦ 2౬౩ 


పాల్కురికి సోమన - పోతన :- 


పాల్కురికి సోమనాథుండు శైవవాజ్మయ కర్తలలో సుప్రసిద్దుడు. ఆతండు 
భాషయందును భావమునందును ఛందము నందును అవలంబించిన సా పతం త్యము 
తత్పక్కికలు సర్వజనై క వేద్యములు. పోతనయు మొదట తన మొదటి కావ్యమగు వీరభ(ద 
విజయమును రచించు నాయటేీకి శెవుడు. ఆతనికింబూరు నడ న పాల్కురికి సోమనాథుండు 
మత విషయమునను సాహి త్య విషయమునందును గూడ. బోతనకు నొరవడయెనాడడు. 
సోమనాథుని వ పాధిప శతకమునందలి శబ్దాల ంకార వెచితిపోతనపై (పక ్రష్రనుగు (పభావమును 
జూపీనని ; యిటనొక (ప్రశ్న. ఆంధ వాజ్మయమున శతకములని యు శబ్దాలంకార 


174 


బాహుళ్యముంలే యగుచుండగా వృషాధివ శతకము (వ త్యేకముగ పోతన 
కుద్భోధకమైనదనుటయేమని. పోతన మొట్టమొదట శై వుడగుటయు, వ షాధిప శతకము 
శెవ (గంధములలో నొకటి యగుటయు, అప్పటికి యణ(నలా పోతనకుబూర్వము 
శబ్దాలంకారములందరలి యన్ని భంగిమలను (ప్రదర్శించిన శతకములలో నిదియే మొదటి 
దగుటయు దానికి గారణము. అందుచే సోమనాధుని వృషాధిప శతకము పోతన విషయమున 
శతకసామాన్యమునుండి (పతే వకింపయబడినవి. 


వృషాధిప శతకకారు(డు శబ్దాలంకారము లలో, ముఖ్యముగా (ప్రతిపాద (పేత్యకాంత్యాను 
(పాసము సర (తాంత్యాను (పాసము, అనువానిని పలుసార్జు వాడినా(డు. అవని (యు పోతన 
రుచికింపగుట చేత అవి యాతని స్వభావముతో మిళితమై తరువాత యాతండు నిర్మించుకొన్ని 
శబ్దాలంకారజ లనిధియందు తరంగాయమానములై తమ (పతే గ్థకతను నిరూపించుకొను 
చున్నవి. వానికి దిజ్మాతముగ రెండు మూండుదాహరణములీ దిగువ నీయబడినవి. 


(ప్రతిపాద (పత్యేకాంత్యాను (పాస - సోమన :- 

“సరసవచస్క నిర్మలయ శస్కశివై క్య మనస భక్త హృ 

తృరసజ గేహక్షుప్త భవదాహదయాపరివాహ చితుుఖో” వృ.శ.ప. ౩౯ 
భాగవతము 

“నిరుపమగుణజాలా! నిర్మలానందలోలా 

దురిత ఘనసమీరా! దుష్టదై త్య పహారా!” భాగ. ౨ - ౨౮౮ 
సర్వ(తాంత్యాను (పాసము - సోమన 

“నందితభక్త బృంద యవినాశరదాంశుముఖారవింద సా 

నదలినీత కందకరుణామకరంద రసోపలాలిత” వృషా.శ.ప.౩౨ 
భాగవతము 

“బాలు (ప్రభావిశాలు హరిపాదపయోరుహ చింన[కియాలోలు” 

మొదలగున్నవి భాగ. ౭ - ౧౨౭ 


వీరభ్మద విజయ రచనావసరమున( బోతనపై సోకిన పూర్వకవుల (ప్రభావము :- 


175 


నన్నయతిక్కనలు - పోతన 

పోతనామాత్యుని [ప్రథమ కృతియగు వీరభ(ద విజయము నందు6 గూడ నాతనికి( 
బూర్వులై న (ప్రసిద్ద కవుల [ప్రభావము గోచరించును. అందు గొన్ని నన్నయ తన భారతాది 
ఫర్వకృత్యాదిని “శ్రీ, వాణీగిరిజాశ్చిరాయ” భార - అది. ప. ౧. కో అను కోక రూపమునను, 
తిక్కన తన విరాట పర్వ కృత్యాదిని “ శ్రీ యన గోరినాబరంు చెల్వకు. జిత్తము వల్లవింప” 
భా.వి. ౧ ప అను పద్య రూపమునను |తిమూర్త్యాత్మకముగ( గావించిన స్తుతిని పోతన చదివి 
చిన్ననాండే యాభావమును మెచ్చి యాకళించికొనినాండు. అది వీత భద విజయ కృత్యాదిని 
రూపాంతరమున నీ దిగువ రీతిని గాననగును. “సిరియును వాణి గౌరియును జెన్నగుకన్యకు” 
వీర. విజ. ౧. ఆశ్వా ౧౧ పద్యము. 
ఉత్తరహరివంశము - వీరభ[ద విజయము :- 

నాచన సోమన సత్యభామ యుద్ద సందర్భము నందుజెప్పిన “హరి. జూచున్‌ 
పరుజూచు” అని చెప్పిన భావమును పోతన చూచి మెచ్చి తలయూచి యద్దానిపై 6 దనకు, 
గల మక్కువకు( జిహ్నముగ నాభావమును వీరభ[డ విజయ భాగవతముల రెండింటను 
Er వీరభ్యద విజయమున మన్మధుడు శివుని పై బాణ పయోగము చేయు 
నపుడు. “విలు జాచున్‌ వెలి జాచు.ంజూచు సురలన్‌ ” వీర. వి. ౨ఆ. ప ౧౦౧ అని యా 
ఛాయను |బదర్శింది మరల భాగవతమున సత్యభామ నరకాసురునితో యుద్దము సేయు 
సందర్భమున స్మరించినాయడ. 
హరివంశ - వీరభ్మద విజయములు :- 

హరివంశమున(భార్వతీ పరమేశ్వరుల [క్రీడల వర్షించునపుడు చెప్పిన “కంఠకాళిమదన 
కంఠంబునకు నూత్న” (హరి. ఉ. భా. ౭. ౭౧) అను భావము వీరభ్మద విజయమున 
మన్మధేంద్రుల సంభాషణావసరము నందు. జెప్పిన “కలకంఠ గణముల కలనాదముల 
తోడంగల హంసంబు గడలు కొన(గ” (వీర. విజ. ఆ. ౨. ప. ౬౩) అను పద్యమున 
నుద్చోధకము కానోపు. 


భాస్క్టరరామాయణము - వీరభ(ద విజయము :- 
వీరభద విజయమున మన్మధ దహనానంతరము రతీదేవి విలటించు ఘట్టములోనిదగుః- 
ఉ.  “ఏవలరాజు భార్యను నుపేందుని కోడల శంభు చేత నా” 


ఏర. విజ. ౨-౧౨౪ ప 


176 


అను రచనము భాస్కర రామాయణమునదు (సీతాపహరణానంరమున) సీతరామునుద్దెశించి 
విలపించు ఘట్టమును దలయెంచుచున్నది. 


ఉ ఏ జనకాత్మజన్‌ దశరధేశ్వరుకోడల రాముభార్య. జుండో” 
భాస్క. రామా. యు. కొ. ప. అం 


ఆం(ధవాజ్మయమున సీతమ్మ శోకమునందున్న ముద్ద రాలితనము, బేలతనము 
మతేయొక పాత్రలో కానము. ఆచ్చాయ మరల వీరభద్ర విజయకారుండు రతీ 
విలాపమునకు( దెచ్చినాండు. రతీ విలాపమును వర్ణించిన కాళిదాస నన్నె చోడాదులా 
ఘట్టుమును చమత్కారమగను [పొఢముగను వన్నెలు చిన్నెనలు చేర్చి వర్రించిరి. అంతియే 
కాదు. వారా సందర్భమున నామె యందు గామ వఎహ్యలత మును (బధానముగ' 
(బదర్శించిరి. పోతనకు సీతమ్మ శోకమందలి ససారళ్యము అమాయికత్వమే నచ్చినవి. 
అందులకే భాస్కరుని స్మరించి ఆ ఛాయను (బదర్శించినాండు. 


కాశీఖండము - వీరభద విజయము 


వీరభ్యద విజయమునందలి దక్షుని యజ్ఞ వృత్తాంతము దధీచి శివునకు. జెప్పు 
సందర ములోని : 
సీ “నీలకంఠునకు నెచ్చెలికాండు కాండొకో 
యటమటీండైన యీ యంబుజాక్షు( 
తే. ఏమికుడువంగ వచ్చితిరిందు మీరు 
తాము పాలించు నట్టి లోకములు విడచి 
పంచవదనుని కను జేవురించెనేని 
తక్షణంబునదమయాళ్ల (తాళ్లు దెగవె” వీర.వి. ౪.౪౭ ప. 
అను సీస పద్య రచనము శ్రీ, నాథుని కాశీఖండము లోని దక్షేశ్వర లింగ |పాదుర్చావ 
ఘట్టమునందలి : 
సీ. “గితికంధరునకు నెచ్చెలి కాడు గాండొకో 
యటమటీండై న యీ యక్షభర్త” 
తే. _ డేమికుడు వంగ వచ్చి నారిండ్ర విడచి 
హరుని వెరివెట్టినట్టి యీ యాగమునకు( 
బంచవదనునికను జేవురించె నేని 
తక్షణంబున( దమయాం।డ (తాళ్లు దెగవె, కాశీ. ఖ. ౭.౬౦ ప. 


177 


అను రచనమునకు యథాతథానుకరణము సీస పద్య పదములందలి రచనలో 
నించుక భేదమున్నను తేటగీతి మా తము యథాతథముగా |గహి ౦ప(బడినది. శ్రీ నాథుని 
సీస పద్యాయరంభమందలి “శితికంధరునకు” అను పదము పోతన రచనలో “నీలకంఠునకు” 
అని మారుటలో [ప్రాసపూర్వాక్షర నియమము సడలినది. 


ఇట్ల మంచన కేయూర బాహు చరితము మడికి సంగనార్యుని వాశిష్టరామాయణము, 
జక్కన వి[కమార్క చరిత మొదలగు [(గంథముల (ప్రభావము పోతన క తులలో నచ్చట 
ఛాయా మ్మాతముగ చూపట్టును. కాని నస్పుటములగు వానిని బహుధా విపులీకరించుట లో 
(యోజనమంతగా లేదని భావించి సు ఎటములగు వానిని మతమే యీ |పకరణమున 
వివరించితిని. 


178 


8. భాగవత తత్త్వము - ఆంధ్రలోకమునకు6 
బోతన యిచ్చిన సందేశము 


ఆంధ లోకమునకు(బోతన యిచ్చిన సందేశమేమి? ఈ (పశ్నకు సమాధనమీయ 
వలయునన్నచో(దత్మృతమగు భాగవత తత్త్వము నెణుంగ వలయును. పోతన రచించిన 
(గ్రంథములలో భాగవతముత్తమోత్తమము. భాగవతము పురాణములందెల్ల (శేష్టము. 
ఇందులకు. [బాచినములగు |గంథములనేకములు (ప్రమాణములు. భాగవత [గంథమును 
గూర్చి గరుడ పురాణమున నిట్టు చెప్పండి యున్నది - 

“అరోయం (బహ్మ సూ(తాణాం భారతార్హ విన్నిరయః: 

యఖ థి రిం 

గాయత్రీ భాష్య రూపోఒ సావేదార్థ పరిబ్బంహి తః 

పురాణానాం సామరూపః సాక్షాదృగవతోదితః 

ద్వాదశ స్కంధయుక్తో యం శతవిచ్చేద సంయుతః 

(గంథో౭ ష్టాదశ సాహ సః శ్రీ మద్చాగవతాభిథః” 
ఇట్ల మత్స్య పురాణమున :- 

“యతాధికృత్య గాయ।తీం వర్థ్యతే ధర్మ విస్తరః 

వృ తాసురవధోపేతం తదా గవతమిష్యుతే 

అజ్ఞాదశ సహ్మసాణి పురాణం తత్స కీర్తితమ్‌.” 
న్యాందమున వలా 

“గంథ్‌ఒమ్టాదశ సాహసోద్వాదశస్కంధ సమ్మితః 

హయ[గీవ ([బహ్మ విద్యాయ(త వృ(తవధస్తథా 

గాయ।త్యాచ సమారంభస్తదె SS భాగవతం విదుః” 


భక్తి జ్ఞాన వె రాగ్య బోధకమగు భాగవత పురాణము సర్వవురాణ శేష్ట మనుటకు 
దానిపె వెలసిన వ్యాఖ్యలే సాక్ష్యము. 


179 


న్‌ 


Pr a 


ము 


(౧౩. 


౧%. 


౧౫. 


౧౬. 


0౭. 


౧౮. 


అమృత తరంగిణి 

ఆత్మ (ప్రాయ 

కృష్ణవది 

చై తన్య చం,దిక 

జయమంగళ 

తత్వ (ప్రదీపిక 

తాత్స ర్య చం,దిక 

తాత్పర్య దీపిక 

భగవల్రీలా చింతామణి 

రసమంబి 

శ్రీ నివాసకృత (ప్రకాశవ్యాఖ్య 

శుకవక్షీయ (ప్రబోధిని, (జనార్దన భట్ట నరహరుల టీకలు) 
కల్యాణ “రాయి కృత తత్త్వదీపిక. కృష్ణ భట్ట కారసాధుల టీకలు, గోపాల 
చ| క్రవర్తిటీక, 

అన్యయబోధిని. చూడామణి చ| కవర్తికృతము. 

భావ ప్రకాశిక నరసింహాచార్యకృతము. యదు పతిటీక. 
వల్లభాచార్య కృత సుబోధినీ వ్యాఖ్య 

విజయధ్వజ తీర్థ కృతపద రత్నావళీవ్యాఖ్య. విఠలదీక్షితుని టీక. 
సారార్థదరిశని : విశ్వనాథ చక్రవర్తికృతము. విష్ణు స్వామి కృత టీక. 
భాగవత చం|దిక. వీరరాఘవ కృతము. 

భావార్థ దీపిక శివరామకృతము 

భావార్థ దీపిక (శ్రీ ధరకృతము 


. స్నేహపురణి; కేశవదాసకృతము. శ్రీ నివాసాచార్యులును సత్యాభినవ తీర్చులును 


సుదర్శన సూరియు [వజభూషణుండును [వాసిన టీకలు. 
హరిభానుకృత భాగవత పురాణార్క[ప్రభ 


భాగవతపురాణ (ప్రథమ శ్లోక టీక. జయరామమధుసూదన సరస్వతులచే 


(వాయంబడినది. 
180 


౨౫. వల్లభాచార్యక పత పంచమస్కంధ టీక. 

౨౬. సుబోదిని. బాలకృష్ణ యతికృతము. 

౨౭. వై ప్రవతోషిణి. సనాతనగోస్వామి కృతము 

౨౮. వాసుదేవక ఎత బుధరంజని 

౨౯. నిబంధ ప్రకాశ, విటుల దీక్షిత కీతము. 

3౩౦. అను[కమణీక. వల్లభాచార్యక తము. 

౩౧. ఎకాదశస్కంధ తాత్సర్య చం దిక. (బహ్మానందక తము. 
౩౨. అనుకమణిక. బోవదేవకృతము. 


ఈ వ్యాఖ్యలే గాక భాగవత పురాణమునకు సంబంధించిన (గంథము రితరములనేకములు 
గలవు. రామానంద తీరులు, [ప్రాయదాసు, విశ్వేశ్వరులు, పురుషోత్తములు, శ్రీ నాథు(డు. 
బృందావన గోసా మి, విష్ణుపూరి, సనాతను(డు మొదలగు వారు భాగవత పురాణ తాత్పర్యమును 
నిర్ణయించుటకై యనేక (గంథములను (వాసిరి. పూర్ణ పజ్ఞాలు గూడ(దమ మహా భారత 
తాత్పర్య న్నిరయముతో పాటు భాగవత తత్త్వ న్మిర్భయమను [గంథమును (వాసిరి. ముఖ్యములగు 
భాగవత శ్లోకములు గిన్ని యిందు దాహృతములై యున్నవి. భాగవత తాత్పర్య 
న్నిరయముపై వ్యాఖ్యలు పెక్కువెలసినవి. అందుంగొన్ని యిట! బేర్కానంబడును. 


౧. _ భాగవత తాత్పర్య వ్యాఖ్య. నామాంతరము తాత్సర్యబోధిని. 
౨. భాగవత తాత్పర్య నిర్హయ వ్యాఖ్యానివరణము. 
3. భాగవత తాత్సర్య నిర్ణయ వ్యాఖ్యా (పబోధిని. 
అ భాగవత తాత్పర్య నిర్భయ వ్యాఖ్యా పద్యరత్నావళి 
౫. భాగవత తాత్పర్య నిర్ణయ వ్యాఖ్యా (పకాశ 
భాగవత తాత్పర్య నిర్భయటీక 
ఈ వ్యాఖ్యలను బట్టియే శ్రీ మద్భాగవత పురాణమునకుగల | ప్రాశస్త్యము స్పష్టము. 
ఇన్ని వ్యాఖ్యలు భారత రామాయణములకు (గూడ లేవు. 


భాగవత మహా పురాణము :- 


పురాణములు రెండు విధములు - మహా పురాణములు, ఉపపురాణములు. ఉప 
పురాణములనే సామాన్యముగా. బురాణమని వ్యవహరింతురు. దాని లక్షణములైదు :-= 


18 1 


సర్గము; (పతి సర్గము; వంశము; మన్వంతరము; వంశాను చరితము. ఈ యైదును గాక 
మణీయెదులక్షణము లు గలసన మహా పురాణమగును. ఆ లక్షణములు :- ౧. స్థానము, 
౨. పోషణము, ౩. ఊత్కి (వాసన), ౪. నిరోధము, ౫. ముక్తి. ఈ పది లక్షణములును 
గలదిగావున భాగవతము మహా పురాణమగుచున్నది. ఇత నీ లక్షణ వివరణము - 
అవ్యక్తమందు గుణ పరిణామముచే( గల్లు మహదహం కార పంచతన్మాతతాగ గనాది మహా 
భూత సృష్టియే సర్గము. ఈశ్వరునిచే సృజింప(బడిన |బహ్మాండ శరీరాభిమానయగు 
హి రణ్య గర్భునిచేంజేయంబడీన చరాచర భూత సృష్టియే (పతి సర్గము. లోక సంరక్షణార్థము 
భగవంతు(డు మత్స్యకూర్మద్యవతారములను ధరించి జగదక్షగావించుటయే స్థానము లేక 
స్థితి. దీనికే వైకుంఠ విజయమనియు నామాంతరము గలదు. భగవద్దర్శితమగు భక్త 
జనాను[గహమే పోషణము. భగవదును[గహము వడసిన స్వాయంభువాది మనువుల సద్దర్మ 
వివరము మన్వంతరమన(డును. కర్మవాసన లూతులనంబడును. భగవంతుని లీలావతార 
చరి తములును హరిభక్తులగు సంబరీషాదుల చరి తములును వంశాను చరితము లనంబడును. 
పరమాత్ముని యోగ నిద ననుసరించి జీవులు నిజోపాధులతో( గూడ సేకీభవించుటయే, 
లయ మనంబడును. దీనినే నిరోధమనియు. చెప్పుదురు. (పకృతి సంబంధములు 
సడలినంతనే జీవుడు స్వస్వరూపముతో. |బకాగించుటయే ముక్తి యనంబడును. 
జగములకెల్లనుత్పత్తి స్టితిలయము లెవ్వని వలన గలుగునో యతండే |బహ్మమనియు( 
బరమాత్మండనియు భగవంతు.డనియు న్మాశయమనియు. జెప్పంబడును. ఈ పది 
లక్షణము లును భాగవత [గంథమున. దృతీయ స్కంథము మొదలు పం[డైండవ స్కంధము 
వలటుకు( (గమముగ నిరూపంప(ంబడియున ్నవి. అనగా నొక్కొాక్క స్కంధమునందొక్క్కాక్క 
విషయము (ప్రాధాన్యమును వహి ంచుననుట. ఇతరాంశములు గూడ, ద(తో ఏ దబలకములుగ 
నుండవచ్చును. 


బృహదారణ్య శ్రుతి 


ఇందు “ఇతిహాసాది శబ్దము లెమిదియు వేదములందు(గల యష్ట విధార్థ వాదము లను 
జెప్పు చున్నవనియు బుగ్వేదాది శబ్దములు అథి ఎధానమును జెప్పు చున్నవనియు శీ శంకర 
భగవత్సాదులభిపాయపడిరి. కాని భామ్య వార్తిక కారులగు శ్రీ సురేశ్వరాచార్యులా శబ్దము 
సుపసిద్దము లగు పురాణేతిహాసాదు లే కాని యన్యములుగానే రవనియు నట్ల్టన్యార్థమును 
గల్పించి (పసిద్దార్థమును విడనాడుట సమంజసముగాదనియు నుద్దాటించిరి. 


ఈ (క్రింది వాక్యములు గూడం బై యంశమునే (ధువపటుచుచున్నవి. 


182 


“పురాతపశ్చచారో(గమమరాణాంపితామహ : 
వేదాః (పతిష్టితాస్సరే పురాణేసా త సంసయళ” 
నారదీయము, తత్త సందర్భము 


ఇందు వేదార్థముకంు బురాణార్ధమే గణినీయమని చెప (బడి యున్నది. ఇయ్యది 
కేవలమౌపచారిక వాక్యమనరాదు. వేదములందలి కర్మకాండమంతయు సత్త్వ నిష్ణులగు 
జ్ఞానులకంతగా నుపాదేయము కాదు. వేదములందును' గర్మకాండయు ముఖ్యముగా గీతా 
శ్నాస్తమునందును గర్లింపంబడియే యున్నవి. 


“వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతివాదినః 

కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మఫల[పదామ్‌ 
(కియావిశేష బహుళాం భోగ శ్వర్యగతిం (పతి 

భోగై శ్వర్య (పసక్తానాం తయాపహృతచేతసామ్‌ 
వ్యవసాయాత్మికాబుద్ది స్పమాధేనవిధీయతే”. 

“తై గుణ్య విషయావేదా 'నిసై గుణ్యోభవార్డునొ (గీత) 


కావున నిందు “వే దార్జాదధికంమన్యే” అనుమాటకు మనమాశ్చర్య పడంబనిలేదు. 
ఇట్లు స్కాందమున వేదవిదుండయ్యు. బురాణార్థమునెణుంగనిచో నాతడు విచక్షణ 
శూన్య(డగుఉనని చెప్పబడియున్నది. 


“వేదవన్నిశ్చ్ళలం మన్యే పురాణార్థం ద్విజోత్తమాః 
వేదాః |పతిష్టితాస్సర్వే పురాణేనాత సంశయః స్కాంద - (ప్రబాసఖిండ. 


పురాణములు వేదతుల్యములనునది సునిశ్చితము. కాని పురాణములన్నియు కే 
(తోవను నడచినవి కావు. అవి మణల ముతే అుగులు క 


౧. సాత్తికములు, ౨. రాజసములు, ౩. తామసములు.. 


“పంచాంగం చపురాణం స్యాదాఖ్యానమితరంస్మృతమ్‌ 


183 


సాత్త్వికేషు చ కల్పేషు మహాత్మ్య మధికంహరే : 

రాజసేషు చ మహాత్మ్యమధికం [బహ్మణోవిదు : 

తద్వదగ్నేశ్చమహాత్మ్యం తామసేషు శివస్యచ.” 
మత్స్య పురాణము. 


ఇందు( దామసములకంకు రాజసములును రాజసముల కంటె సాత్తికములును 
(బశస్తతరములు. సాత్త్వికములందు భాగవతముత్తమోత్తమము. భాగవత ప్రథమ క్షోకార్టము 
*౬ భాగవత (ప్రథమ క్షాకమునందే తదర్హమంతయు నిమిడియున్నది. భాగవత తత్త్వము 
నెతుంగవలెనన్నచో నా క్లోకార్థమును డెలిసికొనుట యొంతయు నావశ్యకము. 


“జన్మాద్యస్యయతోఒ న్వయాదితరత 
శ్చార్ధేస్వ భిజ్ఞః స్వరాట్‌ 
తేనే (బహ్మహృదాయ ఆదికవయే 
ముహ్యంతి యత్యారయః 
తేజోవారి మృదాం యథా వినమయొో 
యత్మతిసర్సో మ షా 
ధామ్నాస్వేన సదా. నిరస్తకుహకం 
సత్యం పరం ధీమహి. 
దీనికి. బోతన చేసిన యాం(ధ్రీకరణ మాంధ్రీకరణ విధానములో నీయంబడినది 


“అర్భ్జోయం |బహ్మ స్మూతాణా” మ్మనునది భాగవత విషయమున సర్వథా సత్యము. 
పిండీకృతమగు భాగవతార్ధమే యీ శ్లోకము గావున నిందును (బహ్మ సూతార్టము స్పష్టము 
కావలెను. 


“అథాతో (బహ్మ బిజ్జసా” అనునది (బహ్మ సూ[తములలో మొదటిది. ఈ 
సూ(తార్థము “జన్మాద్యస్య” యను శ్లోకముయొక్క_ తృతీయ చతుర్ధపాదములందిమిడి 
యున్నది. తేజోవారి - ధీమహీ ఈ సూూతమున కర్ణమిది :- అథ అనంతరము; అతః 

184 


అందువలన; [బహ్మజిజ్ఞాసా [బహ్మమును గూర్చి పర్యాలోచన యనుట. ఇందలి 
(బహ్మపదవాచ్యుండు పురుషోత్తముడే. అతండప్రాకృతగుణ సమన్వితుండు. అనంత 
కల్యాణ గుణ పరిపూర్ణుడు. ఇట్టేవాడు భగవంతుండొక్కండే. అతడే శ్రీ కృష్ణుండు. 
“కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌”. ఈ భగవత్స దము ముఖ్యముగా శ్రీ కృష్ణునకును గౌణముగా 
నవతారమూర్తులకును వర్తించును. మీది యర్థమునే క్లోకమునందలి “పరిమ్మను పదము 
దెలుపును. సంస్కృతమున. బర శబ్దమునకు ముఖ్యము, [ప్రధానము అనియర్థము. ముక్త 
(పృగహాయోగ వృత్తి వలన నిట(బరశబ్దమునకు ముఖ్యాతి ముఖ్యుండని యర్థము. అతడే 
మూల స్వరూపి. ఆతండు సర్వులయందును గలడు. కాని యాత(డు సర్యాతీతు(డు 
గూడ. 


(బహ్మ శబ్దవాచ్యుండవడో తెలసినది. ఇక జిజ్ఞాసా పదమును గూర్చి విచారింతము 
“జ్ఞాతుం ఇచా జిజ్ఞాసా”. తెలిసికొనుట యనంగ( గేవల వాచ్యార్థమును దెలిసికొనుటగాదు. 
దీనియందు ధ్యానోపాసనాదులిమిడి యున్నవి. “ధో అను ధాతువునకుత్తమ పురుష 
బహువచనపము ధ్యాయేమ. దీనికి ఛాందసమగు రూపమే “ధీమహి. అఖిలాండకోటి 
(బ్రహ్మాండ నాయకుండగు శ్రీ, కృష్ణుడు వ్యాసుని కొక్కనికే కాక సర్వ (పపంచమునందలి 
సర్వులకు సర్వకాల సర్వావస్థల యందును ధఢేయుడే. 


ఇక “అథ - అతః అను పదములను గూర్చి విచారింతము. దీనిని వివరించుటకు. 

బూర్ల్యము మనము ముఖ్యముగా గమనింపవలసిన విషయమొకటి గలదు. వేదములందు. 
గర్మ కాండజ్ఞాన కాండయను రెండు విభాగములు. యజ్ఞయాగాదులను గూరి 9 చెప్పునది 
కర్మకాండ. పర(బహ్మతత్త్యమును గూర్చి చెప్పునది జ్ఞానకాండ. కర్మకాండను జెప్పునది 
పూర్వ మీమాంస. జ్ఞానకాండను జెప్పునది యుత్తర మీమాంస. అనగా బూరో గత్తర 
మీమాంసలు (గమముగా(గర్మజ్ఞాన (పధానములనుట కర్మ కాండకుగబయూోజనము స్వర్గ 
(పాప్తి. ఇది యశాశ్వతము. పునరావృత్తి రహి తమగు మార్గము జ్ఞానమార్గమే. కర్మ ఫల 
మశాశ్వతము, పరిమితము. జ్ఞాన ఫలము శాశ్వతము, అనంతము. కాని కర్మాచరణనంతరమే ' 
జ్ఞాన మార్గమును జేపట్టువలయును. అంతదనుక మనుజుడు జ్ఞానమార్గ స్వీకరణ మున 
కధికారికాండు. అందులకే “అథి అనంతరము అను పదము. అశాశ్వతమగు ఫలము నిచ్చు 
కర్మాచరణము నందే కొట్టుకొనుట వలన ఫలమేమి? శాశ్వతమగుదానికి యత్నింపవలయును. 
అందులకే “అతః అను పదము (పయుక్తము. శాశ్వతమగునదెద్ది? అని (పశ్న. సత్యము 
శాశ్వతము; కేవలము. కావున(గేవలు(డు సత్యస్వరూపుడు. అందులకే భాగవతమున 
“సత్యిమ్మను పదము 'పరిమ్మను పదమునకు. బూర్వము (ప్రయుక్తమై యున్నది. 


185 


“సత్య” మ్మను పదమునకు సతేహి తమ్‌” అని వ్యుత్పత్తి. అనయా నెవ్వని యునికి 
వలన సర్వమును నిఠిచి యున్నదో యట్టి సత్స్ఫ్వరూపుడనుట అట్టి సత్తకు(గారణము 
జానము. జానమానంద హేతువు. ఉపలక్షణచే జ్ఞానానంద స్వరూపుడని చెప్పనగును. 
= Cg కా 
అందులకే (శుతి “సత్యం జ్ఞానమానందం |బహ్మ” తై ౨-౧-౧ యని చెప్పుచున్నది. 
అనగా నా పర బహ్మము సచి సదానంద వ్మిగహు(డనుట. 


“ధామ్నా --- కుహకమ్‌” అనునదియు నా శకేవలు(డేల పరశబ్ద వాచ్యు(డో 
చెప్పు చున్నది. ధామ శబ్దమునకు (దేజమని. యర్థము. కుహక శబ్దమునకు మాయయని 
యర్థము. ఎయా శక్తని జయించుటకు భగవదను[గహము కావలను. ఆ యను[గహము 
కేవల భక్తి సాధ్యము. అందులకే గీతా శాస్తమునందు. గూడ “దె వహ్యేషా గుణమయీ 
మమమాయా దురత్యయా, మామేవయే (పపద్యంతే మాయామేతాంతరంతితే” అని 
భగవానుడు చెప్పియున్నాడు. “స్వనధామ్నా సదాన రస్తకుహకి” మ్మనుటచే మాయా శక్తి 
దురత్యయయయ్యు భగవంతునకు నిత్య విధేయయే యని తెలియుచున్నది. 
(తిగుణాత్మకమగు మాయను జయించుటకే (బహ్మజ్ఞానమావశ్యకము. అద్దానికి నన(గా 
(బహ్మ జ్ఞానమునకు భగవదృ్భక్తియే (ప్రాధాన సాధనము నిత్య సత్య స్వరూపు(డును 
బరు(డునగువాడే సదా నిరస్త కుహకుండు. కావుననే సదాధ్యేయుండు. 


ఇట్టు [బహ్మ సూ[త్రముల లోని (పథమ సూ(తార్టము భాగవత [పథమ కోక తృతీయ 
చతుర్ధ పాదములందిమిడి యున్నది. ఇం దక్కిన నాల్గు సూతముల యక్రమెట్టు భాగవత 
యు a యఖ వి, 
(పథమ కోక (పథమద్వితీయ పాదములందిమిడి యున్నదో పరిశీలింతము :- 


వస్తు నిర్వ చనమును ద్విధాచేయవచ్చును :- 1. స్వరూప లక్షణము (By pointing 
out its essential marks) (భాగవత (పథమ కము నందలి సత్య పరశబ్దములచే 
స్వరూప5ణము చెప్ప( బడియున్నది) 2. తటస్థ లక్షణము :- (By pointing out its 
collateral marks) ఇది “జన్మాద్యస్య యతః” అను దానిచే జెప్పంబడుచున్నది. జన్మాది 
- అస్య - యతః “విశ్వ జన్మస్టితి విలయంబు లెవ్వని వలన నేర్పడు” నని మీది 
సూూతమునకే జన్మా ద్యస్య యతః అనునది శారీరక |బహ్మ సూ[తములలో రెండవది పోతన 
యాం|ధీకరణము. [శుతియు “౧ యతోవా ఇమా నిభూతాని జాయన్తే, యేన జాతాని 
జీవన్తి య(త్స యంత్యభి సంవిశంతి” యని చెప్పు చున్నది. స్మృతియు “౨ యతస ఎర్వాణి 
భూతాని భవంత్యాదియుగాగమే” యనినుడువుచున్నది. 


వేదాంత సూతములందలి మూ(డవ సూూతమును నాల్గవ సూ[తమును మీంద్‌ి 


186 


యభిప్రాయమునే బలపఅచుచున్నవి. “శాస్తయోనిత్వాత్‌” ఇది మూండవ స్నూతము. 
దీని యర్థమును రెండు విధములుగా. జౌప్పనగును. (పత్యక్షాది (పమాణములచే (బహ్మము 
తెలియ(బడదు. అందువలన శబ్దమే యనంా (శుతి (ప్రమాణమే పరి గాహ్యము. “యతోవా 
ఇమాని భూతాని జాయంతే” ఇత్యాది [శుతి [ప్రమాణము వలననే |బహ్మ పదార్థము నెణుం 
నగును. “తత్తు సమన్వయాత్‌* అను నాల్గవ స్మూతము గూడ మీది భావమునే 
వ్యక్తీకరించును. [బహ్మతత్త్వము నెణుంగుటకు శబ్ద (పమాణమే యాధారము. య్తుక్తి 
(పత్యుక్తులుగావు. యుక్తి (పత్యుక్తుల కొక యవధి లేదు. కావున నిట ననవస్థాదోషము 
తప్పదు. పర ప్రహ్మ విషయమున (శుతిపామాణ్యము సమన్వయ మూలమున సాధ్యము. 
అనయా [శుతులన్నియు అన్వయ - ఇతరత : పర1బహ్మమునే నిరూపించుననుట. 


రెండవ సూూతమున ( జన్మాద్యస్య యతః) జగత్కారణము [బహ్మమని చెప్ప (బడినది. 

కాని యొకండు సృష్టికారణము (పథానమేల జడ [పకృతి కారాయని వాదింపవచ్చును. కాని 

యది సరికాదు. అందులకే “అభిజ్జః” కార్యము లందభిజ్ఞుండై అను పదమువాడంబడినది. 

ఇది చేతన లక్షణము కాని జడలక్షణము గాదు జగత్కారణత్వమును (బహ్మమునే తెల్పుచున్నది. 
౧ ఈ క్షతేర్నా శబ్దమ్మను [బహ్మ సూత మిద్దానినే చెప్పుచున్నది. 


వారిభక్తి భూమికలు $- 


భాగవతము భక్తీ (పధానమగు |గంథము. ఇందుధ్యేయు.డు నారాయణుడు. 
భగవద్భుక్తిని గొన్ని భూమికలుగ, మెట్టుగు శ్రీ ధరమధుసూదన సర్వత్యాదులు విభజించి 
యున్నారు. భాగవతము నందలి భక్తుల చరితములనేకములీ భూమికలకు 
సంబంధించుండును. కావున నవ్వానని గూర్చి యిట (వాయ(డును. భాగవత (ప్రథమ 
స్కంధమునదలి వ్యాస నారద సంవాదము నాధారముగా. గొని నారదుని పూర్వజన్మ 
చర్మితము నాధారముగా శ్రీధర స్వాములు తొమ్మిది భూమికలనిట్టు చెప్పియున్నారు. 
౧. మహత్సేవా, ౨.తతస్తత్కృపా ౩. తతస్తద్దర్మ శద్దా ౪. తతో భగవత్కధా |శవణమ్‌, ౫. 
తతో భగవతి రతి : ౬. తయాచదేహద్వయ వివేకాత్మ జ్ఞానమ్‌, ౭. తతోదృథఢాభక్తి ౮. తతో 
భగవతత్త్వజ్ఞానమ్‌, ౯. తతస్తత్మృపయా సర్వజ్ఞత్యాది భగవద్దుణావిర్భావః” - హరిభక్తి 
రసాయన (పధమోల్డాసములో శ్రీ మధుమాదన సరస్వతులు వానిసే పదునొకండు భూమికలుగ 
విభజించయున్నారు. 


౧. శ్రీ ధరీయము (ప్రథమ శోక వ్యాఖ్య 
౨ చూడు *- వావిళ్ల (పతి, పుట. ౪. ౧౯౨౭ (ప్రకటితము 


187 


“ఏథమంతుమహత్తేవా, తద్దయా ప్మాతతావునః 

(శద్దాతుతేషాంధర్మేషు తతోహరిగుణ (శ్రుతిః 
స్వరూపాధిగతిస్తత: 

(ప్రమవ ఎది పరానందే తస్యాధస్సు రణంతత: 

భగవద్దర్మ నిష్టాతః స్వస్మిన్‌ తద్దుణ శాలితా 

(పేమ్నూధ పరమాకాస్తే త్యుదితాభక్తి భూమికాః” 


ఇయ్యని వరునగావివరింప( బడును. (పృపధమముగడెప్ప బడినది మహత్సేవ. 
అనగా మహాత్ములగు వారిని సేవించుట. మహాత్ములనంగా నిట భాగవతులనియే 
తాత్పర్యము భాగవతులకు సదాధ్యేయు(డు భగవంతుడే. కావున భాగవత సేవయు 
భగవతే ఎవ[కందనే లెక్కింవంబడును. నారదు(డు వ్యాసునితో. దన పూర్వ జన్మవృత్తాంతమును 
జెప్పు చున్నప్పుడు మహత్సేవ వలన. గలిగిన యాన్నత్యమును వివరించి యున్నాడు. 
పూర్వజన్మమున నారదు(డొక దాసీపుత్తుండు. ఆతడు వేదవాదులకు( బరిచర్యచే సెడివా(డు. 
వారి యను[గహముననే యాతనికి భగవత ఎంరూప జ్ఞానము గలిగినది. కావుననే హరిభక్తి 
భూమికల లో (బధమము మహత్సేవ. సాధు సేవవలన( దత్కరుణాలాభము. దాని వలన 
ధర్మ (శద్ద వలన భగవత్కధా(శవణము. దాని భగవదాసక్తి. అయ్యాసక్త వలన దేహద సయ 
వివిక్తాత్మజ్ఞానము. ఆ జ్ఞానము వలన దృఢ భక్తీ. ఆ భక్తివలన భగవతత్త విజ్ఞానము. దాన 
సర్వజ్ఞత్వాది భగవద్గుణావిర్భా వంబును|గమముగా(గలుగును. భగవదర్పణ పూర్వకముగం 
జేయ( బడుకర్మము భక్తి యోగ సమన్వితంబై న జ్ఞానము నొదవించును. బాహ్య 
కర్మములగు భోజన దాన తపంబులెల్ల నాక్షర్ణింపుమని భగవంతు(డర్జునున కుపదేశించిన 
గీతార్థమును దలపోసి త్మృత్క్మమమున గర్మములాచరించువారు కృష్ణ నామకీర్తన 
స్మరణాదులంజేసిన వారగుదురు. (పణవాది మం[తపూర్వకములుగ వాసుదేవ చతుర్మూర్తి 
నామములకు భక్తితో నమస్కరించి మం|తమూర్తియు నమూర్తియునగు యజ్ఞ 
పురుషుంబూజించువా(ండు నమ్యుగ్దనుండగును. 


మహాత్ముల సేవశేయోదాయకమని బుషభ దేవు(డు కొడుకుల కిట్టుపదేశించెనుః- 
ముక్తిద్వారము మహాత్ముల సేవయని పెద్దలు సెప్పుదురు. సమచిత్తులు, (ప్రశాంతులు విగత 
(కోధులు, సుహృత్తులు, సదాచార పరులును బరమేశ్వరుండనగు నా మీది సౌొహృదంబే 


188 


(పయోజనంబని నిశ్చయించి ధర్మానుష్టానార్థము దేహభరణమను తలంపున( బుతకళ్ళత 
గృహాదుల యెడ నాసక్తి యుడిగి లోకమున సత్యంతావశ్యకంబై న యర్థంబే |గాహ్యంబని , 
తదితరములయెడ విరక్తులగు వారును మహాత్ములనంబడుదురు. ౫-౫-౨౪. 


కపిలుడు తనతల్లియగు దేవహూతికి నిష్ట చెప్పెయున్నాడు. (ప్రాకృత జనుల 
సంగముఆత్మకు శిధిలము గాని పాశమైనను సాధుసంగము వివృతమగు మోక్షద్వారము 
“అని పెద్దలు చెప్పుదురు. మూర్భుల చర్యలను భూమి వలె సహించువారును స్వార్థ 
రహి తముగ(బర దుఃఖో పశమనమునకై యత్నించు కారుణికులును, సర్వనుహృత్తులును, 
లోకమునందెచ్చటను శతువులు లేనివారును, శమదమాది గుణ సంపన్నులును, 
పరకార్యసాధకులు నగు సాధువులును, అనన్య భావమున నాయెడ భక్తిం జేసి మదర్ధంబు 
లౌకికాలౌకిక కర్మములను ద్యజించిన వార్తెత్యక్ష స్వజన బాంధవులై, మదీయ కథల 
గీర్తించుచు వినుచు సంతసిల్లుచుందురు. మచ్చిత్తులగు నట్టివారిని. దాపములు దపంప( 
జాలవు. తల్రీ! వారే సర్వసంగ వివర్ణితులగు సాధువులు. సర్వదోషహరులగు నట్టు సాధువుల 
సాంగత్యము (పార్ధనీయము. ( 3౩. ౨౫-౨౦౫) 


మహత్సేవా విషయమున ముఖ్యముగా గమనింప(దగిన యంశమొకటి గలదు. 
భక్తులయోగ్యతను బట్టి కొందకు సాక్షాదృగవత్సాంగత్య మబ్బును. కొందలుకు భగవత 
సంగమలవడును. సాక్షాద భగవతా ఎంగత్యము గలవారు కృతార్ణులు గాన వారికి భాగనత 
సాంగత్యమ నావశ్యకము. భాగవత సాంగత్యము మాతమే గల భక్తులు, తత్సలమగు 
భగవత్సాంగత్యము లభించు దనుక యత్నింపవలయును.మొదటి పక్షములో, భగవంతు,డే 
భక్తులకు నాధనము, సాధ్యము. రెండవ పక్షమున భాగవత సేవసాధనము. భగవతా ఎంగత్యము 
సాధ్యము. దేవహూతియు యాదవ పాండవులును, గోపికలును సాక్షాద బ్రగవత్సేవవలన' 
గృతార్థతనందిరి. నారద వ్యాస శుక (పహ్హాదాదులు భాగవత సేవవలన ధన్యులయిరి. 


2 తద్దయాపాొ[తతాతతః 
(oo) 


పెదపనమ్మహాత్ముల దయగలుగుటకు శిష్యులకు యోగ్యతగలుగవలెను. ఇది 
రెండవ భూమిక. వారిదయ సంపాదించుటకు పాయము తత్యౌశీల్యాది గుణాచరణమే. 
వారి సహజ గుణములనీ తీరున శ్రీ, కృమ్ణుయద్దవున కుపదేశించెను :- పరదుఃఖమును 
సహి ౦పనివా(డును ఇతరులకు [దోహము 'సేయనివాండను, నన్యులు దనకపకృతి యొనర్చి 
ననునోర్మితో సహించు వాడును, సత్త్వనిష్టగలవాండును, నసూయాదిదోష వివర్ణితు(డును 
సుఖదు:ఖము లందు సమబుద్దిగలవా(డును, యథాశక్తి పరులకు పకారముగావించువాండును. 


189 


గామచపలముగాని చిత్తముగలవా(డును నిందియ న్మిగహముగలవాండును, మ ఎదువును, 
శుచియు నపరి గహు(డు నగువా(డును, ద ద ప్ర ఫలము లకు సాధనములనాచరింపనివా(డును 
మితాహారముగలవాండును మనోన్నిగహము గలవాడును స్వధర్మస్థరుండగు వాండును 
సంసారమసారమని చింతించువాండును, సావధానచిత్తుండును, నిర్వికారియు( గష్టములు 
సంభవించినను దైన్యము నొందనివాండును దేహ సంబంధములగు జరామృత్యువులును 
(బాణ సంబంధములగు క్షుత్సిపానలును, మనస్సంబంధులగు కోకమోహము లను 
షడూర్ములకును భయపడని వాడును దేహాద్యభిమానము లేనివాడును నితరులను 
సన్మానించువాండును నన్యులకు(దత్త్వ బోధనేయంగలవాండును సర్వు లయెడస్నేహ భావముగల 
వాడును దీనులయెడ వాత్సల్యము జూపువాండును, ఆత్మానాత్మ వివేకముగల వాడును 
సాధువనంబడును. ఈ గుణములను (బయత్సముతో సాధించినవాడు మహాత్ముల 
దయకు. బ్మాతు(డగును (౧౧-౧౧-౨౮) 


గురువునకును ఉపాసింప(బోవు శిష్యునకునుండవలసిన లక్షణములను గూడ 
భగవంతు(డుద్దవున కిట్టు చెప్పేయున్నాండు. తనకు సన్మానమును గోరనివాండై 
పరగుణములందు దోషదృష్టి లేనివాండై |గహణ దక్షుండై దేహాది మమకారములు లేనివాండై 
సర్వులయెడ సోదరభావముగలవాండై, పనులయెడ( దొందర లేనివాడై, తత్త్వార్థము 
నరయనిచ్చగలవాండై, యసూయారహి తుండై, సత్యవాకృరతం[తుడై, పు త్రకళ[ త క్నేతాదుల 
యెడను పేక్షాభావముగల వాడై, లాభామును గోరనివాండై, నా స్వరూపమును దెలిసికొని 
శాంతు.డై మత్స్యరూపండగు గురువును సేవింపవలెను. (౧౧-౧౦-౫) 


ఇట్ట గుణములు గలవాండు (ప్రహ్లాదుడు. అతండు పెద్దలను సేవించు సత్స్వభావము 
గలవాడు. సత్యసంధుడడు. జితేందియుండు. (బహ్మనిష్టగలవాండు. సర్వభూతవకు 
సుహితుండు. ఆర్యుల యడుగుల కెఅంగుచు దానునివలెం (బవర్తించువాండు. దీనులయెడ 
వాత్సల్యముగల వాడు గురువులయెడ నీశ్వరభావము గలవాడు. వేయేల - అతండా 
సురంబగు భావమును పడిన మహానీయుడు. 


ఇట్టి గుణములు లేని శిష్యునియెడ మహాత్ములకు దయగలుగదు. అట్టియెడ వారి 

సాంగత్యము వలని (పయోజనమేమియులేదు. అందులకే పాతతరెండవ భూమికగా 

జౌప్ప( బడినది. ఇదియు రెండు విధములు. ఈ జన్మమున దన (ప్రయత్నము లేకయే 

కలుగు దయాపాతత మొదటిది. దీనికి భాగవతమందలి శ్రీ కంఠ |పచేత్సంవాదము తగిన 

దృవ్ధాంతము. తప్త సువర్ణ సవర్హకాంతుల వెలయించుచు, శ్రీ కంఠుండు (పచేతసులకు 

సాక్షాత్కరించెను. కృతాంజలులై న యాబర్లిష్మంతుని పుత్తులకు, నారాయణపరంబై న 
190 


శ్రీర్ముద గీత నుపదేశించెను. (అ-౨౪-౨౪-౨౫) ఇప్లే నారదునకును మునులు 
శ్రీ కృష్ణ తత్వము నుపదేశించిరి. 


(ప్రయత్నలభ్యమగు దయాపాతత "రెండవది. నారద (ధువ సంవాద మిందులకు( 
దగిన దృష్టాంతము. 


3. శద్దాతుతేషాం ధర్మేవు ఫా 


పూర్వోక్త గుణగణ సమని (తు(డై, మహాత్ములను సేవించుచున్నవానికి, తద్దర్మములందు 
(శద్దగలుగును. అనయా నేను గూడ నిస్తే యాచరించి కృతార్ణుండనగుదునను రుచి విశేషము 
జనించుననుటు. 


ఇది మూడవ భూమిక. నారదుని జీవితమేయిందులకొక (పబలదృష్టాంతము. 
4. తతోవారిగుణ [శ్రుతి :- 


ఇది నాల్గవభూమిక. దానివలన భక్తు(డు హరిగుణ |శవణాదులను జేయును. హరిగుణ 
(శవణాది కమేలచేయవలయును ? ఈ (పశ్నకు సమాధానము దశమస్కృంధము నందలి 
తొంబది యవయధ్యాయమున( గలదు. శ్రీ, శుకులిట్టునుడివిరి. 


“ఇత్థం పరస్యనిజ ధర్మ వర్తరిరక్ష యాత్త 
రారారారారా దారా రారారా (గామాద్వనంక్షితి భుజోపియముద్యదర్ధాః ౧౦-౧౦-౫౩ 
హారిగుణశుతియను నాల్గవ భూమిక సర్వభాగవత లక్షణములకు సూచకమని 
శ్రీశుకుల యభిప్రాయము. భగవదృక్తిని దొమ్మిది తెజంగులుగా (ప్రహ్లాదుడు 
చెప్పయున్నాండు. 
“శవణం కీర్తనం విష్టోః 
స్మరణం పాదసేవనమ్‌ 
అర్భనంవందనం దాస్యం 
సఖ్యమాత్మనివేదనమ్‌.” 


విష్ణు(శవణము చే బరీక్రీత్తు, కీర్తనముచే శుకుడు, స్మరణము చే. బహ్హాదుండు, పాదసేవనముచే 
లక్ష్మీ, పూజచే(బ్బథువు, వందనముచే న|కూరు(డు, దాస్యముచే హనుమంతుడు, సఖ్యము 


191. 


చే సర్హునుండు. స్వాత్మ సమర్పణముచే బలియు, మోక్షము నందిరి. 
జ 


(శవణ కీర్తనాదుల వలన గలుగు ఫలమును శ్రీ మదాం[ధ భాగవత కర్తయగు బమ్మెర 
పోతరాబిటు చెప్ప యున్నా (డు. 
౧ 
“అపశబ్దంబు లగూడియున్‌ హరిచరి|తాలాపముల్‌ సర్వసా 


పపరిత్యాగము సేయు/గా హరిన్‌ భావించుచున్‌ బాడుచున్‌ జపముల్‌ సేయుచు 
వీనులన్‌ వినుచు నృశాంతంబు గీర్తించుచున్‌ తపసుల్‌ సాధులు ధన్యులౌదురుగదా! 
తత్త్వజ్ఞచింతిఠపుమా”. 

కుచేలునితో నాతని భార్య స్మరణము చేతనే భగవంతుడు మోక్షమును గూడ 
నిచ్చునని చెప్పయున్నది. 

“కలలోనందను మున్నెణుంగని మహాకమ్రాత్ము(డై నట్టిదు 

ర్పలు(డావత ఎమయంబునన్‌ నిజవదాబ్దాతంబులులంబు లో. 

దలగవన్నంతన మెచ్చి యార్తిహరు(డై తన్నైననిచ్చున్‌ నుని 

శృల భక్తిన్‌ భజియించు వారికిడ(డే సంపద్విశేషోన్నతుల్‌ ” 


భాగ.౧౦.౭౭౧ 


మాలాకారు(డిట్లు భగవద్భాగవతపాద సేవాభాగ్యమును దనకు( [బసాదింపుమని 
శ్రీ కృష్ణుని వేడినాండు. 


క. నీ పాదకమల సేవయు 
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం 
తాపారభూత దయయును 
దాపసమందార! నాకు దయసేయగదే” 


దాస్యభక్తికి హనుమంతుని జెౌప్పిమణే యొకని. జెప్పవలెను. దైహికములు 
మానసికములు నగు సర్వకర్మలను భగవత్సరముగా నాచ రించుటయే దాస్యభక్తి. దీనిని 
వృథు (పహ్హాదులొనర్చిరి. 





౧. శ్రీ విష్ణో శృవణే వరీక్షిదభవదై $యాసకిః క్తీర్తనే 
(ప్రహ్లాదస్మరణే తదంఘిభజనే లక్ష్మి పృథుః పూజనే 


192 


సఖ్యమునకు( (బ[పథమముగా( జెప్ప? దగినవాడర్జును(డు. (వజకు లమంతయు 
నిందులకుదాహరణమే. పరమానంద స్వరూపుడగు శ్రీకృష్ణుడు నందాదులగు గోపకులకు( 
బరమ మితుండు గా సంచరించెను. కావుననే [బహ్మయు వారి భాగ్యమున కచ్చెరువందెను. 


“అహోభాగ్యమహో భాగ్యం, నందగోప వజౌక సాం 
యన్మితం పరమానందం, పూర్ణం బహ్మసనాతనమ్‌” 


020.0౧౪.౩3౩౨ 


అత్మ నివేదనమునకు బలినిమించినకు బలినిమించిన వ్యక్తీ లేయనుట యతిశయోళక్తి 
గాదు. దీనినే |పపత్తియనియు శరణాగతియనియు నందురు. 


5. తతోరత్యంకురోత త్తిః కా 


హరిగుణ |శవణాదికమను విత్తువలన రతియను నంకురము పుట్టును. ఇదియే భక్తి 
రసమునకు న్థాయీభావము. శ్రీ కృష్ణ చై తన్యుల శిష్యుండగు శ్రీ రూపగో స్వామి దీనిని 
గూర్చి విశదముగ నుజ్జల నీలమణిలో |వాసియున్నాడు. దీని భావమిట వివరింపణడును. 
అలంకార శాస్తయులందు శృంగారమునకు రతిన్టాయీ భావముగా( జెప్పంబడి యున్నది. 
రూపగోస్వామి యుద్దేశమున నాశృంగారమే భగవత్సరమగు నపుడు భక్తియనంబడును. 
కావున భక్తి రసమునకు స్లాయీ భావము రతియే. ఆలంబన విభావము భగవత్స్వ్యరూపమే. 
ఉద్దీపన విభావము సాధుసంగమ భగవత్కథా (శవణాదులు. అనుభావము మహతాంధర్మ 
రూపమగు (శద్దయను బీజము. పూర్వజన్మకృత పుణ్య కర్మము భగవదను[గహము గూడ 
(శద్దకు హేతువులు. అ(శుగద్గద స్వేదరోమాంచాదులు సాత్విక భావములు. నిర్వెదాదులు 
వ్యభిచారులు లౌకిక సుఖములు నిష్పలములను బుద్ది నిర్వేదమనయబడును. 


6. స్వరూపాధిగమస్తతః :- 


భగవంతుని యందు6గల (సుమాంకురమగు రతివలన, జీవునకు స $స్యంపానుభవము 
గలుగును. అన(గా దేహేందియా దులయందు మమకారమునశించుననుటు. 
కర్శృత్వభోక్షృత్వాదులయెడ నుదా సీనుండై = మాయాకల్పిత విషయవాంఛా విముఖుండై 
యుండుననుట. 


7 హేమ వృద్ది % పరానందే కా 


ఇదియే పరమానంద స్వరూపుడగు పరమాత్మయందు( (బేమ పృద్దయను నడవ 
భూమిక (ప్రహ్లాదుని (పవర్తనమిందులకు( |బబల దృష్టాంతము. 
193 


రిం తస్యాధస ఛరణంతతః కిలా 


భగవ[దూప సాక్షాత్కారమే యెనిమిదవభూమిక. పరకాష్టనందిన భగవ(త్చేమ 
ఫలమమే యిది. ఈ విషయమునే కపిలుడు దేవ హూతికి బోధించినాడు. 


9. భగవద్దర్శ్మనిష్టాత వ్రజ 


భగవ। తే మవృద్దిచే భాగవత ధర్మములైన [శవణ కీర్తనాదుల యందత్యంతాధి 
నివేశము గలుగును. ఇది (పేమ వృద్ది ఫల రూపమగు తొమ్మిదవ భూమిక. దీనికిని 
“శద్దాతుతేషాం ధర్మేషు” అను మూండవ భూమికకును గల భేదమిది. మూ(డవది సాధన 
కోటిలో(జేరును. ఇది ఫలకోటిలో. జేరును. మూ(డవది [ప్రయత్న సాధ్యము. ఇది ఫల 
రూపమగుటచే నపయత్న సిద్దము. అంబరీషాదుల చరితము లిందులకుదాహరణములు. 


10. స స్మిస్‌ తద్దుణ శాలితా £- 


భక్తులు గూడ భగవద్దుణములను గలిగి యుండవలయును. బృందావనమునందు 
(శ్రీ కృమ్ణుండంతర్జానముకా(గా, నాతని యందు. దమకుగల గాఢానురాగముచే గోపికలాతని 
బృందావన చర్యల ననుకరింప( జొచ్చిరి. 


11. ప్రేమ్నా ధవరమాకాష్టా $- 


భగవద్విషయమైన (పేమ యొక్క పరమావధిని బొందుటయే పదునొకండవ 
భూమిక. ఈ భూమికను (బవేశించిన భక్తులు భగవద్వియోగమును భరింప(జాలక 
నిమేషమొకయుగముగా గడపుదురు. ఇందుకును గోపికలే దృష్టాంతము. “భగవద్విస్మరణే 
పరమవ్యాకులతా, యధా [వజ గోపికానాంి” ని నారదుడు భక్తి స్మూతము లతోంజెసు యున్నాడు. 


పోతన సందేశము $= 


భాగవత తత్త్వమే లోకమునకు. బోతనయిచ్చిన సందేశము. ఇట. గొందణేట్లు 
(పశ్నింపవచ్చును. భాగవతము వ్యాస (పోక్తముగదా! సందేశమును పోతన యిచ్చుటయేమి? 
ఈ ప్రశ్నమునకు సమాధానముగా నింకొక |పశ్నమడుగవలసియున్నది. భాగవత (పతిపాదితమగు 
తత్త్వము వ్యాసోపజ్జమా! కాదు. సమస్త తత్త్వములకును మూలము వేదమే. కావున నష్టే 
చూచినచో నెవ్వరెవ్వరికిచ్చిన సందేశమును లేదు. ఇటంబోతన సందేశమన(గా( దత్సందేశము 
పోతనమూలమున నాం లోకమునకందినదనుట తత్త్వమును దొలుదొల్త( బోతనయే 
కనుగొనెనని యర్థము కాదు. 

194 


“చేతులారంగ శివుని. బూజింపడేని 
నోరునొవ్వంగ హరికీర్తి నుడువంేని 
దియయు సత్యంబు లోను గాదలవడేనిం 
గలుగ నేటికి. దల్గుల కడుపుచేటు.” 


పోతన మహా భక్తుడు. శివకేశవ భేదము లేనివాడు. దయాళువు. సత్య(వత 
పరాయణుడు. కావున నిట్టు చెప్పినాడు! 


భాగవత |గంథావిర్భావమే తత్త్వస రూపమును వ్యక్తము సేయుచున్నది. భారత 
(గంథరచనానంతరము వ్యాసుడు వ్యాకుల చిత్తుడై సరస్వతీ తటముననుండణగా 
నారదుడరుదెంచి యాతని వ్యాకు లతకు గారణము నిట్లు చెప్పి యున్నాడు. “అంచితమైన 
ధర్మచయమంతయు. జెప్పేితినందులోన నించించుకగాని విష్ణుకథ లేర్పడం జెప్పవు 
ధర్మముల్‌ |పపంచించిన మెచ్చునే? గుణవిశేషములెన్నిక” 


దీనిని బట్టి హరిగుణ కీర్తనమే భాగవత (ప్రతిపాదిత పరమధర్మము. దయాసత్యశౌచమైన 
భక్తియే యాం[ధలోకమునకు( బోతన యిచ్చిన సందేశము. 


rn క తానా. 


195 


9. ఎరభద్ర విజయ కర్తుత్వము 


వీరభద విజయము పోతన కృతమగునా ? అగుచో నిది భాగవతమునకు( 
బూర్వము రచింప(ంబడనా? లేక తరువాత (వాయంబడనా? యను విషయములు 
వాదోపవాదమునకు లోనై యున్నవి. 


వీరభద్ర విజయ [గంథస్థ విషయములను బరిశోధక ద ఎపి (జూచి నచోంబోతనను 
గూర్చి యీ దిగువరీతిని,నిరయమునకు రాగలము. పోతన వంశము వారు (తల్లి దండులు 
- అన్నయు శైవులు పోతనయు వీరభ[ద విజయము రచించునప్పటికి శెవుడే. ఆ 
విషయము వీరభద విజయ భాగవతముల శెండిటను గలము.” 





ర్త లలితమూర్తి బహుకళానిధి కేసన 
దానమాననీతి ధను(డు ఘనుడు 
తనకు లక్కమాంబధర్మగేహిని గాగ 
మనియే శెవశ్మాస్తమతము గనియె. భాగ. పీఠిక, ౧-౨౪ 


“మానినువీడు గారు బహుమాన నివారిత దీనమానస 

గ్లానికి దానధర్మ మతిగౌరవ మంజులతా గభీరతా 

స్థానిక ముద్దుసానికి సదాశివ పాదయుగార్చనానుకం 

పాయన వాగ్భవానికిని బమ్మెర కేసయలక్కనానికిన్‌” (భాగ. ౧-౨౬) 


“తదనుజన్ముండపై యేను జన్మించి పోతయనామ ధేయఎండనై పరగి వీరభ[ద 
(పసాదలబ్దకవితాతిశయంబున” పర. విజు ఈ శకా న వీరభ[ద విజయ విమర్శనము వావిళ్తవారి 
ము|దిత|పతినిబ ట్టి చేయబడినది. 


“వెలయ మటియు. గల్లు వీరమాహేశ్వరా 
చారవరుల వీరసత్య్నవతుల 

వీర నచ్చరితుల వీర వికములను 

బరంయ (మొక్కి తలంచి భక్తితోడొ  వీ.వి. పీఠిక 


196 


వీరభ్మద విజయ రచనావసరమునకు( బోతన పన్న వయసునందున్న వాడు.” 
అన(గా ౧౯, ౨౦ సంవత్సరముల (పాయము వాడ యుండును. నాటికి? గవిత్వము 
చెప్పుట యందుత్సాహింయేకాని నిష్టాతుడు కాడు. అప్పటికి స్వయంకృషిచె( 
బద్యములల్లుచు భోగినీ దండకము వంటి చిన్నచిన్న కృతులను మ్మాతమే రచించినవాండు. 


వీరభద విజయమునందు( జెప్ప బడిన యివటూరి సోమనాథుడు పోతన వంశము 
వారికి మత గురువు. అతండు పరమ భదాసన [ప్రముఖ మార్గములలో యోగీశ్వ[రుని వంటి 
వాడు. వీరవతులలో సాక్షాద్వీర మహేశ్వరుడు. ఇడ వేదాంత సిద్దాంత విషయమున 
ధర్మశాసన బిరుదాంచితు(డు. అతండు భక్తి సాగరుడే కాదు. అరాధ్య చందుండుకూడ. 


శెవ శాస్త్రములను విపులీకరించి బోధించుటకు, నారాధ్యుండై న సోమన మత వేదికల 
నధిష్టించి శెవమత (పసంగాంతరంగుంై యుండువాడు. నరనాథులు, శివ భక్తులు, 
పురాణజ్ఞాలు, పెద్దలు, మొదలగు వారందణు నాతనిని గొలుచుచుండెడివారు. పోతనవంశము 
వారందణు శెవులగుటచే వారందరు సోమనారాధ్యుని భక్తులే. 


పోతన యప్పటికి. గవన మల్లుట నేర్చి తత్సాధనయందుత్సాహి యె 
యిహపరసాధనకు( దోడ్పడు నేదేని యొక్క. (గంథమును రచింపందలంచి “తదీయ 
విచారయుక్తుండై తత్కధారంభంబూహి ంచుచున్న సమయంబున” సోమనాథు(డాతనిని 
గాంచి “వీరభద విజయమెల్లను వినగ వేడ్కయయ్యెనది తెలుంగున రచియింపు 
మభిమతముగ” నని యానతిచ్చినాండు. 


వీరభ(ద విజయము రచించిన మజీయొక ముప్పది సంవత్సరములకో ముప్పదియైదు 
సంవత్సరములకో భాగవతమును రచించియుండును. అనా(టీకాత(డు జ్ఞానయి లోకానుభవము 
చాలళగల్షి పరమ భాగవతోత్తముడై నాండు. చిన్నవాడు తండి చదువను [వాయను 
నేర్ప(గాందాను సహజ కవితా శ్ర గలవాడు గాన స్వయం కృషిచే దత్వ[గంథ పరిశోధను చేసి 





౨. “పన్నవాండననియు. బెక్కు సంస్కృతులను 
విననివాడననియు వెణుపు మాను 
మ(త్ససాదవిద్య మహి మచే నెంతైన 
కవిత చెప్పలావు గలదు నీకు” వీ.వి. పీఠిక 


3౩. సీ. పరమభ(ద్రాసన (పముఖీ మార్గంబుల యోగీం[ద్రులితండాదియోగియనల వీర ప..౧ 


107 


సంస్కృత భాగవత భాషాకాఠిన్యమును, అందలి దురవగాహములగు తాత్త్విక రీతులను 
నవగాహనము చేసికొని, యుభయ కావ్య రచనాదక్షుడై చాలినంత నిబ్బరముతో భాగవత 
రచనకు. బూనుకొనినాండు. కావుననే భాగవతమున కొందణుకు( దెనుంగు గుణమగు6 
గొందణుకును సంస్కృతంబు గుణమగు రెండుం, గొందణుకు గుణములగునే, నందణు 
మెప్పింతు(గృతులనయ్యె యెడలన్‌ భాగ.౧-౨౦ అని ధై ర్యముగ( జెప్పి కొని రచనకుప[క 
మించినా(ండు. 


చిన్నతనమున వీరభద విజయము రచించినపుడు సోమనాథుని (పోత్సాహమెట్టు 
లభించినదో భాగవతమును రచించునపుడు శ్రీ రామచందుని |పోత్సాహమట్లు సిద్దించినది. 


ఈ విధముగా? బోతన భాగవత వీరభ[ద విజయములను రచించు నాటే పరిస్థితుల 
నవగాహము చేసికొని వీరభ(ద విజయము నందలి విషయమును బరిశిలించినచో నది పోతన 


కృతమని స్పష్ట పడుచున్నది. 


ఈ [గంధ కర్తృత్వ నిరూపణమునకె ముందు వీరభద విజయ భాగవతముల 
పీర్రికలను బరిశీలింతము. 


ఆశా సొంత గద్యము 


వీరభద విజయము భాగవతము 
ఇది (శ్రీ మన్మహేశ్వర ఇవటూరి ఇది (శ్రీ పరమేశ్వర కరుణా కలిత 
సోమనారాధ్య దివ్యపాద పద్మారాధక కవితావిచిత్ర 'కేనన మంతి పుత్ర 
'కేననామాత్య పుత పోతయనామ సహజ పాండిత్య పోతనామాత్య 
ధేయ |పణీతంబె న” (పణీతంబె న” 


విరభ్యద విజయము రచించునప్పుడు పిన్నవాడుగానం దన వంశగురువును 
* వమతాచార్యుండునగు సోమనారాధు ఫడు [పోత్సహంపణా వాసినాయడు గాన, సోమనారాధ్య 
దివ్యపాదపద్మారాధకి యని చెప్పేకొనినాండు. భాగవతమును రచ్చించునప టీకి స్వయంకృషిచే 
వేదాంతార్థముల నెణీ(గి తత్త్వ నిష్దాతు(డై హరిహరులయెడ సమభావము గలవాడె 
(శ్రీ రామచందుని యాదేశమున | గంథరచనకు( బూనుకొనినవా(డు. కావున పరమేశ్వర 
కరుణాకరిత. . . సహజ పాండత్య యని (వాసినాండు. 


198 


షష్ట్యంతములు వ్‌ జా 


వీరభ్యదవిజయము 3 వ గంధముగాన, నందలి షష్ట్యంతములు రివ వరముగను, 
భాగవతము విషు కథాత్మకముగావున నందలి షష్ట్యంతములు విష్ణుపరముగను జెప్ప (బడినవి. 


వంశ వ ఎక్షము 
వీరభద విజయము భాగవతము 
౧. మల్హన ౧. భీమన 
౨. భీమన ౨. అన్నయ 
౩. అన్నయ ౩. సోమన 
౪. సోమన అ. ఎల్లన 
౫. ఎల్లన మాచమాంబ ౫. కేసన (లక్కాంబు 


౬. కేసన - మాధవు(డు - ఇమ్మడి 
(లక్ష్మి కన్య) 
తిప్పన పోతన తిప్పయ పోతన 


పఠికయందలి అంశములలో వంశవృక్షము (ప్రధాన విషయము. అందలి కవి వంశ 
నామధేయములు రెండు [గంధములందును సమానముగనున్నవి. భాగవతమున గవి తన 
పూర్వుల నయిదు తరముల వణకు. బేర్కొనినాండు. వీరభ్యద విజయమునందు, 
ఆణుతరముల వలకు బేర్కొని, తం|డిగారి సోదరవర్గమును గూర్చి కూడ( గొంత 
విపులీకరించి చెప్పినాడు. వీరభద విజయము చిన్న తనమునందు రచించిన కృతిగానం గవి 
యుత్సాహ వశమున( దన వంశమునందలి యందటి పేర్తను జెప్పి యుండును. భాగవత 
రచనము [ప్రారంభించు నాంటికి రచయితకు వయః పరిపాకముచేతను లోకానుభవము 
వలనను, సంయమనము సిద్ధింప నట్టి పైపై మెణుగుల మీంద నుత్సాహము తగ్గిపోయి 
యుండును. అందులకే తన వంశమునందు. బసక్తమైన వారినే క్లుప్రముగాబేర్కొనినాడు. 
అంతియే కాదు వీరభద్ర విజయమున( దల్రిపేరు “అక్ష్మికన్యి యని (పకృతిరూపమును 
(గహ ంచి (వాసియు, భాగవతమున నిత్యము నింటిలో. బిలిచికొను “లక్కాంబి' యను 


199 


వికృతిరూపమునే యథాతథముగ(సంస్కృతీకరింపక) [వాయుట యీ విషయమునకు 
దోహదము. అమే వీరభ్యద విజయమున శివభక్తులనందణను బహు శద్దతో బేర్కొనినాండు. 
భాగవతము రచించు నాటికి. బోతన కట్టి చిల్లర విషయములందుత్సాహము తగ్గినది. 
కావుననే విష్ణుభక్తులను బేర్కొన కవిడిచినాండు. 


అయినను నొక వర్గము వారు వీరభద విజయమును పోతన రచించియుండ లేదని: 
చెప్పుదురు. దాని నెవరో (వాస్‌ పోతన పేరు పెట్టి యుందురని వారి వాదము. కాని, 
లోకమున గవిత్వము [వాసి పేరు నార్జింప( దలంచిన యే కవియు నట్టు చేయడు. అట్టు 
చేయుటలో? గతి కిసుమంతయు. బయోజనము లేదు. అట్లు అగుచో లోకమున నొకరు 
రచించి యింకొకరి పేరు పెట్టుట లేదా యను (ప్రశ్న రావచ్చును. అట్టివి లేకపోలేదు. గాని 
అవి యిట్టివి గావు. సాధారణముగా. గొందణు, మత విషయకముగనో వేదాంత 
విషయకముగనో తమకు( దోచిన సందేశములను వ్యాప్తిలోనికిదెచ్చుటకై మత (ప్రవర్తకుల 
యొక్కగాని మహా కవుల యొక్కకాని నామముతో నట్టి విషయముల. [బకటింప. 
జూతురు. దానవారాశించిన [ప్రయోజనము వారియుద్దేశములు వ్యాప్తి లోనికివచ్చుటయే. 
స్వమత వ్యాప్తియే వారు కోరునది. పేరుగాదు. వీరభ[ద విజయము వంటి సాధారణ 
కృతుల విషయమై తత్కర్త కట్టిపని గావింపవలసిన యసరములేదు. 


వీరభద విజయము పోతన కృతముకాదనువారిలో వావిలకొను సుబ్బారావుగారు 
(ప్రముఖులు. గురజాడ శ రామమూర్తి పంతులుగారు “నిదురలో వేడినను పోతనయంత 
యభాగ్యకవిత్వము చెప్పండనియు, చిలుకూడి వీరభ(ద్రరావుగారు “ఎవరో (వాసి పోతనపేరు 
పెట్టి రనియు(జెప్పిరి. అట్టు చెప్పుటకు(గల యుపత్తులేవియో యవి యెంత వణుకు 
సమంజసములో విచారింప వలయును. 


వీరభద విజయము పోతన కృతము కాదని చెప్పు వర్గము వారందణే 
యభిపాయములను |గోడీకరించి అనగా( దన కాలము నా(టీ వారి యభ్మిపాయములను 
(శ్రీ గురజాడ శ్రీ రామమూర్తి పంతులుగారు తమ “వీరభ్యద విజయ వివేకి మను వ్యాసమున 
నీదిగువ యంశములను బేర్కొనిరి. 


వీరభద విజయ వివేకమునందలి యంశములు ః 
౧. విష్ణు భక్తుడై న పోతన విరభ్మద విజయమునం దాను శె వుండుగ జొప్పుకొనుట 


విరుద్దము. 
ల్‌ 


200 


౨. ఒకదానిలో సహజపాండిత్య పోతనామాత్యుడనియు, వేజొక దానిలో జనక శిక్షిత 
వహ తాక్షరాభ్యాసుండనియు ౯ జెప్పుకొనుట. 


౩. భాగవతమునం దాను పరమేశ్వరుని కరుణచే. గవియెనట్టు చెప్పు కొని, రెండవదానిలో 
సోమనాథారాధ్యుని కృపవలన గృతిని నిర్మించు చుంటినని చెప్పుకొనుట. 


౪.  వఏరభ్మద విజయకారుడొక చోట భాగవతమందలి దక్ష యజ్ఞవృత్తాంత 
సందర్భమున. జేసిన శివ నిందకు( బరిహారముగా వీరభద్ర విజయమును [వాయుచున్నాని, 
వేటొక చోట నివటూరి సోమనారాధ్యుని (పోత్సాహముచే (గంధము [వాయుచున్నానని 
చెప్పినాడు. అట్టే విరుద్దాంశములను భాగవతకారుండు చెప్పండుగావున నివియేక కవి 
కర్తకములుగావని యభిప్రాయము. ఇవి పఠికకు సంబంధించిన విషయములు. అందు 
మొదటి మూ(డిటికి సమాధానమిచ్చియే యున్నాము. ఇత నాల్గవ దానికి సమాధానమిది. 


ఇందరి “భాగవత (పబంధో మను పద్యమును బట్టి భాగవత రచనానంతరము 
వీరభ[ద విజయము రచింప! బడెనని తలచుట చేతంబయి చిక్కులన్నియు నేర్పడినవి. 
అసలాపద్యమే వీరభ్మద విజయ కర్త (వాసి యుండలేదు. వీరభ[ద విజయ ము[దావకులు 
పై పద్యము పెక్కు మాతృకలందు( గన్పింపలేదని యధస్ఫూచికలోఘోషించుచునే 
యున్నారు. అదియు(గాక వీరభ్మద విజయ కర్త యా పద్యము (వాసియుండలేదనుటకు 
(గంథస్థ నిదర్శనము లెన్నియేని( గలవు. అందు ముఖ్యమైనవి కొన్ని : 

౧. ఆ పద్యమునందు “దక్షమర్యాదగ కథా (పసంగమున నల్పవచసు_డనై 
న్నిమిత్తాగత వక్త్ర ద్‌ పరిహారముకై యజనై కశేవ శాన్తాగమ వీరభద విజయంబు” 
రచించెనని గదాః చెప్పుబడినది. అగుచో భాగవతమునందు దక్ష యజ్ఞ సందర్భమున 


దక్షుడు శివుని జేసిన నిందయేమి? విరభ[ద విజయమున( జేయనిదేమి? యనునది 
ముందుగా జూడవలయును. 


5 


ణు. పరికింప నితండు దిక్సా లయశోహాని 
కరు(డీ (క్రియా హన్యవరుని చేత 
గరమొప్ప సజ్జనా చరితమార్గము దూష 
తంబయ్యె; నెన్నగ త| తవుండు 
మహి తసావితీ సమాసను సాధ్విన 
స్మత్తనూజను మృగశాబనే త్ర 
201 


సకల భూమీసుర జన సమక్షమున మ 
ర్కటలోచను(డు కరగహణ మూరి? 


తే దేసితా శిష్యభావంబు( జౌందు టాత్మ( 
దలంచి (పత్యుద్గతాభివందనము లౌలమి 
నడపకుండిన మానని నన్ను. గన్న 
నోరి మాటకు. దనకేమి గోరవోయె. భాగ. ౪-౪౨ 


కక 


అనయంబులుప్త [కియాకలాపుండు మాన 
హీనుండు మర్యాద లేనివాండు 

మత్త పచారు(డున్మత్త (పయు(డు దిగం 
బరుండు భూత (సేత పరివృతుండు 

తామస (ప్రమథ భూతలకు నాథుండు 
భూతిలిపుండస్టి భూషణుండు 

నష్ట శౌచుండు నున్మదనాథు(డును దుష్ట 
హృదయు.డు(గుండును బరేతభూని 


తే. కేతను(డు వితత|సస్తకేశు(డశుచి 
యయినయితనికి శివనాము (డను (పవాద 
మెటులు గలిగి? నశివుండగు నితని నెణీణి 
యెజి(౧ వేదంబు శూ(దునకిచ్చినట్లు. భాగ. ౪ - ౪౩ 


అని కలదు. ఈ రెండు పద్యములందును దక్షునిచే* గావింప( బడిన శివనిందకు 
సంబంధించినవి. దక్షుడవమానితు(డైన సందర్భమున. జెప్ప (బడినది. వీరభద 
విజయమునందాసన్నివేశమున దక్షుడు (ప్రతీకారమును మ్మాతము చింతించి సతీదేవి. 
యాగమును జూడవచ్చినపుడు సభలో శివనింద చేయును. భాగవతమందొక చోట. 
జేయంబడిన శివనింద వీరభ ద విజయమున స్థలాంతర మందు( జేయంబడీనది. వీరభ[ద 
విజయము - యాగ సందర్భము. 


సీ.  కట్టంగ దిక్కులేకాని కోకలు లేవు 


పూయగంధము లేదు భూతిగాని 
202 


కాలకూటమెగాని కంఠమాలిక లేదు. 
ఫణిగాని తొడుగంగ మణులు లేవు 

నలినాకసమెగాని తల వెండుకలు లేవు 
తలకు బువ్వులు లేవు నెలయె కాని 

కుడువ( గంజయులేదు వెడద వుస్కయకాని 
యెక్క గుజ్హము లేదు యుద్దుగాని 


మూండు మూర్తులందు మొగినెవ్వండునుగాండు 

జాతిలేదు పుట్టు జాడలేదు. 

వరము(డొంటిగాండు (బహ్మాదులౌెణు(గరు 

తిరుగు జోగి. దగునె దేవుండడనంగ. మీవి. ౧ - ౧౩౬ 


లోకములోన లే(డు నృపలోకములోననలేండు లేడు కుండలీ 
లోకములోనలే(డు మునిలోకములోననులే(డు దేవతా 
లోకములోన లే(డు నురలోకములోనను లేండు వెట్టి ము 
పోకల (బోవుళకేనెణీణగి పూజలు సేయగ నెంతవా( డక 


వీ వి ౧ - ౧౩౭ 


వవ వీరభ[ద విజయమందలి శివనిందకు( జెందిన పద్యములలో ముఖ్యములు. 


రెండు (గంథము లందలి పద్యములను బాగుగా.జూచినచో భాగవతమునందు కంటు వీరభద 


విజయమునందే రివనింద విశేషముగనున్నట్టు స్పష్టము. 


అదిగాక ఈ సందర మున నని ్ప టేకన సను ముఖ్యముగ విమర్శకులు జ్ఞపయందుంచుకొన 


వలసిన విషయము భాగవత వీరభ[ద విజయములు రెండును నాం్మధీకరములే గాని 
స తంత (గంధములు కావనునది. "రెండిటికీ నాధారభూతములగు మూల (గంధములు 
వేణుగానున ్నవి. ఆంధ భాగవతమునకు సంస్కృత భాగవతమును, తద్వా గఖ్యానములలో 
ముఖ్యమగు శ్రీ థర వ్యాఖ్యయును మూలములు. వీరభద విజయమునకు మూలము 


వాయు పురాణము. ౧ 


ఆం(ధీకరమన మూల [గంథమునకు. గవి కొంతవలుకు విధేయు(డన్న మాట 


మణువరాదు. భాగవతాంధే కరణమున “అనయంబులుప్త (క్రియా కలాపుండు. మాన 


203 


హీనుండు మర్యాదలేనివాడు”, మొదలగు పద్యములకాధారమగు మూల (గంధమునందా 
సందర్భమున నెట్టున్నదో యించుక చూతము. 
“ శూయతాం[బహ్మర్షయోయే సహదేవాసహాగ్నయః 
సాధూనాం[బువతోవృత్తం నాజ్ఞానాన్న చమత్సరాత్‌ 
అయంతులోక పాలానాం యశ ఘ్నోనిరప తపః 
నద్భిరాచరితః పంథాయేనస్తబ్దేన దూషీతః 
ఏషమే శిష్యతాం[ప్రాప్తాయన్మేదుహి తురగహీ త్‌ 
పాణిం వ(పాగ్నిముఖతన్వావి.త్య ఇవసాధువత్‌ 
గృపీత్వామృగశాబాక్ష్యా, పాణి మర్కట లోచన: 
(పత్యుత్తానాభివాదోర్లేవాచ ప్యకృతనోచితం 
లుప్త [కియా యాశుచయే మానినే భిన్ననేతవే 
అనిచ్చన్న ప్యదాంచాలాం శూ దాయేవోశతీంగిరం 
(పేతావాసేషుయోఘోరై : పేతె ర్చూతగతైర్య్యతః 
అటత్యున్మత్తవన్నగ్నోవ్యుప్తకేశో హనస్‌రుదన్‌ 
చితాభస్మకృత స్నానః (పేత సజ ఎసి భూషణ: 
శివావదేశోహ్యశివో మత్తొమత్తజన్మ ప్రాయః: 
పతిః (ప్రమథ భూతానాంతమో మా(తాత్మకాత్మనాం 
తస్మాదున్మాద నాధాయ నష్ట శెచాయదుర్శ్భదే 
దత్తాబతమయా నాధ్వీచోదనాత్స రమేష్టినః” 


సం.భా. ౪ సం. ద్వి. ౬ 


౧. కావున వాయు పురాణసారంబగు నీకథావృత్తాంతంబంతయు. దెనుంగున రచింపుమనియానతిచ్చిన 
మద్దురుని మధురవాక్యంబులకు సత్యంతాను రాగ సంతుషమ్టుండనై తదీయానుమతంబునమదీయ 
వంశావళిషర్ణనంబ్‌నరించెద. 

వీర. విజ. పీఠిక. ౨౧ 


204 


తొలుత శబ్దార్థము లను (వాసి తరువాత వాస్తవార్థమును వ్యాఖ్యానించినాండు 
“పూర్వోక్త క్యాకచతుష్కస్యవాస్త వస్త యమర్థః 
లుప్తాః [కియా యస్మిన్‌ పర్మబహ్మరూపీత్వాత్‌ అతఏవనాస్తి 
శుచిర్యస్మాత్‌ . అమానినే అభిన్నసేతవ ఇతిచ్చేదః తస్యపరమేశ్వ 
రస్య మదీయామానుషీ కన్యా కథం యోగ్యాస్యాదితి లజ్ఞాదినా 
దాతుమిచ్చన్నపి తత్సంబంధలోనేనదత్తవాన్‌ . శూదాయేత్యన 
ర్లత్వమాతతే దృష్టాంతః నహీనత్వే యద్వా శోకం దావయతీతి 
శుదః అత్మనిష్టు తస్యవేదవాణీ కర్మవిద్యామివ 
పూర్వావరస్వవచన విరోధాపత్తే:. ఏతదుక్తం భవతి. యథా 
కశ్చిచ్చూ( దాయ వేదమక్టలోభేన దదాతి తద్వదితి. (పేతావాసే 
ష్విత్యాది సర్వం విడంబన మాతమితి స్వయమేవాహ. ఉన్మత్త 
వదితి - అన్యధోన్మత్త ఇత్యేవ వదేత్‌. అశివో నాస్తిశివో యస్మా 
దితి. అమత్తః అమత్త జన [ప్రాయ ఇతిచ్చేదః. పతిః [ప్రమథ 
భూతానామితి. భక్తవాత్సల్యమాహ తామనానామపిదోష 
మశేష మపనీయ పాతీతిపతిః నష్టానామపి శౌచం శుద్ది 
ర్యస్మాత్‌. దుప్టేష్యప్యేతమయా అనుకం ప్యాఇతి, హృన్మనో 
యస్యస దుర్లృత్తసై్మ బతేతిహర్షై. (బహ్మణోవాక్యాల్లజ్ఞా 
భయాదికం పరిత్యజ్య దత్తేత్యర్థః” (శ్రీ ధరవ్యాఖ్య-౪స్కం. ద్వితీయా క్షా! 


దానికి. దెలుంగు సేత యిది. 


uy? 


పరికింపనితండు దిక్పాలయశోహాని 
కరుండీ కియాహన్య పరునిచేత భా.౪ - ౪౨ 


రి 


అనయంబులుప్త [కియాకలాపుండు మాన 
హీనుడు మర్యాదలేనివాండు. భాగ.ళ - ౪౩ 


ఇదియంతయు మూలము నందున్న విషయమే. అదిగాక భాగవతమున దక్షునిచే( 
శివదూషణము నిజమునకు నిందాభాసమే గాని నిందకాదు. “ఇట్లు దక్షుండు పల్కిన గర్లిత 


205 


వాక్యంబులు వినిందితం బులుగ నుండినను యథార్థంబున వాస్తవంబు లగుచు భగవంతు (డగు 
రుదునందు ననిందితంబులై స్తుతి రూపంబున నొప్పు” నని భాగవతకారుడే వాసినాండు. 
ఇట్లు మూలమునకు విధే యమెయున్న యాం(ధీకరణమును, మూలముతో (జూడక, 
యద్దానినాక స్వకపోలకల్పి తమగు స్వతం। తకావ్యముగా భావించి భాగవతమునందు శివనింద 
చేయ(బడినదిగాన తత్పాప నివారణార్థమంత కంటె నెక్కువగ శివనిందచేయంబడిన వీరభద 
విజయము [వాసెననుటలో నర్థము లేదు. కావుననాపద్యము నిశ్చయముగా. (బక్షిప్తమే. 


ఇక వీరభ[ద విజయ వివేకకారులు వీరభ ద విజ యభాగవతము లేక కర్షృకములు 
కావని చెప్పుచు నద్దానిని బలపఅచుకొనుటకు రెండు (గంథములందును గల కథా 
భాగములను విమర్శించి కొన్నియుపపత్తులను జూపిరి. 


౧. సతి దేవి ప్రయాణ సందర్భము $- 


దక్షుని యజ్ఞవృత్తాంతము విన్న తరువాత వీరభ[ద విజయమున సతీ దేవి శివు(డు 
పోయి రమ్మన్నను పోవుట కిష్టపడక యెట్టకేలకు సమ్మతించినది. భాగవతమున శివుడు 
వలదను చున్నను బయనమగును. ఏక కర్శృకములైన (గంథములలో నిట్టి 
వరుద్దాంశముండదనియు. 


౨. సతీ దేవి దంక్షునితో యజ్ఞవాటిక యందుణల్కిన పల్కులు $- 


వీరభద విజయమున సతీపరాభవ సందర్భమునందు దక్షు(డు శివ నింద గావింపణగా 
సతి దక్షుని దుర్భాషలాడినది. అందు “ఏరాదక్ష విడువరా “చేటల్టురా' “వై రమొప్పదురా" 
“శివని. దలంపరా' దుర్మతీ “దురాత్మా యని తండిని గూర్చి విద్యావతియగు పుత్రిక 
పలుకరాని దనియు, నౌచిత్యమెణీ(గిన భాగవత కారుండట్టు చేయడు గాన రెండు నేక 
కర్తృకములు కావనియు. జెప్పెరి. 


౩. అనంతర కథా వృత్తాంతము ః- అశుచి విషయము. 

ఈ యంశమును జెప్పునపుడు శ్రీ, పంతులుగారిట్టు |వాసిరి : “భాగవతమున - 
వృత్తాంతంబంతయు నారదుని వలన వెంటనే ఈశ్వరుండు తెలిసికొనెను. 

శా- “అద్యుండు[గు.డు నీలకంఠుడిభదై త్యారాతిదష్టోమ్మ(డై ” 


ఈశ్వరుడు, దాక్షాయణీ వృత్తాంత |శవణానంతరమున( గలిగిన కోప విశేషము చే(దన 
జడను బెజుకగా నందు వీరభ|దు(డుద్భవించెను. అతండీశ్వరుని యెదుట నిలువంబడి 


కర్తవ్యంబడుగంగా శివుండు. 
206 


చ. గురుభుజ శౌర్య, భూరిరణకోవిద, నుదృట కోటికెల్లనీ 
వరయవరూధీనీ వరు(డవై చని యజ్ఞము గూడ దక్షునిన్‌ 
బరువడి. [దుంపుమీవచట (బాహ్మణ తేజమజేయమంటివే 
నరిది మదంశ సంభవుండవై తగునీకు నసాధ్యమెయ్యెడన్‌ | 


అనిశాసించినాండు. “ఇట్టుగా నాజ్ఞాపింప(బడిన వీరభ దుండజ్జహాసంబున బయలు 
వెడలి శివ సేనాపరివృతు(డై దక్ష యజ్ఞవాటంబునకు వచ్చి యజ్ఞంబుతో( గూడ దక్షుని 
ర్లు = =a వ్‌ 
వధించి, నిజనివాసంబయిన కై లాసంబునకు(జనియె” నని పోతనామాత్యుండు దక్షయజ్ఞ 
పరినమాప్రందెలిపెను. 


వీరభ(ద విజయమున 


“దాక్షాయణీ దేహంబు6 దొణుంగిన యనంతరము తత్పకారంబు వీక్షించి 
దక్షమభిమండపంబున సుఖాసీనులై యున్న (బహ్మ విష్ణు సూర్య చంద దేవేంద్ర దండధర 
వరుణకుబేరాది దేవజనంబులు మహాభీత చిత్తులై మూర్తి వంతంబులై న మంతంబులు 
చాలించి పాపకర్ముండగు దక్షుని నిందించి |బహ్మ తన లోకంబునకు. బోయె. మణీయుదక్కి_న 
వారందణు( దమ తమ నివాసంబులకుం జనిరి. తత)మయంబున 


అనియొక ఘట్టము చెప్పంబడినది. దీనిలో యజ్ఞ సమాప్తి నందిన విధము 
విచార్యము. యజ్ఞ శాలలో నొక శవంబు పడియెంగావున నక్కడ బుత్విక్కులందణు 
నకుచి కారణంబున మూర్తివంతంబులొ న మంతంబులు చాలించి యా పాపాత్ముం దిట్టుచుం 
దమ తమ నివాసంబులకుంజనిరని లోకాచారంబు ననుసరించి యూహి ంచెంగాని యజ్ఞాదులు 
జరుగుచున్నపుడు యజమానికి బుత్విక్కులకును దీక్షా మధ్యంబున నుండుటం జేసి 
యవ బృధాంతము వణుకును జాతా శెచ మృతా శౌచంబులు పట్టువను విధిగాని, . 
(ప్రారంభమైన యజ్ఞము పరిసమాప్తి నొందింపక బుత్విక్కు-లు గాని యజమానిగాని తమ 
యిష్టానుసనారము దానిని వదిలివై చి పోళూడదను విధిగాని, తెలిసియుండలేదు. ఇవి 
నర్వద్విజులకును దెలియ(దగిన ధర్మములై గాని యిట్టే వానిలో గూడ నీ వీరభ[ద విజయ 
కవి పరాకు చెందినందులకు నాలోచించెదను. 


౪ ఇడ నీశ్వరు(డు సతీ వృత్తాంతము నెటింగిన సందర్భమును బరిశీలింతము. 


పీ.  కెలాసగిరి మీందం గలు కంఠు(డాకనా(డు 
కరమొప్ప ( గొలువుండ గౌరి దలచి 


207 


వ. 


యిదియేమిరాదయ్యె నీ యేణలోచన 
యనియవ్విథంబెల్ల నాత్మ నెజీంి 

నుందరితనకు( గూరు టు యెల్ల భావించి 
శంభుండు మనమున జాలమెచ్చి 

యిది యేమి పంపితి నీ దక్షునింటికి 
మీనాక్షీతానేల మేను వాసె 


పాలథి నిన్న నేను బొమ్మని తరిమిన 
బోవనొల్ల ననియె. బువ్వుటోండీ 
పంకజాక్షి నొంటి6. బంపిన కతమున 
వెణ్టీతనము వచ్చె వేయు నేల. 


అని మటీయు( బరమేశ్వరుండు గౌరీ దేవిననంతకరుణాపూరితమాననుండై 


తలంచి వెండీ యుదనమనంబున. 


మ. 


వుడమిర్‌ రాజ్యము గోలుపోయి తగనేడ్సు ంబొందిశోకించున 
జ్జడ ధీశాత్మకుండై న యిందునకు( దా జన్మించి రోషాంబుధిం 
బడవై న స్వతమన్వునాండు ముదమొప్పన్‌ రాజ్యముంజేయ ౮. 
గడతేర్తున్నని పాపదక్షునకు వేగన్‌ శాపమిచ్చెన్‌ వడిన్‌. 


ఇట్లు పరమేశుండు శాపంబిచి న దక్షుడు తదీయ (పకారంబున నుండె నంత” 


వీర. విజ. ౧ - ౧౬౩'టు ౧౬౬ 


అని దక్షయజ్ఞ వృత్తాంతము ముగించయబడినది. రుుదునంతటి వాని భార్యనవమానించి 
చచ్చునట్టుగాజేసిన దక్షున కుపడే రుద్రుని వలన శిక్షగలుగునట్టుగా వచింపం బడక, యనేక 
మన్వంతరములైన పమ్మట వచ్చెడు వైవ స్వతమనువు కాలములో నీ దక్షునీశ్యరు(డు 
నంవారించెదనని చెప్పినట్టు కథ పాసగించి తిరుగ దక్షునకు మటియొక జన్మమును 
కల్పించి యందులో నిశ్వరుండు (ప్రస్తుతమన్వంతరములో దక్షుడు చేసియున్న 
యపచారమునకుగా దక్షునకు లేని ద్నీర్హ [కోధము మననులో నుంచుకొని, వీర భదు. 
బట్టించి యతని వలన నానాణి యజ్ఞమునకు వచ్చిన దేవతల నందణును గూడ శిక్షించెనని 


208 


చెప్పుట యెంత శ్రాఘనియము? పురాణములో సట్టుండె గావున నతడట్టు చె ప్పెనందురీమో; 
భాగవతములో( బోతరాజా పురాణములను జూడక చెప్పెనా? అటుగా నొక చోటంెప్పి 
సందర్భముం గుదిర్చిన పోతరాజే మణీయొక |గంథములో నాకథనే సందర్భహీ నముగ 
జెప్పునా? కావున నీ రెండు కథలును జెప్పిన వారొకరుగాక యిరువురు వేర్వేణు కవులని 
చెప్పి యీ (గంథము నవీనమనియు( గల్పి తమనియు సిద్దాంతీకరించెదను.” అని (వ్రాసిరి. 


సమాధానము == 
౧. సతీ దేవి ప్రయాణ సందర్భము $ా 


వీరభ్యద విజయమునకు మూలమైన వాయు పురాణమునందు దక్షయజ్ఞమునకు 
సతీ దేవి పోవు సందర్భమున సతీ పరమేశ్వరులకు వాదము లేదు. సతి పిలువకున్నను 
యజ్ఞమునకు(బోయినది. అద్దాని నాం| ధీకరించునపుడు తత్కంర్త శివునిచే “పిలువకున్న నేమి 
యాగమును జూచిరమ్మని చెప్పించినను, సతి పరమేశ్వరునకంతటి యవచారముగావించిన 
తం|డికడకు( బోవుట కిచ్చగించి యుండలేదు. శివుడనునయించి చివరకామెను బంపును. 
ఈ మార్పు వలన బార్వతి పతిభక్తియు సౌశీల్యమును వ్యక్తమగుచున్నవి. భాగవతమున' 
గవి స్వాతంత్యమును | బదర్శింపక మూలమునందున్నది యున్నట్లు | వాసినాడు. మూలములో 
గివుడు వలదన్నను పార్వతి పయనమగును. అదియే యాం) ధీకరణమునకు వచ్చినది. 


ఇట్లున్న మూల |గరథమును బరిశీలింపక భాగవత కర్మయేదో యౌదార్యమును 
(బత్యేకముగ( (బదర్శించెననియు నది వీరభద విజయమన లోపించినదనియు విమర్శ 
సొగించుట పొరపాటు. 


౨. సతీదేవి తండి తోయల్కిన వల్కులుః- 


వీరభద విజయమున సతీదేవిచే కవి “ఏరాదక్షు, “నిగమములారి మొదలగు పద్యములు 
చెప్పించినాడనియు, నవి విరనములై నవనియు పితా పుత్రికలు నీచ జాతి సంజూతుల వలె 
సంచరించిరనియు, రచన మిగుల సపేలవముగను, రసహీనముగను నున్నదనియు, నా 
సందర్భము భాగవతము నందౌచితీ బద్దముగ నున్నదనియు విమర్శ. సతీ దేవి తండిని 
తూలనాడు సందర్భము వాయుపురాణము నందు గంటె వీరభద- విజయమున(గొంత 
విపులీకరింప(బడినది. దానికి(|బబలకారణమొకటి గలదు. వీరభద విజయమును రచించు 
నపుడు పోతన శెవు(డు. అందును సోమనారాధ్యుని యడుగుజాడల లో బెరిగిన వాడు. 
శెవులకు శివ నిందకంళు ఘోర కార్యమింకొకటి లేదు. 


209 


దక్షుండు శివుని నిండు సభలో దుర్భాషలాడినా(డు. కావున శె వుల ద ఎఫ్టిలో దక్షుడు 
మహాపాప. నిందార్హుండు. అపుడు కవి సతిచే. బల్కించిన పల్కులు కవి హృ యమునే 
వ్యక్తీకరించును. శెవు(డుగ నున్నపుడు పోతనకు దక్షుని యెడనుండు నసహ్యభావము 
దెతియె భాగవతమును రచించు నాటి కుండదు. వీరభ[ద విజయమున కవి సతిచే నా 
సందర్భరమున కఠినమైన దుర్భాషలనే పలికించినాండు. కాని శివ [దోహులకు శెవగంధ 
కర్తలందయి( జి తవధలనే విధించినారు. 


3 అనంతర కథా వృత్తాంతము ద్ధి 


భాగవతమునం బార్వతి దగ్ధమైన తరువాత నా ఘోరకార్యమునకు శివు(డు (ప్రతీకారము 
సేయనెంచి వెంటనే వీరభదుని సృష్టించి యజ్ఞమును ధ్వంసము గావించి నట్టుండ, వీరభద 
విజయమున నా వార్త విన్న శివుండు దక్షున కొక శాపమిచ్చి యూరకొని కొన్ని మన్వంతరముల 
తరువాత దక్షుని శిక్షించెనని యున్నది. దీనిని బట్టి వీరభద విజయకర్తకు( గథాకథ నౌచితి 
గూడా తెలియదనుట శోచనీయము. 


వాయు పురాణమునందు సతీదేవి దగ్ధమై పోగా శివుడు దక్షునకు శాపంబిచ్చి వైవ 
స్వతమన్వంతరమున నాతని శిక్షించినట్టు (వాయంబడ, వీరభద విజయ కర్తయాభాగము 
నష్టే యనువదించినాడు. సంస్క ఎత భాగవతమున వెంటనే (ప్రతీకారము చూపినట్లు 
కలదు, కానీ నాం భాగవతమునను నట్లు యున్నది. అసలు కథా భాగములలో 
లోపమున్నచో నది మూల (గంథ కర్త లోపముగాని, యాంధీకరణలోపము కాదు. 
ఆం|ధమున రెండు | గంధము లకును కర్తయొక్కండేయైనను, మూలములు వేఅయినపుడు 
వస్తు భేదముండక తీరదు. భాషాంతరీకరణములను స ఏతం[త కావ్యములుగా నూహించి, 
మూలమును జూడక విమర్శించుటలో వచ్చిన లోపమిది. 


అ అశుచి విషయము $= 


ఇది “ముదిత వ్రతులలో లేదు. (శ్రీ పంతులుగారి విమర్శకు. బాతమైన (ప్రతి 
ముదితమో యముదదితమో తెలియదు. వారు వీరభ[ద విజయ వివేకమునః “బమ్మెర 
పోతరాజు వీరభ[ద విజయమను (గంథము రచించియుండెననియొక ప్రతీతి గలదు. 
అయ్యది భాగవత శె లి వలెనుండి లేదనియు, పోతరాజు వార్టక దశలో (వాసియుండుట చేత 
నందులో? గొన్ని దోషంబులు గలిగి” ననియు (వాసియున్నారు. లోకములోని వాడుక 


ce lass Us ను పరు 
౧. అము దితము లను జూడలేదు. 


210 


హూడ నప్లే యుండుట చేత నా [గంథము విమర్శన పూర్వకముగాంగొంత చదివి యందలి 
పరస్పరభేదములను బరికించి యది భాగవత | గంధకర్త బమ్మెర పోతన కృతంబగునా! యని 
సంశయించుచు. బైన విమర్శించిన నాలుగు, పపత్తులను బేర్కొనిరి. అంతియే కాని 
వారనుసరించిన (పతి ము|దితమో, యముదితమో, యయ్యది వారికెచ్చట లభించినదో 
వివరింపరైరి. తక్కిన ముదిత (ప్రతులలో. గాని మూలమునశాని యశుచివిషయము 
ఘూచన్నాపాయముగ నైనం జెప్పండి యుండలేదు. 


ఇప్పటికి వారు వీరభ్యద విజయ కథా సందర్భమందు( జూపన యౌచిత్యలోపములు 
మూల[గంధ కారునివే గాని యాంధ్రీకర్తవి గావని సహేతుకముగను, సప్రమాణముగను 
నిరూపింబంబడినవి. 


గ ఇక శైలి విషయము క-= 


పోతన వీరభ[ద విజయమును చిన్నతనము నంధు రచించుటచే శైలియందును. 
చమత్క్యృతి విశేషములందును నాంధ భాగవతముతోంబోల్చి చూచినపుడు, నాతి 
(పొాడమైయుండుట సహజము. అదిగాక యా రెండు (గంథము లకును నడుమ కాల 
వ్యత్యాసమధికముగ నుండనట్లు దెలియు చున్నది. అట్టియెడ శైలి సేఅవముగ నున్నదను 
విషయము నెక హేతువుగా [గ్రహించి కర్షృత్వమును శంకించుట సమంజసముకాదు. ఇంక 
వీరభ[ద విజయము పోతన క ఎతమే యనుటకు (గంధస్థ సామ్యముల( జూండనగు. 


211 


10.భాగవత = ఏీరభ|ద విజయములకు( గల సామ్యములు 


గొన్ని: 


OO. 


వీరభ్యద విజయమునం గోరకితములైన భావ సుమములు భాగవతమున నాంయా 
సందర్భములలో? గుసుమితములై నవి. అట్టే స్థలము లెన్నియేని గలవు. అందు 


రా 


లూ 


రా 


పార్వతిని జొలికత్తెలు గారవించుటు :-- 


వీశణియ' నీవుదే వీణావినోదిని, మృగనాభినీవుదే మృగనిభాక్షి ! 
రాజహంసిక( దెమ్ము రాజహంసికయాన ! కీరంబు నీవుదే కీరవాణి ! 
మణిహారముల( దెమ్ము మణిగణాలంకృత, పువ్వల నీవుదే పువ్వబోండి 
గంధంబు: నీవుదే గంధసింధురయాని, కనకంబునీవుదే కనకవర్ణ ! 


పాల(తియాడు వసి(డి బొమ్మలు నీవుదే, వసి(డి బొమ్మ, 
బోలిలు పడ(తి మజీయు 

వలయునట్టి పెక్కు. వస్తువుల్‌ గొనిరండు, గౌరివెంట మనము 
గదలవలయు వీర.వి. ౧-౧౨౩ 


భాగవతమున శ్రీకృష్ణుని రాకకు నంతోఃవురకాంతల ల రి 
యలంకరించుకొనుట:- 


తిలకమేటికిలేదు తిలకినీతిలకమ, పువ్వులు తురుమవా పువ్వుంబోండి! 
కస్తూరియల(దవా కస్తూరికాగంధి, తొడవులు తొడువవా తొడవుతొడవ 
కలహంస పెంపుదే కలహంసగామిని, కీరము చదివింతె కీరవాణి! 
లతల(బోషింతువా లతికాలరలితదేహ, సరసినో లాడుదే ' సరసిజుక్షి! 


మృగికిమే(తవిడుదె మృగశాబ లోచన, గురులనాదరింతెగురువివేక! 
బంధుజనుల(బోతె బంధుచింతామణి, యనుచుసతులనడిగనచ్యుతుండు. 
భాగవతము ౧-౨౩౪ 


పుర్మస్తీలు శివుని. జూచి ముచ్చటించుకొనుట :- 


కల్యాణియీతండే కళ్యాణమూర్తియై, సమ్మోదమునవచ్చుజాణమగడు 
కామిని యీత(డే ఘనజటావళిలోని, మిన్నేరుదాంచిన మిండగీండు 


212 


లా 


రొ 


రా 


వనితరా యీతండే మనగౌరినలరింప, మాయద్రువటులె న మాయలాండు 
వెల(దిరొ యీతడే వెన్నెల పాపని, (బువ్వుగాదుణీమిన పుట్టుభోగి 


ఉత్తమాంగి యిత(డె విత్తేపచెలికా(డు, విమలన్నేతియితండె వేల్పుటే(డు 
ఇందువదన యిత(డె మందిరకై లాస, కంధరుండునీలకంధరుండు. 


స వి కతు 
మధురానగరమందరి రమణులు కృషమ్టుని( జూచి మెచ్చుకొనుట వ 


వీండకే రక్కసి విగతణీవంగం జన్ను(బాలు |దావినమే(టి బాలకుండు 
వీడకేనందుని వెల(దికీ జగమెల్ల, ముఖమందు( జూపిన ముద్దులాండు 
వీ(డలే మందలో వెన్నలు దొంగిలి, దర్పించి మెక్కిన దాయరీండు 
వీడపే యలయించి (వేతలమానంబు, నూరలాడినలోక సుందరుండు. 


వీడు లేకున్న బురమటవీస్టలంబు, వీనిచొందని జన్మంబువిగతఫలము 
వీనింబలుకనివచనంబు విహగరుతము, వీనిజూడనిచూడ్కు_లు 
వ్యథలు వ ఎభలు” 


భాగ. ౧౦-౧౨౪౯ 
వాయు దేవుండు శివుని మహత్త్వము వర్ణించుట :- 


దేవాదిదేవుని తెజుణగిట్టిదందమా తెణుగులెల్లనుబుట్టు తెలు(గుదాన 
మదనమదారాతి( జదివెదమందమా చదువులకెల్లను మొదలు దాన 
(బహ్మాద్‌ి వంద్యుని. బరికింతమందమా, (బహ్మాదులకునైన (బహ్మదాన 
దేవతారాఢ్యుని( దెలిసెదమందమా, తెలిసిన మీదటిధృతియు దాన 


ఎంతయనంగ నేర్తునేమని వర్ణింతు, నేదియాదియంత్యమేదియరయ 
సకలమునకు నతని సంతతానందంబు, నెజి(గి కొల(ది సేయసెట్టు వచ్చు” 


వీర. విజ. ౧ - ౪౯ 
వామనమూర్తి వ్యంగ్యముగ దన్ను. గూర్చి చెప్పుక్‌ నుట:ః- 
ఇదినాకు నెలవనియేరీతి. బలుకుదు, నోకచోటనక యెందునుండనేర్తు 


నెవ్యనివాడనంచేమని పలుకుదు? నాయంతవా(డనై నడవనేర్హు 


"213 


బి. 


నీనడవడీయని యెట్లు వక్కాణింతు? (బూని ముప్పోకలంబోవనేర్తు 
నదినేర్తు నిదినేర్తు ననియేల( జెప్పంగ? నేరుపులన్నియునేననీర్తు 


నొరులుగారునాకు నొరులకునేనౌదు, నొంటివాండ. జుట్టమొక(డు లేడు 
సరియుదొర్తిగలదు చెప్పె దనాబంకి, నుజనులందుదబుచు సాచ్చియుండు 
భాగ. ౮ - ౫౫౨ 


శివునికడకు (బహ్మరాక :- 


చదువులు పెక్కులు గలవా, చదువులకును మొదలు నాల్ను 
చదువులుగలవా 


చదులకు మొదలు గలిగిన, చదువులు గల శంభు(గెలువ 
జదువులు వచ్చెన్‌ 
వీర. వి. ౧ - ౫౯ 


(పహ్టోదు(డు హి రణ్యకశిపునితో. దన చదువును గూర్చి చెప్తుట ఫలా 


' చదివించిరి ననుగురువులు 


చదివితి ధర్మార్థముఖ్య శాస్తంబులు, నే 
జదివినవి గలవు పెక్కులు, 
చదువులలో మర్మమెల్ల. జదివితి( దండీ.” 
భాగ ౭ - ౧౬౬ 


పార్వతి శివుని వేడికొనుట :- 


తల్తియాదిగ( దం|ఉయాదిగం దొతయాదిగ. గల్లువా( 
'రెల్లభంగులనీవెకాని మహేశ! యన్యమెణుంగనే 
నుల్లమందున. జిత్తగించితి వొప్పముల్‌ తగునయ్యయా 
(పల్లదుండ6ట నాకు. దండి భరంబు పల్కి_తి శంకరా!” 


వీర. విజ. ౧ - ౧౧౭ 


సహోదరుని వరాభవమునకు భిన్నయై రుక్మిణి కృష్ణుని వేడికొనుటః- 


మత్తు. కల్లలేదని విన్నవించుట గాదు వల్లభ! యీతనిన్‌ 


: 214 


రై 


ల్‌ 


(బల్లదుందెగం జూచితేనియు భాగ్యవంతు లమెతి, క 
మల్టుండయ్యెముకుందుండీశ్వరుండంచు మోదితులెన మా 
తల్లి దండులు పుత్ర శోకము. దాల్చి తక్కుదురీశ్వరా! 


భాగ. ౧౦ - ౧౭౬౭ 
హరుని వలచిన పార్వతిస్థితి ఫు 


శృంగారములుసేయ శృంగారియొల్లదు, పువ్వులుదుణుమదు 
పువ్వుంబోడి 

పలుకంగనేరదు పలుకనేరని భాతి, జంచలత్యమునెందు( జంచలాక్షి 

సరసుల (గీడింప నరసిజాననవూదు, మౌనంబుతోంుందుమానవిభవ 

గంధంబు పూయదు గంధవారణయాన, చెలువల(ంబిలువదుచెలుల చెలియ. 


ముకురమే[పొద్దు. జూడదుముకవదన, తరుణిమణీ యును 
సర్వకృత్యములు మలచి 
హరునితోడిదె గొ ండాటయై లతాంగి, యు|గతావంబు సై రింపకున్న (జూచి. 
వీర. విజ. ౧ - ౨౦౧ 


శ్రీ కృష్ణుని. గామించిన రుక్మిణి స్థితి :- 


మృగనాభియ ల (దదు మృగరాజమ ధ్యమ, జలములనాడదుజలజగంధి 

ముకురంబుసూడదు ముకురసన్నిభముఖి, పువ్వులుదుణుమదు 
పువ్వుబోయీ 

వనకేళిగోరదు వనజాతలోచన్త హంసంబు.టబెంపదు హంసగమన 

లతల(బోషింపదు లతికాలలితదేహ, తొడవులు తొడువదుతొడవుతొడవు. 


తిలకమిడదు నుదుట? దిలకినీతిలకంబు, కమలగృహము(జొరదు 
కమలహస్త 
గారవించి తన్ను(గరుణ([ కొనవన, రారిరాండు తగవుమారియనుచు 


భాగ - ౧౦ - ౧౭౩౦ 
తండి నివునియెడ' జేసిన యషచారమునకు( బార తి వగచులు :- 


వడవడ వడకుచు నుడుగుచు( 
బిడిముడిమయినెంది కలగి చింతాకులయై 


215 


ల్‌ 


క 


3డయగుంచనంబున నిలుచుచు( 


గడువాడిన పువ్వుభంగి గాంతి దొణుంగన్‌ ” 
వీర. విజ. ౧ - ౧౦౬ 


గజేం[దరక్షణార్హము పోవుచున్న నారాయణుని వెంటవెడలు లక్ష్మీ స్థితి :- 


అడిగెదనని కడువడి( జను, 
అడిగినందనుమగుడ నుడువడని నడయుడు(గున్‌ 
ఇడవడ చరముడదలడబడ, 
నడుగిడు నడుగిదడు జడిమనడుగిడునెడలన్‌ 
భాగలా- ౧౦౩ 


హి మవంతు (డు పార్వతిని స్తుతించుట :- 


రాలోకసుందరి రాజగన్మోహి నీ, రావమ్మకై లాసరాజపత్ని 
రాకన్యకామణీరారాజ బింబాస్య, రావమ్మ యౌవన రాజ్యలక్ష్మీ 
రా ఓ మహాకాళి రా ఓ సరోజాక్షి రావమ్మ భారతీరమణవినుత 
రా ఓ జగన్మాత రా ఓ సదానంద, రావమ్మ మత్తేభరాజగమన 
యనుచు. బెక్కుగతు లనంకించియంకించి, దగిలిమేనకాఖ్య(దన్ను(బిలువ( 
దం|డిచేయిడిగ్గి తద్దయువేద్కతో, కామినీలలామ గౌరియపుడు” 

వీర. విజ. ౧ - ౧౮౯ 


శ్రీ కృష్ణుడు పేరుపేరున గోవులను సంబోధించుట :- 


రాపూర్ణచం। దికారాగౌతమీగంగ, రమ్ము భాగీరధీరాజ తనయ 
రానుధాజ లరాసిరామేఘ బాలికా, రమ్ము చింతామణీ రమ్ముసురభి 
రామనోహార్తిణి రాసర్వమంగళా, రాభారతీదేవి రాధరి|తి 

రాషక్రి మహాలక్ష్మి రా మందమారుతి, రమ్ము మందాకిని రా సుభాంగి 


యనుచు మణీయు(గలుగు నాఖ్యలుగలగోవు, లడవిలోన దూర 
మందు మేయ 
ఘనగభీరభాషంగడు నొప్పు జీరునా, భీరజనులు వైగడంబెంపునెగండ 


భాగవ. ౧౦ - ౬౦౩ 


216 


రొ 


రొ 


శివుడు మన్మధునిపై € దనకంటిమంటలు పఅపుట :- 


భుగభుగయను పనుమంటలు, 
భగభగయని మండనంత [బహ్మాండంబున్‌ 
దిగుదిగులుదిగులు దిగులన, 

దిగిమరుపై ( జిచ్చుకన్నుదేవుండు విచె న్‌. 


వీర. విజ. ౨ - ౧౧౦ 


దిక్కు.లెణుమంటు( గప్పెను 

మిక్కి లిగామింటనెగయు విడుగురుగము లున్‌. 
(గక్కదలరాల వడిగా 

జుక్కలు ధరంబడంగమింట సురలుంగల గన్‌ ” 


విర వి. ౨ - ౧౧౧ 
గజేం|దుని యుద్దండ | కీడ ba 
యు 


భుగభుగా యితభూారి బుద్ద్రుదచ్చటలతో+ 
గదలుచూ దివికి భంగంబు లగయ” 


భాగ - ౮ -౫ం౧ 
కుహనావటువు శివుని లక్షణములను వర్ణించుట. 


తరలాక్షియీతండు ధనవంతు(డందమా 
కోరిచేడిన(గాని కూడలేదు 

చిన్నారి వయసున చిన్నివాడందమా 
యెన్నటివాడాకో యెణుగరాదు. 

ఆకార సంపదనతిమేటే యందమా 
యాకారమెట్టిదో యరయరాదు 

కులగో[తములు రెండు దలియుదమందమా 
తలిదం[డులెవ్వరు ధరణిలేరు.. 


తిరుపరొంటిగాండు దేవుండు చూడండే 
మాయమందు కపట మం(తము లను 


217 


ర 


మగువ! నిన్నునెట్లు మరగించుకొన్నాడ" 


కాని తగినవాడు కాడు కాడు.” 
వీర. విజ. ౨ - ౨౭౩ 


కొద కృష్ణుని గుణములను వర్ణించుట స్ట 


బాలు(డీ తండని భావింతునందునా 
యే పెద్దలును నేరర్మీకమంబు 
ఎటు పెరుంగుటకునై వెణబుపింతు నందునా 
కలిగి వేకొక్కండుగాని లేడ 
వెణుపుతో నాబుద్ది వినిపింతునందునా 
తను(దానయై బుద్ది దప్త్పుకుండు 
నెొండెయింగకయింటు నుండెడినందునా 
చోచ్చిచూడనిదొక చోటులేదు 


దన్ను నెవ్వరె నదలపోయయబాణాడి 
యోజలేదు భీతియొకటి యెజు(గ6 
రాలి నూరకుండ(జక్కస క్కెము లాడు 
బటి శాసిసేయు భంగియెటు 
(ద) వాది ళు 
భాగవ. ౧౦ - 3౬౬ 


పార్వతీకళ్యాణముకు శివుండు విఘ్నేశు. గొంపోవుట :- 


లెమ్మా శీతనగేంద పట్టుణమునన్‌ లీ లార్రమై యున్న ్న మి 

యమ్మ ందేవలెనుండనీదగగు. నీవాయత్తమై తోడితే 

రమ్మా! నీవును నీగణంబులును సంరంభమ్ముతో ముందణుం 

బొమ్మాయేమును గూడ వచ్చెదము సమ్మోదంబుతోయి(త్తకా” 
వర్గ. ఈ జతతల 


(శ్రీ కృమ్ణుండు గోపకాంతలచెంతకుద్దవుని బంపుట :- 


రమ్మాయుద్దవ గోపకామినులు నారాకన్‌ నిరీక్షించుచున్‌ 
నమ్మోహమ్మున నన్నియున్మణుచియే చందంబును గుందిరో 


218 


DD; 


Sp ie 


93. 


తమ్మున్నమ్మినవారి డిగ్గవిడువన్‌ ధర్మంబుగాదండు వే 
పొమ్మా! (ప్రాణములే[కియన్‌ నిలిపిరో (పోద్యద్వియోగాగు ్న లన్‌ : 


భాగ. ౧౦ - ౧౪౩౮ 
రతీవిలాపము న్‌ా 


కట్టాదేవరకంటి మంటలు నినుంగారించుచో మన్మధా 
చుట్హాలందలిదం[డులందల(చితో కోకంబునుంబొందితో 
పట్టుం జాలని కోకవార్ధింబడి వ (ప్రాణేశ్వరిబిల్చితో 
యెట్టుంబోవంగలేక మంటలకునె యేమంటివో మన్మధా!” 


ఏర. వి. ౨ - ౧౧౭ 
కాళీయమర్థన సందర్భమున యకోద విలాపము :- 


కట్టా (కూర భుజంగము 

కటలు కన్నిన్ను/గయివ. గంపించితివో 
ళు 

తిట్టితివో పాపపు విధి 

పట్టిమ ముందల శచికాక( బలవించితివో. 


భాగ. ౧౦ - ౬౫౫ 
రతీ విలాపము 


వారక నిఖిల జనంబుల 

నీరసమున సతుల(బతులనేచికలంపన్‌ 

నేరిచి శివునిగలంపయ, 

నేరు పలేవై తిమదన నినే మందున ” వీర. వి. ౨ - ౧౨౦ 


యశోద విలాపము న్‌ా 


విషకు-చయుగయగు రక్కసి, 

విషకుచదుగ్రంబు6(దావి విషవిభయు(డవై 

విషరుహలోచన యద్భుత, 

విషయుండగు నీకు సర్ప విషమెక్కెగదా.” భాగ. ౧౦ - ౬౫౪ 


219 


౧౪. ఎ 
సీ. 
(a 

౧౪. బి. 
సీ. 
ఆ. 


రతీ విలాపము :- 


ఉచితమార్గంబున నుపలాలనము చేసి 
యెలమి రక్షీంచువారెవ్యరింక 
అటవారు నిటవారు సయ్యేడు గడయునై 
యెలమినన్నేలు వారెవ్వరింక 
వీలనర్ధించిన వేదన పలుకక 
యిష్ట్రంబు రిచ్చువారవ్యరింక 
క్షర్ణంబులకు నింపుగా నిష్ట వాక్యంబు 
లేపారం బల్కువారెవ్వరింక 


నేండు నాధనీవు నీటాన పిమ్మట 

తివరినన్ను(గావ దిక్కులేమి 

తలథులోన( దలవ(దగదయ్యెచెల్లబో 

వీరసూకళ(త విష్ణుపు త” వీ. విజయము 


యశోద విలాపము :-- 


(శవణరం| ధంబులు సఫలత. బొందంగ 
నెలమి భాషెంచువారెవ్వరింక 
కరచరణాదులకలిమి ధన్యతనొంద 
నెరిగిపై ( (బాకువారెవ $రింక 
నయనయుగ్మంబులున్నతి గృతార్హములుగా 
యు 
నవ్వులు సూపువారెవ $రంక 
జిహ్యలు గౌరవ శ్రీ, జేర బాటల 
యెడ బలికించువారెవ్వరింక 


దండి నీవు సర్పదష్టుండవై యున్న 
నిచటమాకు( |బభువులెవ$రింక 
మరగిపాయలేము, మాకునీతోడిద, 
లోక; మీవులేని లోకమేల?” 


భాగ. ౧౦ - ౬అ౫లా 


220 


లుగ. 


౧౬. 


యా 


Can 


కివుడణుకతరూపము దాల్చినప్పటి యాకారము :- 


ఈముఖపంకజంబురుచు లీనయనోత్పత పతనిర్మలు 
బీమెయి చాయలీనగవు లీమురిపెంబులు నీవిలాసమున్‌ 
గామినులార! యెందు మటి కల్ల నేర్చునె తొల్లి బాపురే 
సామజయానయీ యెజుకసానికి. దాణజెలువింత యొప్పునే.” 


వీర. వి. ౨ - ౧౭౯ 
పూహినీ రూపముగాంచిన ' శివుని భావన :- 


ఈ కాంతాజనరత్నమెవ్యరిదొకో? యీయా(డురూపంబు ము 
న్నేకల్పంబులయందుభాన, మయి(డీయింతిన్‌ సృజింపంగ6దా 
లేకుంటెల్లనిజంబు, వల్ద్లభత నీ లీలావతింజేర(గా 

నేకాంతుండు గలండో? [క్రీడలకు నాకీయింతి సిద్దించునే ? 


భాగవ. ౮ - ౩౯౫ 
గివుని యెణుకత వేషము :- 


కడునొప్పు దిశలెల్లం/గనకంబుగావించు, తాటంకరోచులు దనరుచుండ 
చనుదోయిపై గాలు శంఖహారావలళి, పయ్యెదలోపల బయలుదూయగి” 


వీర. వి. ౨ - ౧౭౨ 
విష్ణుని మోహి వీరూపము :- 


ఒకయెలదో(టలోనొకవీధినొకనీడయగు చకుంభములమీందికొాంగుదొలగం 
గబరికా బంధంబు గంపింపనుదుటిపె ( జికురజాలంబులు చిక్కువడంణగో 
భాగవ. ౮ - ౩౯౩ 


కుహనావటుని రూపము :- 


సదమలమైనవాండు కడు చక్కని రూపమువాండు కాంతిచే. 
బొదలినమోమువాండు మెయిభూతినలందినవాడు దివ్యమై 
యొదలిన [బహ్మచారిగతి నొప్పినవాడటువచు చున్నవాం 
డదెయొక గుజ్ఞ్జుతాపను(డహా వనితామణులార కంటీరే.” 


221 


| 


ఈచాయలోనడచిన పద్యములు భాగవతమున సుమారు పండెండు వణుకును 
గలవు. [గంధ విస్తర భీతిచేయన్నియు |వాయుటమాని యొకటి రెండు మా(తమీదిగువ 


నుదాహరించుచున్నాను. 
౧౭. బె. 
డ్‌. నల్లనివాండు పద్మనయనంబులవాండు, క్ర ఎపారసంబుపె ( 


జల్రెడువాండు, మౌళి పరిసర్పిత పించమువాండు, నవ్వురా 
జిల్లెడు మోమువాండొకండు చెల్వల మానధనంబు-దెచె నో 
మల్రియలార! మీ పొదలమాటున లేడుగదమ్మ! చెప్పరే! 


భాగవ. ౧౦ - ౧౦౧౦ 
పార్వతి చెలులు శివుని స్తుతించుట :- 


వేదపురాణ శాస్త్రములు విస్తుతినిన్నును జేయలేవు [బ 
హ్మాదులుగానలేరు సనకాదులుయగాన(గలేరు నిర్హ్ణరేం 
(దాదులు౮ానలేరు ధనదాదులుయగాన(గలేరు లక్ష్మినా 
థాదులకైన నీదు మహి మాతిశయంబు( దలుపశక్యమే.” 


వీర. విజ. ౨ - ౩౦౩ 
కాళియుని భార్యలు శ్రీకృష్ణుని స్తుతించుట :- 
ఒలరు నిర్ణరేందపద; మొలరు (బహ్మపదంబు నొందగా, 
య = ౧ 
నొల్లరు చ| క్రవర్తిపద, వమొల్లరు సర్వరసాధిపత్యము; 
నొల్లరు యోగసిద్ది; మజియొండు భవంబుల నొందనీనినీ 


నల్లలితిం ఘిరేణువుల సంగతి నొందిన ధన్యులెప్పుడున్‌ sy 
భాగవ. ౧౦ - ౬౭౮ 


శివుడు జాషదీపురమునుచేరుట :- 


కాలుని గెల్పిలీలమెయి గాము బరాబితు(జేసి కొండరా 
చూలికి( జిక్కి జూటమున' జుక్కల చీనిధరించి జాణ(డె ” 
వీర. వి. ౩ - ౧౪౩ 


222 


౧౯. బి. ఛశ్రీకృమ్ణుని మధురానగరప్రవేశము :- 


ఉ.  నందతవః ఫలంబు, సుగణంబులపుంజము, గోవకామినీ 
బృందము నోముపంట, సిరివిందు, దయాంబుధి, యోగిబ్బందముల్‌ 
+ డెందములందుంోరెడు కడింది నిధానము, సేరవచ్చె, నో 
సుందరులార! రండు, చనిచూతము కన్నులకోర్కి. దీణుగన్‌ 


భాగవ - ౧౦ - ౧౨౪౬ 


౨౦. ఎ.  వీరభ్మదవిజయమున( దండికొమరునిపై నీదిగువరీతిని వాత్సల్యము 
చూపును:- 


శౌ, రావోకుజ్దండయంచు' గౌలిటికి( జేరంబిల్సి యూరార్చి యు 
ద్దేవురేనుంగు తుండముంబుణికి మూర్ద్ని(ఘాణముంజేసి స 
ద్భావుండంక తలంబు పై నునిచి సంభావించి (పేమాబ్ది. దా 
దై వారందన ముద్దు పట్టకిని గందర్పాంతకుండిట్లునెన్‌ . 


వీర. విజ. ౩ - ౧౦౦ 


౨౦. బి. భాగవతమునందల్లి వామనమూర్తిని జూచి యిట్టుముద్దు సేయును :- 


Ux 


అన్నారమ్మని దగ్గణు( జన్నులపాలేణువాణు, సయ్రేషిణియె, 
చిన్నారిమొగము నివురుచు, (గన్నారంజూచె6 గన్నకడుపై యుంటన్‌ 


భాగవ - ౨ - ౫౧౫ 
౨" వచన సామ్యములు క 
వీరభ[దవిజయము - కథా [పారంభమున - నై మిశ్శార్య్యవ్యర్ధనము :- 


“మహి తమాతలుంగ మందారచందన సాలభల్హాతకి [ప్రముఖ రాజిత కుంభినీ 
విరాజితంబును, కురువిందమహి మ్లాత మధుక శతప్మత కమల కల్హార కరవీర మళల్రికాదివల్రీ 
ఏంపుల్లపుష్పవర్తీలలిత పరిమళ సుగంధ బంధుర దిగంతరాళంబును, నిజవిరోధంబు. 
చొఅంగినగతి వనుంచు చంచరీక శారిక్కాక్రీర ------------- నై మిశారణ్య 
ప్రుణ్యక్షే తంబునందు” నాకీల చక్రవాక నీలకంఠకనక నయన కంకనా ళలింగ | కాంచకారంభకా 
కండ కానకపోత పారావత శకుని భరద్వాజ చకోరలావుక జీవంజీవవాయ సారాతి కోయష్టిక 
డిండిభసార సశాతభఖిండనారంగత్స దారంగ గణనాద(పమోదితంబును, మండిత గండభేరుండ 


223 


వేదండ కంఠీరవ శరభశార్జూల శంబర జంబూక గవయ వరారోహస్తవంగ శల్యసారంగ 
చమరీమృగగోక్షర్ణవృకాది మహా మృగమందిరంబును, దందశూకగాధేయ మార్జాల మూషక 
నివాసంబును, సకలపుణ్యతరంగిణీ మంగళ సంగమంబును, వినిర్మల సరోవర విలసితంబును, 
ననుపమమునినాదనిరంతర బహుళపాఠ నిఖిలనిగమ కలకలారావఘటిత గగన తలంబును, 
ధర్మతపోధన ధాన్య దానతాప సోత్తమ సంతతసంతుష్ట హోమధూమ సమ్మిళిత బృందారకా 
లోకనంబును సర్వభువనమహారణ్య రత్నంబును సకల మునిజన స్తో తపా[తంబును సగునై మి 
శారణ్య పుణ్యక్షే తంబునందు”. అనువచనము 


భాగవతమందలి (తకూటపర్వత వన వర్ణనము విలా 


“అది మణీయును, మాతులుంగ లవంగలుంగ చూతకేతకీ భల్గాత క్మామాతక 
సరళపనస బదరీ వకుళవంజుళ వటకుటిజ కుందకురవక కురంటక కోవిదార ఖర్జూర 
నారికేళ సిందువార చందన పిచుమంద మందారజంబూజంబీర మాధవీ మధూక తాలతక్కోలత 
మాల హింతాల రసాలసాలప్రియాళు బిల్వా మలక (కముక కదంబ కరవీర కదళీ 
కపితర్థకాంచన కఠిటరోత గిరి కురి రకు పో కోక చందం వవ వితండ పపువా ప 
మారా రారా రారా దారా దాదా దాదా -- నొప్పునప్పర్వతసమీపంబునందు” అనువచనమును 
సరిపోలియున్నది. బాగ - ర - ౨౪ 


త్రీరాబ్దిలో హాలాహలము పుట్టుట :- 


“మణీయును విలయ సమయంబున జలధరానేక నిర్ణత గంభీర మోషణంబులుం 
బోలె గుభులు గుభుల్లను నాదంబుల (బహ్మాండంబులన్నియు సదరి బెగడి తిరిగి పరస్పర 
నినాదంబు చెలంగి చరాచర జంతు జూలు (ప్రళయ న హాలాహలంబు 
చేయు చందంబున” - 3౩ - ౨౨౬ 


భాగవతమందలి హాలాహాలావిర్భావ సందర్భ వర్షనమగు వ్‌ 


“అదియునుం (బళయకాలాభీల .పొలలోచన లోచనానలశతంబు చందంబున 
నమందంబై, విలయహెదహన సహ్మసంబుకై వదీవడియై, కడపటి పల్టుపగలింటి న = 
ఆం వుల అకాలవిలయ కాలంబై తోచుచున్న సమయంబున” 


అనుదానిని పోలియున్నది భాగ - ౮ - ౨౧౬ 


224 


స సామ్యము న్‌ లా 
యి 


“లగ్నంబెల్రి” యను శబ్దము వీరభ[ద ఐజయకారు (డు మెచ్చి వౌడినా(డు. 


“శుభలగ్నంబెర్తి బృందారకుల్‌ ” న తాల 

“గౌర్‌ వివాహలగ్నంబెల్లి” మీవి. ౩-౧౧౭ 
(ఆ) 

“లగ్నమాసన్నంబై ని దీవి. కంతా 


భాగవతమునను “లగ్నంబెల్లి వివాహముంగదిసో అని రుక్మిణి కళ్యాణ ఘట్టుమున 


-౧౭౨౪ వాడినా(డు. 


“చెల్ల, చెల్లరే” అను శబ్దములు వీరభద విజయమున నెంత యవిరళములో 
వతమున సంత యధికములు. పూర్వ కవులలో బోతనకు(బూర్వులు. దరువాతివారు( 
క నా శబ్దములను [బయోగింపక పోలేదు, కాని యెవ్వరును నా శబ్దములందంత 
ఎ,-వను జూపియుండలేదు. 


నద విజయమున( బైైపయోగములు మచ్చునకు(గొన్ని § 


అక్క_ట చెల(బోకబు కటా ౧౧-౧౨౬ 
ధు 


పలుకందగదయ్య చెల్ల(బో 


తెగటారె చెల్ల(బో ౧౧-౧౪౧ 
పరిచర్యలు సేయణగలేదు చెల్లరే ౧౧-౨౦౦ 
దైవము నేమననేర్హ్తు. జౌల్లరే ౧౧-౨౬౧ 
భామల. గావ జెల్లరే ౧౧-౨౬౮ 
చెల్లరే యీ జాడ ౧౧౧-౧౧ 
జవ్వన మాటిడి బచ్చ( జెల్లరే ౧౧-౨౬౧ 


వతమున( బ పద (ప్రయోగములు వ్‌ 


ముఖ్య ధర్మములందు. దెలిపితినే/జెల్లందీనంజేసి ౧-౮౫ 
వినీతుండ వీవు చలించి చెల్లరే ౧-౮౯ 
వనంబులన్‌ గృహవిరాములమె నివసింప జెౌల్లరే ౧-౪౬౮ 


225 


భూపరిపాలనంబు సమబుది నితండొనరింప! జెలరే ౧-౪౮ ౨ 
యు 5) 


బాణజాలముల పాలెపోయితే చెల్లరే ౮-౮౬౬ 
చెల్లరేయనని పుత్రిచేసిన పియములు ౧౧-౬౨ 

రా అద 
(ప్రయాణము వల్దనరె ర చెల్లరె ౧౦-౧౨౧౩ 
రమణులడ్డము వత్తురుగాక చెల్లరే ౧౦-౧౪౭౨ 
చెల్లంబో తలగ దెంచెనంచు ౧౨-౧౬౬ 


బరువయ్యెనే |బతుకుకోమలియే మననేర్తు. జెల్లరే ౮-౬౧ 


కొలచెమచేగితినో చెల్ల రోజకుకడా 
మహినసెల6 జలతిరగిగితి ౧౧-౪౦ 
రా య 

సాఖ్యముంగనుదంట చెల్లరేనగవు గాక ౯ా-౧౮౭ 
చెల్లన్‌ మదిన్‌ నిన్ను భణింతు గంగన్‌ ౯౯-౨౨౨ 
వదలంజాల(డు నాదు గౌంగిలియుందావంధ్యాత్ముండై చెల్లరే ౬౯-౪౦౫ 
చిత్తమే మణీ మతిలి చెల. జిక్కి ౯-౬౭ 

అది అందా op) 
వింతల్‌ నీతలయబుట్టు గాక మణీయేవీక్సష్ల్ణ, యోచెల్ల ౧౦-౮౨౮ 
కునుమమంజు శరీరుల. దెచ్చి చెల్లరే ౧౧-౧౩౫౯ 
జీవనంబున్‌ చెల్లరే చలితంబాటు ౮౮-౬౩౯ 
ఓచెల్లయీండు గాదని ౧౦-౧౩౫౦ 


పై శబ్దములు పోతనకృత భాగవతభాగము లో (దప్ప నితర కవుల భాగములందంతగా 
నము. ఒకవేళ నాకన్మొణుగించిన యొకటిరెండు (మోగములుండి ననుండవచ్చును. 
కబ్బ తయము వారి రచనలందు. గూడ నీ పద ప్రయోగమతి స్వల్పము. 


శ్రీ పెద్ది భొట్టు వీరయ్యగారీ [ప్రయోగములను బరిశీలించుచు నిట్లు |వాసిరి, 
“పంగళిసూరన, గౌరన యీ శబ్దమును రెండునొద్దు (ప్రయోగించిరి. సోమన యుత్తరహరి 
వంశమునను, భాస్కరు,డు రామాయణమునను, రంగనాధు(డు తన |గంధమునను “చె ల్ర్లబోి 
యనియు, “ఓ చెల్లి” యనియు, నొకటి రెండుసార్డు వ్రాసిరే గాని “చెల్లరే” యని శబ్దమును 
వారు వాడినట్టు లేదు. మడికిసింగన పద్మ పురాణమున యెలా (పగడ “హరివంశము” నను 
“చెల్లరో యని వాడిన స్థలములు మూడు నాలుగు కంటలేవు.” అని (వాసిరి. 


226 


ఒకటి మాతము విశ్చయముగం జెప్పంలము. పోతన తరువాతి కవులీ శబ్దము 
న్నిరూపములలో వాడినను వీరభ దవిజయ భాగవతము లందున్నంత బహుళముగ 
నియందయ్యవికాస రావని నిశ్చ్వయముగం జెప్పవచ్చును. 

అను[పాసలు :- 


అంత్యాను [పాసములు వాడుటలో. బోతనది యందెవేసిన చేయి. అచేయి తన 
థమకృతియగు “వీరభద విజయము” నను, నా తీరులో. గొంతమలుపు తిరుగక 
లేదు. 


తన భాగవతము నందలి కొన్ని యత్యాను (పొసములు క్రి 


సూతున్‌ నితాంతకరుణోపేతున్‌ ౧-౩ 
కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భూషణముల్‌ ౧-౯ 


అర్జున వసు వర్ణనా ౧-౧౧౭ 
పాశబద్ద పాణిన్‌ |దౌణిన్‌ ౧-౧౨౧ 
సుధాంగశ్చ[కమున్‌ జ[క్రమున్‌ ౧-౧౭౯ 
జగచ్చే9ణీహరిన్‌ శ్రీ హరిన్‌ ౧-౧౭౯ 
మణి(ప్రాకారకన్‌ ద్యారకన్‌ ౧-౨౦౬ 
దోషసంగిన్‌ శృంగిన్‌ ౧-౪౫౭ 
కాంతల భక్తీనితాంతచిత్తలన్‌ ౩-౧౨౭ 
ఎ. _(ప్రభవిమ్హుం గృమ్టు రోచిమ్టునిన్‌ ౩ఆ-౧౪ల౮ 
౫. సత్కృపామూర్తియోదేవ చకవర్తి ౩-౩౧౧ 
౨. దురితార్థవతారణ సృష్టకారణా ౩-అ౯ాడా 
3. విపన్నులమమ్ము భవ(త్పపన్నులన్‌ ౩-౫౦౦ 
2. కృపాగుణ భూషణపాపశోషణా 3౩-౫౪౮ 
ఏ. అర్తజన పోషణభూషణు పాపశోషణున్‌ ౩-౫౮౮ 





పై చల్లశబ్ద (పయోగముల పట్టిక శ్రీ వెదిభోట్ల వీరయ్యగారి బమ్మెర పోతనా మాత్యుండు అను 
చి యాద ళు యు య 
ధమునుండి గె కొనండీనవి. పేజి ౭౧-౭౨ 


227 


O౧౬. 


0౭. 


౧౮. 


(౧౬. 


ఖురదళితమేరుగిరికిన్‌ హరికిన్‌ 
పాలితపకటధా(తీ చక్రమున్‌ జ[కమున్‌ 
కమలజాండఘటికిన్‌ కిటికిన్‌ 
సర్వలోకశుభదాయక! నిత్యవిభూతినాయకా! 
నూరివారి కానలవారిన్‌ 

దుర్హనవధ |పారంభకున్‌ డింభకున్‌ 
విపర్హ్తనములు యమళార్జ్హునముల్‌ 

గుణమణిన్‌ గోపాలచూడామణిన్‌ 

గుణము గుణాఢ్యా 

సం; తోషు సరోషు నిర్షళలితదోషు ననేకవికేషునిన్‌ 
దివిషదంకరిష్టుల నతిస్థిల జిష్ణుల రామాక ఎమ్హలన్‌ 
మహాగుణమణిన్‌ బాలామణిన్‌ రుక్క్మిణిన్‌ 


3౩-౬౪౬ 
3-౬౭౭ 
౩-౯౯౭ 
౩-౮౬౫ 
౧౦-౧౪౨ 

౧౦ పూ ౨౧౬ 
౧౦ పూ ౪౦౩ 
౧౦ పూ ౬౭౩ 
౧౦ పూ ౬౭౫ 
౧౦ పూ ౧౨౩౩ 
౧౦ పూ ౧౫౫౧ 


౧౦ పూ ౧౬౮౪ 


ఇట్టనేకములు గలవు. (గంధ విస్తర భీతిచే విడువ బడినవి. 


వీరభద విజయమునందంత్యాను [ప్రాసములు 


లొ, 


౨. 


థై 


స 


న్‌ గ్‌ a 


స్త 


బాణు నంచిత శబ్దపారీణు 

కవితా గుణావాసుగాళి దాసు 
గుణధుర్యునన్నపార్యు 

శృంగారకవినాధు రంగనాథు 
మఘుగావ్యామోఘు మణిభ[దు గివభ దు 
సేవిత కవిరాజి సోమయాజి 

సోమనాథసము(డు సోముగురు(డు 

పొపచక్షుడు కర్మచక్షుండు దక్షు(డ 

చదువులు గలశంభు (గొల్వ జదువులు వచ్చెన్‌ 
దక్షుండు దక్షాత్ము(డై 


. శౌర్య భాసురుండగు నత్తారకాసురుండు 


శూలి మంచుకొండ చూలికడకు 
228 


౧-౯ 
>> 
33 
33 
33 
౧-౯ 
౧-౧౪ 
౧-౭౪ 
౧-౫౪ 
౧- ౧౨౯ 
౧-౫ 
౨ - ౨౫౩ 


౧౮. 


౧౬౯. 


20. 


భూధరేం దము శీతనగేం దము 

మనోజ మర్షనుని కొండకు వెండికొండకున్‌ 
జితదై త్యుని కొండకు వెండికొండకున్‌ 
భర్షుని కొండకు వెండి కొండకున్‌ 
మదనసంహరు కొండకు వెండి కొండకున్‌ 
హీమభానుని కొండకు వెండి కొండకున్‌ 
కంధరు నీలకంధరున్‌ 

పాపచక్షుండగు దక్షుడు 

పాతకంబు దక్ష పాపచక్ష 

రౌదమూర్తి వీరభ దమూర్తి 

మందిరాయ నీలకంధరాయ 

కాంతామణీ! ధీమణీ! 


(౧౮౪ 


౨0౦౨౭ 


దా 


అనునవి. ఈ [ప్రయోగములు చిన్ననాటి కృతియగు వీరభద విజయమునందు( 
గంలు భాగవతమున( (బ'ఢములై యున్నవి. 


ఇఎగాక సమానపదములు సమాన సమానములు మున్నగు సామ్యములు( గూడ 
గలవు. _ వానివలన( | బకృతమునకు( [బయోజన మంతగాలేనందున విరమింపబడినవి. 
భాగవతముతో నిన్ని వఎధములైన సమానాంశములుగల విరభ[ద విజయము పోతన 
కృతమనుటకు సంశయింపంబనిలేదు. 


229 


11, ఎరభద్ర విజయము - మూలము 


వీరభ్గద విజయ మందలి కథావస్తువు దక్షాధ్వరధ్వంస వృత్తాంతము. ఇది 
(బహ్మాండపురాణము, లింగ పురాణము, కాశీఖండము, భాగవతము మొదలగు వానిలో 
నభివర్ణింప( బడినది. అందొక్కక్క దాని కథా సంవిధన మొక్కొక్క_ విధమున గోచరించును, 
కాని వాని యందెచ్చటను యజ్ఞద్వయ వృత్తాంతము లేదు. ఇది యొక్క వాయు 
పురాణమునను, నది యాధారముగ రచింపబడిన వీరభ[ద విజయమునను, మ్మాతమే 
కాన్సించుచున్నది. వీనియందు దక్షుడు చేయు మొదటి యజ్ఞ సందర్భమున సతీదేవి 
దక్జమైనట్లును దానికి శివుండలింగి దక్షునకు శాపమిచ్చినట్టును, దాని ననుసరించి వై వస్వత 
మన్వంతరమున దక్షుఃడుసేయు రెండవ యజ్ఞ సందర్భమున శివుడు వీరభదునిచే 
నాయజ్ఞమును ధ్వంసము చేంచినట్టును గలదు. [బహ్మాండ పురాణమున గూడ సతీదేవి 
దగ్ధమైన వెంటనే శివుడు దక్షునకు వై తస్వత మన్వంతరమున నాతని మదమడంగునని 
శాపమిచ్చి, పిదప దక్షుడు చేయు యాగ సందర్భమున నాతని( గడతేర్చినట్టున్నది. కాని 
యందు దక్షుడు రెండు యజ్ఞములు చేసినట్టు లేదు. సతీదేవి సాధారణ పద్దతిలో. దన 
చెల్లెండ్రతో. బాటు తన్ను. దండ పిలువకున్నను( దనంత( దాను బయలు దేరిపోయి 
పరాభవింపంబడి దర్ధమైనట్టు తెలియుచున్నదది. వాయుపురాణ వీరభద విజయములందు, 
మొదటే యజ్ఞ సమయమున సతీదేవి దగ్ధమైనట్టును, రెండవ యజ్ఞ సందర్భమున శివుండు 
దక్షుని సంహరించినట్టును జౌప్ప (బడినది. 


వీరభద విజయకారుండు క త్యాదిని “వాయు పురాణ సారంబు నీ కథా వృత్తాంతమును, 
దెలుగున రచియింతుోనని తన కృతికి వాయు పురాణము మూలముగ( జెప్పుకొనినాండు. 
వాయు పురాణ కథాభాగముతో నీ (గంధమును బోలి ఎ. చూచినచో గవి కృత్యాదిని 
చెప్పకొనినట్టు తత్కధాసారమును (గహించినాడే కాని కథను యథాతథముగా నాం| థీకరించి 
యుండలేదని స్పష్ట పడుచున్నది. సంస్కృత వాయు పురాణమున “శాంశపాయన 
మామన్త్య) (త్యమృకా చ్చా పకారణమ్‌ (దక్షస్యాసన్‌ నుతాహ్యష్టా కన్యాయాః 
కీర్తితామయాసే వ భోగ ప్రహేభ్యోహ్యానాయ్య తాః పితాభ్యర్భయద్దహే ---------- 
కన్యాయాం శాఖినాశ్చెవ (పాప్తేవై చాక్షుషపేన్తరే” 


ఇందు దనకుమార్తెల నెనమం[డను వారి యిండ్లనుండ రప్పించి 
యాదరించుచుండెననియు, వారిలో జ్యేష్టురాలై న సతి శివుని భార్య యనియు, శివు(డు 


పరమేశ్వరుండగుటచే దక్షునకు( దానెన్నడును నమస్కారము చేసేయుండలేదనియు, 
230 


నాకారణముచే శివునిపై దక్షుడు వై రము వూంచి నాడనియు(జెప్పినాడు. అది యెణేగి 
తనచెల్లెం[డు పుట్టినింటికిం బోవు బుటేగి సతీదేవి తన్ను పీలువకపోయినను బుట్టినింటికి( 
బోయి తనభర్తను+ దన్నునాహ్వా నింపలేదేమని తం(డిని |బశ్చ్నించును. దక్షుండు దానికి 
సమాధానముగా శివనింద గావింప సతి యాపరాభవమును భరింపలేక దర్ధమై పోవును. 
శివుండదివిని దక్షునకు శాపమిచ్చును. ఇందింతవరకు దక్షుండు తన యెన మండు 
సుతలను యజ్ఞ సందర్భమున నాహ్వానించి నట్టు చెప్పియుండులేదు. _ దక్షస్యాసన్‌ 
సుతాహ్యష్టా కన్యాయాః: కీర్తితామయా పితాభ్యర్చ యద్గృహే తతస్త్వభ్యర్చితాన్ఫర్య్వాన్యవ 
సంస్థాః పతుర్గహే” అని యుండుట చేత దక్షుడు భవునిపై ద్వేషముండుటచే సతవివితచి 
తక్కిన పుత్తికలను దన గృహమునకు [బహ్మాండ పురాణములో వలెనే సాధారణ పద్దతి 
నాహ్వానించి యుండునేమో యనిపంచును, కాని సూక్ష్మ దృష్టతోంజూచినచో సందేహమునకు 
దావులేదు. సతిద్ధమైపోయిన వెంటనే శివుండు దక్షున కిచ్చిన శాపంబునందు “ఉత్ప త్స్యంతే 
ద్వితీయేవై మమయుజ్జేహ్యయోనిజూః” అనుట. జేసి సతిదగ్ధమగుట మొదటి యజ్ఞ 
సందర్భమనియు, దక్షునకు నాకము సంభవించుట రెండవ యజ్ఞ సందర్భమనియు+ 
దెలియుచున్నది. అట్టుకాదేని “ద్వితీయే వై మమ యజ్ఞే” అని యనవలసిన యవసరము 
లేదు. ఇది మొదటే యజ్ఞము కావుననే యట్లు చెప్పుట జరిగినదని చెప్పుకొనవచ్చును. 


ఇట్టు మూలమున సతీదేహత్యాగ సందర్భమునంద స్పష్టముగం జెప్పిన భాగమును 
(బథమ యజ్ఞముగను, దరువాతి యజ్ఞమును రెండవదానిగను, వీరభ[ద విజయకారు(డు 
స్పష్ట పజచి (వాసినాండు. ఇట మూలకారుండైన నమ వీరభ్మద విజయకర్త యైననేమి 
తదితర (గంధములండదెచ్చటను లేని రెండు యజ్ఞములను జెప్పుటలో(గల పరమార్హమేమై 
యుండునని (పకృతము విమర్శింపవలసనది. 


వీరభ్యద విజయమునందలి (ప్రధాన విషయములు వీరభదుని జననము తద్విజ్బంభణ 
విజయములు ననునవి. (ప్రథమాశ్వాసము నందలి సతీ దేహత్యాగము, వీరభ్మదుని 
జననమునకు మూలము. ఆ వీరభదుండు పార్వతీ పరమేశ్వరుల తృతీయ ప్వుతుండు. 
(పథమ ద్వితీయ పుత్తుపై న గణాధిప షణ్ముఖుల జెప్పకయే తృతీయ పుతుని జన్మము 
సెప్పుట యనౌచిత్యము, కావున కవి దక్ష యజ్ఞ విషయమును మ్మాతము పురాణము నుండి 
(గ్రహించి దానికి. బార్వతీ కళ్యాణాదుల( జేర్చి కుమారుని జననమును జెప్పి గణాధిపుని 
జననమును గూడ సూచించినాడు. శృంగారరస పరిపోషణమునకు గవి, పార్వతీ కళ్యాణ 
చరితమును, గరుణ విప్రలంభము నకు రతి విలాపమును గూర్చి, గణాధిప కుమారుల 
జననములు జరిగినట్లు సూచించినా(ండు. 


231 


పోతనకు. బూర్వండైన నన్నెచోడ కవీం(దుండు తనకుమారసంభవము నందు. 
గుమారుని యొక్క జన్మమునే (ప్రధానముగా (గ్రహి ంచినను గణాధిపుని జననమును, బార్వతి 
జన్నమునకు( గారణమగు సతీ పరాభవమును గూడ జెప్పినాడు. సతి పార్వతిగా 
జన్మించుట జన్మాంతరముగా భావించి కుమారుని జన్మమును జెప్పిన జాలదా! యను 
(ప్రశ్న వచ్చును, కాని పార్వతి పుట్టువు జన్మాంతరమను కొన్నను శివునకు రెండవ 
జన్మలేదు. గాన బార్వతియందు జన్మించినకుమారు(డాతనికి ద్వితీయ పుతుడే 
యగును. (పథమ పుతుని జననము చెప్పక ద్వితీయ ప్యుతుని యావిర్భావమును( 
జెప్పుట (క్రమ పద్దతి కాదను భావము తోడనే నెన్నెచోడుండు గజ క్రీడను గల్పించి 
వినాయకుని జననమును ముందుగా. జెప్పి నాడు. 


వీరభ[ద విజయమున. దృతీయ పుతు(డగు వీరభ్యదుని జననము కూడ వర్ణింప 
వలసి వచ్చినది. అందుకుగాను కవి (పథమ ద్వితీయ పుత్రుల జననములను బస్తావించినా(డు. 
పార్వతీ కళ్యాణమునకు. బోవుచు శివు(డు వినాయకుని చేరి ముద్దాడి 


శా “రావోకుజ్బుడయంచు( గౌలిటికీ( జేరందిల్సి యూదార్చియ 
3 - ౧౦౦ 
శా లెమ్మా శీతనగేంద పటణమునన్‌ లీలార్హమె యున్న వీ 
ప్‌ ఏరు 
3 - ౧౧౧ 


అని (వాయుటలో గణాధిపు(డున్నట్టు స్పష్టమగుచున్నది. ఇక బార్వతికి శివుడ ఆముక 
చెప్పుటకు వెడలి యామె యచిరకాలములో శివుని. బెండ్లాడి యాటు మోములు గల 
కమారుని( గనునని చెప్పుటలోను, బార్వతీ కళ్యాణమునకు( బూర్వము తారకుని వలని 
బాధలను వర్ణించి (బహ్మచేత ౬ 
ఉ. _ శూలికి శీతలాచలము చూలికి. గూరిమితోడం బుట్టు న 

బ్బాలు(డు గాని దానవుని. బట్టి మహో[గతం గీటడంపంా 

జాల(డు సిద్దమీ పలుకు, సర్వయుపాయములందు భావజున్‌ 

ఫాలతలాక్షునీక్షణమె పర్వతకన్యకం గూర్చ బంపు(డా” 


జి. = 6౨3౩ 


232 


అని చెప్పించుటలోను, పార్వతీ దేవికి శివుడెణుకత రూపమున వచ్చి - 
సీ. కువలయ లోచన! కొన్ని దినంబులు 
కొండల రాజింట నుండ. గలవు 
కమర పటము పు బల్ల మోములారుగల సుతుగాంచి మోదముననుండ గలవు 
వీర: ౨ - ౨౦౭ 


అని కుమారుని. గాంచగలవని చెప్పుటలోను గల్యాణానంతరము “వేలుపుటేండు 
శంకరుండు విశ్యవిభుండు గురుండు కొండ రాచూరియు(దాను(గూడి యుండ” లోకములు 
సుస్థితి.బొందెనని చెప్పుటలోను గుమారుని జననము సూచితమైనది. దీనిని బట్టి చూడగా 
వీరభ్మద విజయ కర్త వాయు పురాణమునందు చెప్ప (బడిన యజ్ఞద్వయమును (గహ చి ఆ 
రెండు యజ్ఞము లకు నడుమపార్వతీ కల్యాణ రతీ విలాపాదులను చేర్చి వీరభ ద విజయమను . 
నొక రసవత్తర కావ్యమును సంతరించినట్టు తెలియుచున్నది. 


2383. 


12. ఎరభద్ర విజయము - ప్రబంధత్వము 


వీరభద విజయము (పబంధమగు నా యని చర్చించుటకు(బూర్వము (ప్రబంధమన 
నేమియో యించుక చర్చించుటవసరము. 
సంస్క లే భాషలో (గంధ సామాన్య వౌచిగా వెలసిన (ప్రబంధ శబ్ద మాం[ధమునందొక 
(కత్తరూపు దిద్దుకొన్నది. [ప్రబంధ శబ్దార్థము సంస్క్ట్రృతమందు. జౌప్పున యర్థము కంటె 
వేజా కమముగా రాయల యుగము నాటీ కొక (పత్యేక వాజ్మయ (ప్మక్రియగా( 
బరిగణింప(బడినది. సంస్కృత కవులితిహాసము లను, బురాణములనే గాక యాలంకారికాది 
శాస్త గం ధములను, మాలతీ మాధవాదుల వంటి దృశ్యకావ్యములను గూడ |పబంధములుగనే 
వ్యవహరించిరి. సంస్క తాలంకారికు లు కావ్యాంగము లను జౌపు ఏ చ( గని 1 కావ్యలక్షణములను 
గూడ నిర్ధెశించిరి, దండి - 
“నగరార్హవశె లర్హు చందార్కోదయ వర్ణనై 
రుద్యాన సలిల |కీడా మధుపానరతోత్సవై : 
విపలంభై ర్వివాహైశ్చ్ళకు మారోదయ వర్న నై: 
మం[తద్యూత (పయాణాజి నాయకాభ్యుదయైరపి” 
కావ్యాదర్శము. (ప్ర. పరి. ౧౬ - ౧౯ 
అని పదునెన్మిది వరనలు సెప్పినాండు ! విద్యానాథుడు తన (పతాపరు దీయములో- 
శ్చ. నగరార్థవశెలర్తు చం దార్కోదయ వర్ణనమ్‌ 
క On తన్మహాకావ్యముచ్వతె 
(పతా - రుదీ - కావ్య ౧౦ (ప్రకరణం 
దండి చెప్పిన వ్యర్ధనలనే చెప్పుచు “ఏషామష్టాదశానాం యైః కై శ్చి దూనమపష్యతే” 
అని పై వానియందు. గొన్ని లోపించినను మహాకావ్యమగునని వివరింపుచు నాశ్టోకాదినే 
“అధమహకావ్యాదయ: (పబంధానిరూప్యంతే” అనినాడు. అందుచే మహాకావ్యాది 
(పబంధము లన(గా మహాకావ్యము మొదలగు (గంధములని యరము చేయవలసి యున్నది, 
కావున (ప్రబంధ శబ్దమిట (గంధ సామాన్యవాచియగును. 
అట్లు యాంధమునం దిక్కన యెల్టా|పెగ్గడ కేతన మంచన శ్రీ, నాథుడు మొదలగు 
(ప్రాచీన కవులందణు( దమకృతులను (బబంధములని పేర్కొనుచు. [బబంధ శబ్దమును 
(గంధమను [గంధ సామాన్యార్థముననే వాడినారు. కావ్యాలంకార సం|గహమను నలంకార 


234 


(గంధమును రచించిన మూర్తి కవి తనక తిని విద్యానాథుని వలెనే యలంకార (పబంధమని 
చెప్పకొనినాడు! ఇత నాంధ లాక్షణికులు నాలంకారికులు. గూడ సంస్కృతకవులు 
చెప్పిన కావ్య లక్షణములనే యంగీకరించుచు వచ్చిరి. విన్నకోట పెద్దన తనకావ్యాలంకార 
లు 
చూడామణీయందు గద్య పద్యోభయాత్మకమగు కావ్య (పభేదములను జెప్పి 


“నగర ముఖ్యాష్టదశ వర్ర్షనములచే. 
బరగునదియును దివ్య (పబంధమన(గ” 
అని (ప్రబంధ శబ్దమును వాడీనాంయడు. ఆతని నాటి” కాం ధమునందు సంస్కృతమునందు. 
గంటె వేణుగు నక్టమున గొన్ని [ప్రబంధములు బయలు దేరినవి. అందుచే విన్నకోట పెద్దన 
వాడిన [ప్రబంధ శబ్దమున కర్ణము సంన్క్బృత కవులు నిర్ణయించిన [పకారము 
చెప్పుకొనవలయునా? యాంధ్ర కవుల న్నిరయ[(పకారము చెప్పుకొనవలయునా? యని 
సందేహము కలుగుచున్నది. కాని తరువాతి పద్యములో :- 
“పురవారాసి మహీ ధరర్తు శశభృత్వూ షోదయోద్యాన పుష్క 
రకేళీ మధుపాన మోహన వియోగక్షేమ యాన స్వయం” 
అను క్లో! ములో 
యష్టాదశ వర్ణనలను సంస్కృత కవులు చెప్పిన వానినే ముచ్చటీంచినాడు. అతని 
తరువాతి వాండైన కావ్యాలంకార సం గహకర్త క 
క.  పురసింధునగర్తి(న శశి 
సరసీవన మధురతి (ప్రసంగ విరహముల్‌ 
పరిణయ తన యోదయనయ 
విరచన య్యాతాజి దౌత్య విభు వరనముల్‌ 
౨. ఆశ్వా. ౧౬౬ కు 
గీ. ఇందునొక కొన్ని కడమైన నెంచి చూడ 
సదయు: ననన ములో కావ్యమన(గబరయగు” అ౬౭ ప 
అష్టాదశ వర్ణన లను మహో కావ్యలక్షణము లుగ చెప్పినాడు. సంస్కృత (గంధము లందు 
జెప్ప(బడిన ద్యూత [క్రీడకు బదులాంధ కృతులలో దౌత్యము చెప్ప (బడినది. 
ఇక ననేక (గంధములను బరిశీలించిన యప్పకవి సంస్కృత [పబంధములను 





౧. క్రీ.శ. 1405 [పాంతము. ఆంధకవి తరంగిణి. సంపుటి 4 పుట 238 


235 


సర్గవిభజనమును, నాంధ (పబంధముల కాశ్వాస విభజనము నుండునని చెప్ప 
సీ. పురమును బుతుషట్కమును [బయాణంబును 
శె లంబు వేటయు సాగరంబు 
మౌనీంద పుణ్యా[శమంబును మం[తంబు 
ద్యూతంబు. బిదపనద్భుతరణంబు 
విజయంబు మద్యపాన వికారంబును 
వనవిహారంబును వారికేళి 
కన్యాంగ సౌందర్య కథనంబు హిమక రా 
భ్యుదయంబు విపలంభోచితంబు 
తే. పద్మమి|తోదయంబును బరిణయంబు 
సురతమును దెహృదంబును సుతజననము 
నన(గ నిరువది రెండు వర్ణనల? గూర్చి 
చెప్పవలయు. [బబంధంబు శీ నివాస! 
అప్పుకవియపు పుట. ౧౬ అశ్వాం 
అని యిరువది రెండు వర్ణన లను బేర్కొని వానిని [బబంధ లక్షణములని చెప్పినాడు. 
అందు, సంస్కృత కవులును వారిననుసరించిన చూడామణి నరసభూ పాలీయకర్తలును 
చెప్పిన యష్టాదశ వరనలుకాక, వేట, మౌనింద పుధ్యాశమ సందర్శనము, కన్యాంగ 
సాందర్యకథనము, దెహృదము సను నాల్ను వర్షనలధికముగా. గన్ఫట్లు చున్నవి. చూడామణి 
కారుడు రాయలకు6బూర్వుడు. అనలా (బబంధయుగమునకు' బూర్వమున నున్నవాడు 
అప్పుకవీయము రాయలకు. దరువాతం బదునేడవ శతాబ్దమున వతువడనసేది; 
చూడామణి కావ్యాలంకార సంగహ కారులిరువురును సంస్కృత కవులు చెప్పన 
మహాకావ్యలక్షణములను జెప్పు చు(బబంధ శబ్దమును గూడ వారివలనే [గంధ సామాన్యార్థమున 
వాడయుందురు. అప్పకవి వారికి? జాలయర్వాచినుండు. రాయల తరువాతి వాడు. 
రాయల యుగమునందేర్ప డిన (పకృష్టములగు వాం[ధ (ఏబంధము లను గూడ బరిశీలించి 
(పబంధశబ్దము నాం(ధ కవుల దృష్టితో వాడుచు( దల్హక్షణము లను, మనసు లోనిడీకొని 
పైయిరువది రెండు లక్షణములను. జెప్పేనట్టు తోచుచున్నది. 
ఇట్లు కావ్య(పబంధ శబ్దము లాం[ధము నందుగూడ(దొాలుత (గంధ సామాన్యముగను, 
నల్గాదశ వ్యర్షనములు కావ్యసామాన్యలక్షణము లుగను, బరిగణింప(బడుచు' గాల[ క్రమమున, 


236 


దదర్ధము సంకుచితమై (ప్రబంధ మనునదొక (ప్రత్యెక (ష్మకియగా( నాంధమున బరిణమెంచినట్టు 
తెలియు చున్నది. అది రాయల నాటికి( బరిపూర్ణమై యాం[ధ వాజ్యయముని|బబంధి 
యుగమను నొక (ప్రత్యేక యుగమే యేర్పడినది. ఇహ్తుర్పడేన (ప్రబంధ (పక్రియ తిక్కన 
మొదలు రాయల వణుకు మధ్యనున్న కాలము యొక్క [కను సరిణామమగులుచే దాని కొచి 
(గంధవేదియో నిశ్చయముగ జెప్ప లేము. 

ఈ రీతిగా నేర్పడిన యాం[ధ (పబంధములందష్టాదశ వర్షనలు మాతనే గాక 
పుష్ప లావికలు, కన్యాంగ సౌందర్య కథనము, పుర్మస్తీలు నాయకుని సాందర్యమును నిం గటు 
పుణ్యాశమ సందరశనము, దౌహృదము, నాయిక బాల్య క్రీడలు చంద మన్మథ నులయో 
నిలాదుల యుపాలంబనము, తమశ్చం (దికల వనము మొదలగు ననేక విషయము లాం 
(పబంధముల లోని కెక్కియహమహమికతో. బెరిగి చివణుకు నవియు, (బబంధ సానూన్య 
లక్షణము లయిసోయినవి. అందు. గొన్ని యవట్దాదశ వర్తనములందు గతార్హములగును. 
ఉదాహరణమున కాం|ధమందు( జెప్పిన విజయము, వేటు యసనునరి నాయకాభ్యుచయ 
మందును, పుష్ప లావికామ్మిప వేశ్యాదులు పురవర్ణనమందును, నాయికా పరిదేననము 
వి.పలంభశృంగారము నందును, “స్వయంవరము, దౌత్యము” అనునవి “వివాహము నందును, 
చీకటి నక్ష తములు” మొదలగు వాని వర్ణన “చం దోదయము” నందును, నంతర్గతము లగు 
చున్నవి. ఇట్లు మణీ కొన్ని వర్ణనలు, సాహిత్య దర్పణకారు(డు, నలంకార శేఖర కర్త కావ్య 
వ్యర్ధనీయములుగా జెప్పిన వాని యందిమిడి పోవును. 

ఇస్టుర్పడిన యాం(ధ (పబంధములు (ప్రబంధ లక్షణముల వలెనే కొన్ని ప్రబంధ 
గుణములను( గూడ సంతరించుక"న్నవి. అందు 

౧. శృంగారము (బాయికముగా( (బధాన రసమగుట 

జ ఎక నాయకా శయత్యముండుట. 

3. వస్తిక్యము కుదురుటు 

Sp కథ కొంత కల్పితము కొంత (పసద్దమునగుట 

యొుదలగునవి ముఖ్యములు. ఆంధ వాజ్మాయమునంబై (ప్రబంధ గుణములన్నియు' 
బట్టిన సమ్మగ (పబంధములరుదనియే చెప్పవచ్చును. 

ఇ(క( (బకృతము చర్చనీయమగు వీరభ్మద విజయమునకు. [బబంధత్వ 
మొంతవణుకు(బట్టినదో చూడవలసి యున్నది. 


వీరభ[ద విజయమున( బబంధ లక్షణములు 
౧. పురవర్థన :- ఇది ద్వితీయాశ్వాసమున నిందుని కడకు మన్మధు(డు పోపుసపుడు 


237 


౬౯ 
పురము సలఅంకరించు సందర్భ మునను గాననగును. 
అమరావతి వర్దన :- 
ne) 
సీ. కొమరొందు(బొడవె న గోపురంబులచేత( 
దనరారు దివ్య సౌధములచేత” ౨ ఆ. ౩౦ ప, 
ఓషధీపుర వర్ధన :- 
సీ. మృగనాభి జలములు ముంగిళ్లం జల్లిరి 
ముగ్గులు దీర్చిరి ముత్తియముల” ౩ ఆ. ౧౧౫ ప 
నగవ్వర్షసము :- సప్తర్షులు శివుని రాయబారులా శీతా।దికి వచ్చిన సందర్భమున నగవర్ణనము 
ac) ర ర్న ర్ల రిం 
రెండు మూడు పద్యములలో గాననగును. 
సీ. మింటి చుక్కలతోడ మేలమాడుచు నున్న 
సున. చెపు సరఘరబు గలుగు డాని ౩. ఆ. ౩౧ ప 
చ.  సలరితకామధేనువుల( జందన' కల్పమహీ రుహంబులన్‌ 
లలిత తరంగిణీ తటములంగరుడామర సిద్ద కన్యలన్‌ 
విలసిత సూర్యకాంతముల విస్సురితేందు శిలాతలంబులన్‌ 
జెలువగు భూధరేం[దమును నీతనగేం దముగాంచి సంయముల్‌. 

౩ ఆ. ౩౪ ప. 
బుతువర్ణన వా (ప్రబంధ వర్రసములలో బుతుషట్కమనియున్నను, (బబంధ కవులాయి 
బుతువులను వర్ణించి తరవలయు ననెడి నియమమును బెట్టుకొని యుండలేదు. అట్లు 
బుతువులన్నియు వర్ణించిన నన్నె చోడ కృష్ణదేవరాయాదులవంటి కవులు లేకపోలేదు. కాని 
యట్టి హారీ సంఖ్య తక్కువ. పార్వతి తపస్సును వర్ణించు సందర్భమునగాళిదాస 
సన్నె చోడాదులు షడృతువులను వర్రింప ఏరభ[ద విజయకారుండు ముఖ్యములగు కొన్ని 
బుతువులను మ్మాతమే వర్ణించినాడు. 

౧. వేసవి, వర్షబుతువు, శీతకాలము సూర్యోదయ చం[దోదయ తారకాగణములను 
వరింిచినాడు; 
భాం 
సనహర్ర న 
౯a 
[బంధములలో ఆవసరమును బట్టి వనమునుగాని యుద్యాన వనమును గాని 


238 


రెండును గాని వర్ణించుట సంప్రదాయము. సాధారణముగ వనవర్షనము నగవ్ర్రనమునందో 
వేట సందర్భముననో వర్ణింపబడును. వన వర్ధనము లేని యపుడుద్యానవనమును, 
పురవరనమునందో నాయికా నాయకుల విహార సందర్భమునన్‌' వర్ణింతురు. వీరభద 
విజయమున వన ఉద్యాన వన వర్షనములు రెండును వర్ణింప బడినవి. ఇందు వనవర్దనము 
రెండు చోట్ల సుదీర్ణముగ వర్ణింప బడినది. మొదటిది కథా |ప్రారంభమున నై మిశారణ్య 
వరనము. రెండవది పార్వతి సేయు తపోవన వర్తనము. 
a నేమి శారణ్యము క 
“మహి తమాతులుంగ మందార చందన సాల భల్దాతకీ (పముఖరాజిత కుంభినీ 
విరాజితంబును .... బృందారకాలోకనంబును సర్వభువన మహారణ్య రత్నంబును సకల 
ముని జసస్తోత్త ప్మాతంబును నగునై మి శారణ్య పుణ్య క్షేతంబున” (౧ - ౪౪) వీ! విజ 
౨. పార్వతి తపోవన వర్ణన :- 
"ఇట్లు వివిధ విలసిత విచ్శిత తపోవేషధారియై తన సభీజనంబులుందానును 
దలిదం[డుల మనంబులు సంతసిల్ల net దశవిశాలంకృతంబును” 
(౨ - ౨౩౯) వీ! విజ 
రతినర్ధనము : - 
ఇందు(గవి రతి వర్షన మౌచితి నెణీ(గ “ముక్తసరిగి వర్ణించి నాడు. పార్వతీ 
కల్యాణమునకు సంబంధించిన కథను (వాసన కవు లవ్వరును వ సందర్భము నింత 
ముక్తసరిగను, మృదువుగను వర్ణించియుండలేదు. ఇందు పార్వతీ పరమేశ్వరుల విహారమీ 
దిగువ రీతిని వర్ణింపబడినది. 
ఉ.  వేలుపుటే(డు శంకరుడు విశ్వవిభుండు గురుండు కొండరా 
చూలియుం దాను( గూడి బహు సుందరలీలల వెండి కొండపై 
సోలుచునుండె లోకములు సుస్థితి( బొందె ననేక కాలమున్‌ 
లాలిత వృత్తితో(డ నకలంకగతిన్‌ గడచెన్‌ ముందంబునన్‌. 

౨-౯౧ వీ! విజ 
వివలంభము లేక విరహము :- వున్మథదహనానంతరము పార్వతి శివుని, 
దల(చికొనిమిక్కుటముగ విరహపడును. ఆ సందర్భమునందలి రెండు పద్యములీ [కింద 
నుదహరింప(బడను. 


239 


వినరమ్మనామాట విశ్వేశ్వరుని(బాసి, నిలువంగనేరనో నెల(తలార ! 


రా 


నాగేంద్ర ధరుమీ(ద నాకోరికలు పరి పాయంగనే రవోభామ లార 
౨ - ౨౧౨ వీ! వి; 
ఉ. బాలశశాంక భూషణునిం బాసి చరించుట దుస్తరంబుని 
లాలకలార! చంద ముఖులార! తపోవన భూమిలోవలన్‌ 
జాలతపంబు చేసిహరుశంకురు సన్నిధి. గాంతునింక మ్‌ 
'కేల విచారముల్‌ హి మనగేందునితో వినిపింతునింతయున్‌ ౨-౨౧౩ 
వివాహము. 
పార్వతి వివాహ సందర్భమున సిసలు చల్చుట, మధు పర్కములు గట్టుట 
తెణువట్టుట,ు తలంబాలు వోసికొనుట, హూమములు సేయుట మొదలగు వివాహ 


కలాపములన్నియు( దృతీయాశ్వానమున ౧౨౬వ పద్యము మొదలు ౧౮౮ వ పద్యము 
వలకు వర్షింప(బడినవి. అందు. గన్యాదాన వర్ణన లి కిందిది వా 


శా కన్యాదానము చేసె. బర్వతుండు గంగా మౌళికిన్‌ లగ్నమా 
సన్నంబైన సురం[ద మంతికని సర్వంబాయతంబంచు 
జెన్నారన్‌ సుముహూర్తమన్న-+ దెణువాసెన్‌ [మోసె వాద్యంబుల 
న్యోన్యాలోకనమయ్యెదంపతులకున్‌ మోహాను రాగంబునన్‌. 
3 ~ (౧౮ (౯ 
కుమారోదయము :- 


కుమార సంభవ మను కావ్యమున షణ్ముఖుని జననము కుమారోదయ” మైనప్లే 
వీరభ్యదుని జనన మిందు “గుమారోదయి” మైనది. ఈ |గంధమున వీరభ[దుడే 
దక్షయజ్ఞవిధ్యంసమ గావించి ఫలమును సాధించినాండు. తత్పలభోక్త శివు(ండు. అనగా 
గథానాయకుండు శివుడు. ఆతండు సృష్టించిన వీరభ్యదుని యావిరా వము కుమారోదయము. 


వీరభదుని యుత్పత్తి :- 
ఉ. ధారుణి దిర్దిరందిరు(గ( దామరస ప్రభవాండ భాండముల్‌ 
బోరనఘూర్థిలన్‌ నిఖిల భూతములు నె డగొంద శూలిహుం 
కారము చేసె జేసిన సఖండతర [ప్రళయాగ్ని సన్నిభా 
కారు(డు వీరభ[దు(డతి గర్వ సముదు(డు పుబ్బ ర్మౌదతన్‌. ౪ - ౫౨ 


240 


దౌత్యము క 

ఆం|ధాలంకారిక లక్షణ (గంధములలో ద్యూతముసకు బదులు దౌత్యము చెప్పబడినది. 
ఇందును నట్టు దౌత్యము వర్ణింప(బడినది. సప్తర్షులు శివుని పంపున హి మనంతుని కచుని 
వచ్చుటిందు దొత్యము. మహర్షులు హీ మవంతునిచే( బూజితుల్రా 

“ఉడురాజధరు(డు శంభుడు 

మృడు(డు మహేశ్వరుండు శివుడు మీయింటికి. బెం 

పడర( నీ సుత బార్వతి 

నడుగ౮6 బుత్తెంచెమమ్ము నచలాధిపతీ. eee 

అని చెప్పే యాతని సందేశమును [గ్రహించి కళాధరుపాలికి వచ్చి “దవా! చూసెత్యు 
కారంబున నీయను[గహంబున మీకు. బరిణయంబుగా నిశ్చయించి పార్వతికి 
ము[దారోహణంబు సేసి వచ్చితిమి. ఇకం దడయ నేల? వివాహలగ్నంబు నిర్ణయించి 
హి మనగేందు(డున్న చోటికి లేఖలు పంపుదురుగాక! మహాత్మా! గరళకంథరా! మీ కల్యాణ 
మహి మాభిరామంబు చూడవచ్చెదము. సోమశేఖరా! శరణంబని విన్నవించిసముసులు 
అనుకంప సొంపు మిగుల నానంద రసంబుల నోలలార్చి యమ్మహేశ్వరు,డు కల్యాణాయత్తి 
చిత్తుండై నాండని చెప్పనాడు. 
(ప్రయాణము వా 

ఇందు(|బయాణము రెండు చోట్ల వర్ణిత మైనది. శివుండు పార్వతీ కల్యాణముసకు' 
బయనమగుట యుకటి. వీరభ్మదు(డు దక్షాధ్యరధ్వంనిమునకు బయలు దేరుట రెండనది. 

ఇట్టె వీర భ(దుని [ప్రయాణమును వర్షించుచు చతుర్థాశ్వాసమున నిరువది పద్యముల 
వణకు (వాసెను. ౯- ౧౦౧ 
యుద్దము ః- రమారమి చతుర్థాశ్వాసమంతయు నిందు యుద్ద వర్షసముతోండనే సొగిసప్‌. 
నాయకాభ్యుదయము విం 

నాయకుని యున్నతిని గూర్చిచేయు వర్ణనలన్నియు నాయకాభ్యుదయ కారులే 
యగును. నాయకుని పరాక్రమము గుణోన్నతి యాతని గూర్చి చేయు స్తోత్తములు 
మొదలగు నవన్నియు నాయకాభ్యుదయము లేయగును. 

ఇందు నాయకుండు శివుడు గదా! ఆతని గూర్చి చేయు స్తోతములు నాతని 
(ప్రభావమును (గంధమునందాత్యంతము కాననగును. 


241 


విజయము :- 


వీరభు[దుండు దక్షుని యధ్వ్యరమును ధ్వంసము గావించి శివునకు ముద; 
గూర్య్చుట విజయము. 


ఈ విధముగా వీరభ[ద విజయము నందు. (బాచీ నాలంకారికులు సెప్పిన యష్టా 
వర్తనములలో( [బధాన మగు పదుమూండు వరనలు సృష్ట్రముగ నుండుటయే ౫ 
(పబంధములలో నతి (ప్రసిద్ధములగు మరికొన్ని యష్టాదశ వర్షనేతరములును గలవు. అట్ట 
కొన్నియీ దిగువ( జౌప్ప (బడినవి. 
కన్యాంగ సౌందర్య కథనము :-- 

ఇది పార్వతి యౌవన [ప్రాదుర్భావ సమయమునను, సప్తర్షులు పార్వతి రూపము, 
జూచి వచ్చి శివునితో వర్ణించు సందర్భమునను గావింప(బడినవి. 

సీ. _ జలజాక్షి నమ్మోము. జందురు( బోల్తమా 

చందురు నందున. గందు గలదు. ౩ - ౬౮ 
కు లలనామణియ పార్వతి 
విలసిత కల్యాణ రూప విభవము చెప్పన్‌ 
మలహర! నీ యాన సుమీ! 
జలజాసనుకి న జనదు చం[ దాభరణా! 3 - ౭2౪ 
పుర్మస్తీలు నాయకుని సౌందర్యమును వర్ణించుట :- 

ఇది భాగవతమున శ్రీ, కృష్ణుండు మధురానగరమును | బవేశించు నపుడు రమణీయము 
వ్యర్ధింపంబటనది. ఇక నాంధ (పబంధము లందించుమంచన్నింటను గొల(దిగనో గ్‌ౌప్పగన 
యీ వర్ణన కాననగును. పోతన తరువాత రాయల యుగమందు వెలసిన కృతులందును 
దక్షిణాం ధయుగపు( [బబంధములలోను, నివర్షనమునకు( [బాచుర్యము మెండు 
పారిజాతాపహరణ ఆముక్త మాల్యద విజయవిలాసాదు లిట్టువి. 


నూ. 


పె వర్రనావసరమున వీరభద విజయకారు(డు వెనుకంజ వేయలేదు. (పబం¢ 


ర 


కవులందరివలెనే సుదీర్ణముగ వర్ణించినాడు. ౩ - ౧౫౧ - ౧౫౯ 
తారకాచం[దికలు క 


తెలుగు. కవులలొ శ్రీనాథ నంది తిమ్మనలు తారకా చందికల వర్గనమునకు 
ఎక్కువమక్కువ(జూపినారు. పురాణకవులై న నన్నయాదులును సూర్యోదయ చం[దోదయ 
తమస్తారకాచం|దికాదు లను యధా సంభవముగా వర్ణించి యా వర్ణనలో భావ్యక్థ సూచనము 


242 


గావించిరి. అవి ప్రబంధకవులధోరణిలో సుదీర్ణములా వన్నెచిన్నెలను గూర్చుకొన్నది. 
వీరభ్యద విజయకారు(డును భావ్యర్థ సూచన చేయుచు దమస్తారకా చం[దికల వర్షనమును 
జేసినాండు. అవి పురాణ ప్రబంధ కవులిరువురకును మధ్యేమార్గమున తగురీతిని వర్ణింఏ(బడినవి. 
తారకలు :- 3౩-౧౧౮ తమము ౩ - ౧౧౯ 
స్తోత్రము :- 

దివ్యేతి వృత్తము కథా వస్తువుగా. గలకృతులలో స్తోతముండితీరును. ఆం(ధకుమార 
సంభవ పారిజాతాపహరణాది (గంధము లట్టివి. వీరభద్ర విజయము దివ్యేతి వృత్తమే గాన 
నందును స్తో తము పలు చోట్లుం గాననగును. సప్తర్షులు శివుని స్తుతించుట, హీ మవంతుండు, 
దాక్షాయణీని శివునిం బార్జించుట, క్షీరసాగర మధన సమయమున దేవతలు శివుని వేడికొనుట. 
మొదలగునవి గద్యపద్యములలోను, దక్షాధ్యర ధ్వంసానంతరము దేవతలు శివుని చేయు 
స్తోతము దంకరూపమునను గాననగును. 


ఇట్టు వీరభద్ర విజయమున నష్టాదశ వర్రనములలో ముఖ్యములగు( బదుమూండు 
వర్ణనలు నష్టాదశ వరనలతో( దుల్యములై యున్నవి. అవి కాక యష్టాదశ వర్ణనే తరములు 
కొన్ని వర్షింపబడుటచే “ఏషామష్టాదశానాం యై: కై శ్చిదూనమపీవ్యతే” అని 
సంస్కతాలంకారికులును. “ఇందునొక కొన్ని కొణయైన నెంచి చూడనదియునవని 
మహాకావ్యమన(గ(బరయగు” ని యాంధాలంకారికులును జెప్పుటచే వీరభద విజయము 
(ప్రబంధమగుచున్నది. 

ఇక నాం (ప్రబంధము లకు సర సామాన్యము అగు నాశ్లౌ స విభజనము, షష్ట్యంతములు, 
నిష్టదేవతా (పార్థనము పూర్వకవిస్తుతి, కుకవినింద, మొదలగున వన్నియు నిందు 
ననుసంధింపంబడినవి. కావునవీరభ[ద విజయము (పబంధమే. 


243 


13. విరభద్ర విజయము - సంస్కృతాంధ్ర 
కుమారసంభవములు 


దక్షాధ్వరధ్వంస వృత్తాంతముతో గుమార సంభవ కథకును, గుమార సంభవ కధతో 
దక్షాధ్యరధ్వంస వృత్తాంతమునకు, బొత్తుగుదుర (బత్యేక కావ్యములుగ నిర్మింపంబడిన' 
(ప్రసిద్దాంధ [గంధములు రెండు. అందు ననె ఎ చోడుని కుమార సంభవమే రచనా 
విధానమునందొఅువడిీ. సంస్క ఎతాంధ కుమార సంభవములు రెండును, గుమారసంభవ 
కథ ప్రథానముగా( బార్వతీ కల్యాణాదులను దమలో. జేర్చుకొన్నవి. వీరభ[ద విజయము 
వీరభద్రుని విజృంభణము (బధానముగా( బార్వతీ కల్యాణ కుమార సంభవాదులను 
జేరు (కొన ఎది. 

కాళిదాస నన్నెచోడులు, కుమారుని జన్మ (ప్రధానముగా (గ్రహించి, పార్వతీ పరమేశ్వరుల 
న ంగారమును (బపంచించి గ్గ ఎంగార (పబంధమును రచించిరి. వీరభద విజయమునరును 
స ంగారమే (ప్రధాన రసమైనను [గంధము యొక్క పరమార్థము కుమారుని సంభవముకాక 
వీరభదుని విజ యమైనది. కాళిదాసు తన కృతి కపధానమైన దక్షాధ్వర ధ్వంస వృత్తాంతమును- 

“అధావమానేన పితుః (పయుక్తా 

దక్షస్య కన్యాభవ పూర్వపతీ 9 

సతీసతీయోగ విస ృష్టేదేహో 

తాంజన్మనే శైలి వధూం పపేదే” (కుమా. సం. ౧) 
అని సూచించి విడిచినట్లు, వీరభద విజయకర్త తన క తి కప్రధానమగు కుమార 
సంభవమును బార్వతీ కల్యాణానంతరము - 

“వేలుపుటే(డు శంకరు(డు విశ్వవిభుండు గురుండు కొండరా 

చూరియు( దాను( గూడి బహు సుందర లీలల వెండికొండపై 

సోలుచునుండె లోకములు సుస్థితిబొందె ననేక కాలమున్‌ 

లాలిత వృత్తితోడ నకలంకగతిన్‌ గడచెన్‌ ముదంబునన్‌” 

(వీర. విజ. ౩ - ౧౯౭) 

అని మాతమే చెప్పేవిడచినాండు. అందు, బార్వతీ పరమేశ్వరులనేక కాలము గడపిరనియు, 
లోకములు సుస్థతిబొందినవనియు. జెప్పుటచేతం గుమారుని జన్మము సూచితమైనది. 


244 


సంస్కృతకుమార సంభవమున సూచనామా[తముగ విడువబడిన దక్ష యజ్ఞవృత్తాంత 
మాం[ధ కుమార సంభవమున విపులీకరింపంబడినది. ఇందు సతీపరమేశ్వరు లగజ (కీడు 
అగ్నిదేవునిరాక, మునిపత్నుల గర్భధారణము. కుమారుని జన్మము, తారకునితోడి 
రాయబారము, యుద్ధమును వివరింప బడా, వీరభ[ద విజయమున వీరభదుని పుట్టుక 
తద్విజృంభణము నాతని పట్టాభిషేకమును( జెప్ప (బడినవి. 


రతీదేవి మన్మథునితో, దేవలోకమునకు( (బయాణమగుట, శివుడు పార్వతికి 
నెణుక సెప్పుట, పార్వతి శివుని తదీయ నీలగళత  కారణంబడుగుట, పాలసము[దమథన 
వృత్తాంతము. మొదలగునవి వీరభ[ద విజయకారుండు (పత్యేకముగ( జెప్పినాడు. అవి 
“పై రెండు [గంధములందును లేవు. 

దక్షాధ్వర ధ్యంసమును జెప్పిన (గంధములన్నిటియందును వీరభదుండు 
యజ్ఞధ $0సమును గావించినట్లు చెపి ఏ) యుండ నాం[ధ కుమార సంభవము నందాకార్యము 
విఘ్నేశ్వరుడే నెఆవేర్చినట్టున్నది. ఆ భేదమట్టుండ పార్వతి జన్మము, శివుని తపసు న 
తారకుని వలన(గలుగు బాధలు, మన్మథుని దేవలోక (ప్రయాణము, కృ త్రిమవసంతావిర్చావము, 
మన్మథ దహనము రతీ విలాపము, పార్వతి తపము, కుహనా వటువురాక, సప్తర్షుల 
రాయబారము,మొదలగునవి మూండు [గంధములందును సమానముగాను ఏ యంశములు. 
వానిని బరిశీలించునపుడు విమర్శకులు ముఖ్యముగా జ్ఞప్తియందుం చుకొనం దగిన దొక్క. 
విషయము. వీరభద్ర విజయము పోతన పూపవయసునందు రచించిన (ప్రథమకృతి. 
అందుచే నందుగవికుల తిలకుని (ప్రజ్ఞావై దుష్యములుగాని యాం[ధకుమార సంభవకారుని 
(పోడతనపు( బోకడలుగాని గోచరింపవు. అందువలన శేరి, శయ్య, చమత్కార జనకత 
మొదలగువాని యందు. బె (గంధములతో వీరభ[ద విజయమునకు సామ్యములేదు. కాని 
సమానాంశములు గల ఘట్టుములను వర్ణించునపుడు పూర్వకవుల (ప్రభావము తరువాతి 
కవులపై (బసరించుట సహజము. అప్పట్లున సంస్కృతాంధ కుమార సంభవము 
లొరవడిగా వీరభ్యద విజయకర్త తన కృతియందు. జేసిన యనుకరణములను, చూపిన 
మెలకువలను, బరిశీలించుట మాతమే యీ (పకరణోద్దేశము. 
౧ దక్షుని పరాభవము :- 

దక్షుని పరాభవ సందర్భమున నన్నెచోడుని కుమార సంభవమునందు(బరమేశ రుని 
కడకాతనిరాక కూ(తుల కాపురములను బరామర్శించు సందర మున జెప్ప (బడ, వీరభ[ద 
విజయమున( బరమేశ్వరు(డు సకల భూవన (ప్రధాన దేవతలతో. గొలువున్న సమయమున 
దక్షు(డాతనిని సేవింపవచి నట్లు చెప్పంబడినది. 


245 


౨. _ పరాభవానంతరము ఆంధ కుమార సంభవమున దక్షు (డు తన పరాభవ విషయమును 
_ధర్మపత్నితో! జెప్పయగా నామె. 

“తల్లి దండుల( బూజించి తగవెణేంగి 

మన్నపొడవై న నీ యత్తమామలనియె 

(పయమెణుంగునం చిచి న బిడ్డమనకు( 

బాసెనని యుండు(డీంక నా పలుకులేల” 
అని వికల స్వాంతయె, బుతికపై మోహము పదలు కొమ్మని భర్తకు |పౌొఢముగ బోధించును. 

వీరభ[ద విజయమున( బరాభవానంతరము దక్షుడు చిన ఏ! వోయిన, మోము జే వురింప 
దాను నిష్కారణముగ నటకు.బోతినేయని ఖిను డై యింటికి వచ్చును. భార్య యాతని 
మాము జూచి కళవళపడి - 


“మన యలబ్ల్డుని మన బిడ్డను 

గనుగొంటిరె! మంగళంబె! కరుణన్యారే 

మని మిమ్ము గారవించిరి? 

వినిపింపుండు వీనుల లర వినియెద” (వీ. విజ. ౧ - ౯౦) 
అని (పశ్చించినది దానికి దక్షుడు. 

“నాకు మామగదా యితండని మన్ననల్‌ దగంజేయ,డే 

లోకనాథు(డనంచు గర ము లోకతంబడి యున సవా 

డేకతంబుల నేమి చెప్పుదు నింతిరో వినునాకునున్‌ 

నీకుమారిక యైన గై రియు నిక్కమేమియుబల్కదే” 

వీర. విజ. ౧-౯౨ 


అనును. ఇది మూలమున లేదు. వీరభద్ర విజయకారు(డు నన్నె చోడుని భావము (గ్రహించి 
యంతకన్న రయణీయముగ జెప్పినా(డు. అందు దక్షుండు వచ్చిన వెంటనే భార్యకు 
విషయము నివేదించును. ఇందు భర్త వచ్చిన వెంటనే భార్యకు. బొడకట్టునది, చిన్నవోయి 
జేవురించి యున్న యాతని ముఖము. అతండు బిత్తరపోయినాండు. ఆమె యది(గహించి 
నెమ్మదిగం గొమరిత క్షేమమును గదిపినది. దానికి దక్తుండు “శివుండు గరి (యె యున్న. 
బోనిమ్ము, నీ కూతురైన గై రియు నిక్కమేమియు( బల్కలేదే” యనును. అందు గౌరిని 
“నీకూతురనుట లౌకిక సంప్రదాయము. అంతియేగాదు. సై వాడైన శివుడు 


246 


న్నింపకున్నంబోయెందన తనూజయే నిర్మోహయ్రైనదని బాధపడినాండు. అయిన వారు 
ాభవించుటలో గలభాధపడిన2వారికి మా(తమే తెలియునను భావము గలదిచట. 
ందుచే సతిని గూడ దక్షుడు తరువాత తాను చేయు యజ్ఞమున కాహ్వానింపలెదు. 
పార్వతి పుట్టినింటికేగుట వా 

౦ ధకుమారసంభవము :ః-- ఇందు యజ్ఞ సందర్భమున దక్షుడు తన విభవము సతికి 
పింపవలెనని యామెను బిలువనంపును. వీరభద విజయమున నట్టు పిలువండు. 
రదుని వలన సతి యీ వృత్తాంతము విని “చదువులు పెక్కు చదివి మనసులో 
నసువలెనుండి, నేడు “మలహరువెలిగొ నీ యజ్ఞము తన తండి యేలచేయు 
న్నాడని వగచును. ఇది శివునకు. దానై చెప్పిననేమి ప్రమాదమో! చెప్పకున్న నేమి 
కో యని చిడిముడి, వడి, వాడినపూవు భంగి. గాంతి( దొణుగి భర్త చెంతకు6 బోయి 
చినదటు. కొంతసేపునకు. దొయ్యలి వగతో భర్తకు విషయము విన్నవించి “ఇది 
ల్లిలేని చందము, అదియేమో వింత చందమైనది” యని పల్కినది. దీనికి శివుడిచ్చిన 
ూధానమెంత గంభీరమెనదో చూడుడు “చంపకగంధి! నీ పలుకు సంగతి చాలదు వాడు 
లన్‌ మునులను బిల్చి వన్‌ సనుమాఢతనోచిన నోము గాకి మనలను “బిల మిన్మనకు 
న్యతకేమి కొణంతొ యని పల్కి “మెచ్చని మామలిండ్రకును మేకొని శోభనవేళం 
మిన్‌ బొచ్చెము గల్లు. బోదగుట పోలదు నల్టుర కెజ్జంబులన్‌, బొచ్చెము లేదు 
[లకు(బుట్టిన యిండ్రకు( బోవ లోకమునే మెచ్చును....” 


అని యామెను బుట్టినింటికి( బోయి రమ్మని తానై [పోత్సహించును. అది విని 
దే విపోయి రమ్మనెనుగదా! యని సంతసించి యుండలేదు. శివుండు తన్నువేణుచేసెనని 
ఎంచి, “ఫాలమందు. బాణిపద్మములధరించి (మొక్కి “తర్హి యాదిగ( దం[డియాదిగ 
తయాదిగ( గల్లునారెల్లభంగుల నీవెకాని మహేశ! యన్యమెటుంగ” గావున నట్టు పలుక 
దనును. ఈ ఘట్టము చదువునపుడు సతీదేవిలో పతి వతాధర్మములు రూపుగట్టును. 
మూలమున లేదు. నన్నెచోడుని (గంధమునను లేదు. కేవలము వీరభద విజయ 
ఓని స్వకపోల కల్పనము. 


సతి పా మవంతునకు( గూతురె జన్మించి పెరుగుట :- 

కాళిదాసు కుమార సంభవమున హిమవంతుని మహిమను వర్ణించ : 
“సాభూధరాణా మధిపేన తస్యాం 

సమాధథిమత్యాముదపాది భవ్యా 


247 


సమ్య(ప్క యోగా దపరిక్షతాయాం 

నీతా వివోత్సాహ గులేన సంపత్‌” 
అని మేనకకు( బార్వతి పుట్టినట్టు |వాసెను. పైశ్ట్‌కమందు “సమాధి మత్యాం” అను 
పదమునకు “నియమ వత్యాం - సమాధి: సంతత్యర్ధం నియమ విశేష: తద్యుక్తాయాం” 
అనివ్యాఖ్యచేయ. బడినది. మంచి నంతానమునకై మేనకాహి మవంతులు నియమములను 
పాటించిరని దీని భావము. ఆ సందర్భమున నన్నెచోడుండ : 

“వారిరువురు సద్విధి శ 

క్యారాధన చేసిరతిశయస్టి రభక్తిన్‌ 

గోరిక వదలక తమకడు 

పారసతీ దేవి కూంతురై జనియింపన్‌” 

అని మేనక యు హి మవంతు(డు నతిశయ స్టిరభక్తితో. శక్త్యారాధనము చేసి పార్వతిని 
గనినట్లు చెప్ప నాడు. 
వీరభ[ద విజయకారు(డు :- 

“ పాలేయాచల వల్లభుండు నియతింబాటించి సద బకీతోం 

గాలిసుందరి( గూతుగాదల ణి వేడ్కల్‌ పల్లవింపన్‌ యశ 

న్ఫీంలోలుండు తపంబు సేయనచటన్‌ శృంగారసాంగత్యమై 

లోకానందము బొందియున్ననతండా లోకించి సంరంభు.డై ” 


అని హిమవంతుడు కాళికను (బార్జించినట్టు చెప్పును. తరువాత దాక్షాయణి హి మవంతునకు 
(బత్యక్షమై తానాతనికి జన్మింతునని చెపు (ను. వా మవంతుడడు దాక్షాయణిని భక్తి పారవశ్యమున( 
బెద్దతడవు స్తుతించును. అందలి భక్త్యావేశము భాగవతమునందరి కొని ్న స్తోోతములను 
దలపునకుందెచ్చు చున్నది. ముఖ్యముగా దేవకీ దేవిస్వామిని స్తుతించుట, గంగను శ్రీ క ముడు 
స్తుతించుట, [పహ్హదు(డు విష్ణుని స్తుతించుట మొదలగు వానిని బోలియున్నది. 


కాళిదాస నన్నెచోడుల [గంధములలో, దాక్షాయణి హి మవంతునకు నారాధనము 
వలననే గలిగినను ఆమెపార్వతిగా జన్మించిన పమ్మట నారదు(డా విషయమును జ్ఞస్తికి( 
దెచ్చుచున్నను మేనకాహి మవంతులు పు(త్రికావ్యామోహముననే యున్నట్లు చెప్పం బడినది. 
హరునికై తపము చేయుటకు స్తిర నిశ్చయమై యున్న కూ(తునందు వారు వ్యామోహి తులా 
యామెను కేవలము పుతిగా భావించి తపమునకు పంపుట కిచ్చగింపక విలపింతురు. 
సంస్కృత కుమార సంభవమున 


248 


“అధానురూపాభినివేశ తోషిణా 

కృతాభ్యను జ్ఞాగురుణా గరీయసా” (౫ సర్గ ౭ కో) 
అని హి మవంతు(డామె పట్టుదలకుమెచ్చి యనుజ్ఞ యిచ్చెనే గాని యామె పరమేశ్వరి 
యను దృష్టితోం గాదు. ఇశ మేనాదేవి : 

“మృవీషిణ్తాస ఎంతి గృహేషు దేవతా 

స్తపః క్వ? వత్సే! కృచతావకంవః 

పదంసహేత (భమరస్య పేలవం 

శిరీషపుష్పం న పునః పత్మత్తిణః” 
అని యామె సాకుమార్యమును దలచి వగచినది. 


ఇక నన్నెచోడుని [గంధమున హిమవంతుని తీరు కొంతమాణేీనది. అందు. 
బార్వతి, శివుండంతర్జానమైన పిదప “కడలేని విరహవేదనచేత బాధపడి” తపము చేయుదునని 
తండికి. జౌలులచే వర్తమానమంప, నాత(డు పుత్రికనెత్తి కౌంగిటికిందిగిచికొని : 


“వలవదు తల్లి, నీకుందగు వాని వయోగుణ రూపవంతు నీ 
వలచిన వాని. జేసెద నవశ్యము, నీవు దపంబు సేయంబోం 
దలధపకు మమ్మ! చిత్తపరితాపము సేయకు మమ్మ! మాకుగో 
మలి, వనదుర్గవాసము (పమాదమగుందగదా(డు వారికిన్‌”. 
వ. అదియును గాక 

రక్‌ దొజణు యెటీంగి కోరవలదే 

స్మరహరునకు నీకు హస్తి మశకాంతర మా 

పరమునకు నికు. బర్వత 

పరమాణ్యంతరము దల(లతి యెట్టులగున్‌. 


అనినాండు. అందు. బార్వతి పరమేశ్వరి యను జ్ఞానము (పదర్శింప(బడలేదు. ఇక మేనాదేవి 
సంగతి చెప్ప(బనియే లేదు. ఆమె యాత్మజను జేరి. 


“పూవోపూవో యని చే 
రే వినగందునని యోసరిల్లెడు నామె 
జీవంబు నిలుచునే నిను 


బోవిడిచి మహో(గ దుర్గముల( బాల ఎడల్‌న్‌ మ 
249 


అని బాష్పాకులిత లోచనయై (బతిమాలును. ఈ సందర్భమ 
విజయకారు(డు వారిననుసరింపక స్వతంతించి (వాసినాడు. తలిదం। 
వ్యామోహమును చి తించుట రసవత్తరమైన విషయమనునది యెజీటియు ॥ 
(పపూరితమానసు(డగుటచేత( బరమేశ్వరిని [బాకృత కాంతంగం దలపనియ 
కృతియందు( బార్వతి చందమౌళికై తపము చేయ దలచి చెలులతోడ 
(మొక్కి తన నిశ్చయమును తెల్పును. 


ట్‌ 


“సతినీ వాక్యము వేదవాక్యము సుమీ!” యని (పోత హి ంచుటయేగాక 


అపుడు గిరి రాజత్యంతానంద చిత్తంబుతో ధీయుక్తిం ........ గూర్మిత 


మ. [తిదశారాధితమై జగజ్జననివై దేవేంద్ర సంపూజ్యవై 
మదనారాతికి( |బాణవల్లభవునై మాయా [ప్రపంచాత్మవై 
మదిమోదించిన నీవు కూంతయరవునై మన్నించి తీపెంపు చా 
లదె! పుణ్యాత్ముడనై తి నీకరుణం గల్యాణీ! కృపాంభోనిథీ 

వీర. విజ. ౨ 


అని స్తుతించినాడు. పార్వతి దైవ స్వరూపిణి యనుజ్ఞానము 

మేనాదేవి హృదయమీ పట్టున నంత చిక్కనిదిగాదు. పార్వతి తన'గర్భమున 
ళం 

చెప్పి యట్లు గావించినను, నామెను దేవతగా మేనా దేవి కొంతకాలమే భావి 

వ్యామోహమునకు లోనై నది పార్వతి పట్ల హిమవంతునకున్న భావము 

గడవణుకు నిల్చినది గాదు. 


గ. యావన (పొదుర్శ్భావమున( బార్వతియొక్క (పత్యంగ వర్ణన క 


ఈ సందర్భమున గాళిదాసు సుమారిరువది ఖోకములలో+ బార 
సౌందర్యమును వర్ణించినాడు. ఆ ఛాయలోనే ననె ఎ చోడక విం[దు(డు నలువ 
వణుకును బెంచి (వ్రాసినాండు. వీరభ[ద విజయకారుడా వేశ పూరితు(డు 
సౌందర్యమును గుప్తముగ నొక్క సీస పద్యములో వర్ణించినా(డు. “ఆమె శరీ 
గంగా (పవాహమువలె వెల్లివిరియ “సనుదనము నొక చందమున నతిశ 
(సత్యంగ సౌందర్య వర్ణన మెంత చేసినను, నొకప్పు డవయవముల తీరు మాతవే 

థీ ఫ్రా 
గాని సౌందర్యమునకు( |బధానమగు లావణ్యము స్పురింపదు. అందుచే వీర 
కారు(డు నొందర్యమునకు (పధానమగు పార ఏతి లావణ్యమును వర్ణించుచు న 
(పవాహమువలెను, జందరేఖ చందమునను నున్నదనినాండు. ఆమె లావః 


250 


(పవాహమువలౌ శరీరమంతటను గప్ప కొని వెల్లి విరిసిన దనియు, నాకాంతి చం[దికవలె 
విశ్వవ్యాప్తమైనదనియు సూచించెను. 
౬. ఇందుండు మన్మధుని బిలిపంచుట :-- 

కాళిదాస ననె ఎచోడుల[గంధములలో ఇం[దుండు మన్మధుని(దల(చుకొనయణగా నాతడు 
వెంటనే దేవ సభకు బయనమయినట్లు చెప్పలా, వీరభద విజయ కర్తయా సందర్భమన 
కీంచుక మెణుగు దిద్దినాడు. ఆతని |గంధమున రతీ మన్మధులేకాంతమునందున్న 
పుడిందుండు మన్మధుని. దలయుకొనును. ఆకారణవేమై యుండునా! యని 
మన్మధు(డాలోచించుచుండును. అది యెణుగక రతి మన్మధుని పరధ్యానమును శంకించి 
యనుమానపడి 

“చిన్నతనమేల పెఅకన్నియలకు న్వలఛి 


నన్నుమణువందగునె యన్నమదనుండున్‌ 
నిన్నువెలిగా సతుల నన్యుల(దలంతునె (ప 
సన్నమతి తో(డ విను మన్ని యెటణేీశగింతుర్‌” 


అని తనయాలోచనకు విషయము వేణుని చెప్పినాడు. రతి మన్మధులు కేళీ 
గృహమందున్నపు డిందుడు మన్మధుని. దలయ కొనినాడంట. కార్యార్టులై కాని, 
యాపన్నులై కాని తలయ కొనువారికి. తలంపంబడు వారి స్థితి తెలియదు. అట్టు 
యాపన్నుండైన గజేందుండు తలయకొనినపుడు మహావిష్ణువు “ఆ మూల సాధంబు దాపల 
మందారవనాంతరామృత సరః (పాంతేందు కాంతోపలోత్సల పర్యంకరమావినోది” యై 
యున్నాండు. ఈ నాటి మన్మధుని స్థితి వంటిదే యానాండు జ నార్ధనునకు( గూడ వచ్చినది. 


అట్టిందుడు తల(చికొనిను మన్మధు(డు' కారణమేమా యని పరధ్యానములో 
నున్నా(డు. అదిగాంచి రతి యనుమానపడినది. (స్తీ స్వభావము లో వెంటనే పెలుకన్నియల( 
దల(చి మణుల చిన్నతన పడెదవేల యని |పశ్నించినది. “నిన్ను వెలిగా సతుల నన్యుల( 
దల(తునె* యని విషయ మెటే(గించి “అందరు మగవారు యిచ్చు సమాధానమే యిచ్చి 
తానచటికి పోవుటకై ఆమె ననుజ్జవేడును. అందుకు సతి యాపను లేవియో చెప్పుమన్నది. 
దానికి మన్మధు(డు” వెల(దీ ముగ్గవు ..... రాచపనులుర్విన్‌ చెప్పగా వచ్చునే” యనును. 
అట్లయిన దాను గూడ దేవలోకమునకు వత్తునని రతి పల్కిన గుసుమాయుధు( డల్లన 
నవ్వి 


251 


“ఇల్లాం[డైన కులాంగనల్‌ మగలతోనేతెంతురా తొల్లి శో 

భిల్లంగా( దగవొప్పరాట్టుభలకున్‌ మీనాక్షి మున్నెన్న మా 

యిల్హాం[డెవ్వరు( [బాణ వల్లభులతో నిట్టాడ(గా నేర్తురే 

సల్హాలిత్యమె ! దేవతా సభలనన్‌ సంకేత ఇ లంబులో' వీర. విజ. ౨ - ౨౬ 


అని మందలించును. ఇది వీరభ[ద విజయకారుని సృష్టి. ఈ వరనమున నాతడు 
రతి పా తకొక (పత్యేకత చేకూర్చినాడు. అంతియేకాదు. ఇట రతి పాత్ర ముఖమున స్తీ 
స్వభావ మెంత వ్యక్తమగుచున్నదో, పురుష (పకృతి మన్మధునిలోనంత (పత్యక్ష మగుచున్నది. 

ఇందు మన్మధుడు రతీ దేవితో దేవతా సభలనన్‌ సంకేత శె అంబులే యనుట 
భాగవతమునందు నరకాసురుని వధకు(బూర్యము సత్యభామతో (శ్రీ, కృష్ణుండు “యుద్దరంగమన 
“సమదపుష్ప ధయ రుంకారములు గావు భీషణ కుంభీంద బ్బంహి తములు” అని చెప్పిన 
సీసపద్యమును( దలథునకు. దెచ్చుచున్నది. ఈ సందర్భమున కుమార సంభవాదులలో 
లేని రతీ మన్మధుల సంభాషణము వీరభద్ర విజయమున నెట్టు స ఎష్రింపబడినదో యై 
హరి వంశాదులలో లేని శ్రీకృష్ణ సత్యభామల సంభాషణము (నరకాసుర సంహారముసకు 
బయలుదేరుటకు పూర్వము) భాగవతమున గల్పింపంబడినది. 
౭.  మస్మధు(డమరావతికి(బోవుట :- 

కవికుల గురువగు కాళిదాసుని (గంధమున నింద్రుందు మన్మధునిందలయకొనిన 
వెంటనే యాతందు విల్లమ్ముల(దాల్సి వసంతుని చేతియందలి మామిడి మొగ్గను బాణముగా 
(గ్రహించి దేవసభకు వెడలినట్టు చెప్పంబడినది. కవిరాజ శిఖామణి : 

“పూవుల తేరు వసంతుండు.దాను, నెక్కి కీరావళి కోకిలాళి మలయానిలముం 
దనుగొల్సి పాల్చిరాలో 
అని మన్మధుని పరివారిమును వర్ణించి :- 

దేవలోకమున కరిగినట్టు చెప్పినాడు. అచట మనోజుని చూచి పడతులెల్ల 
గామపరవశమున నిక్చలు లైనిల చిరట ఆ నిశేష్టతను గాంచి మన్మధుడు తన్నుశని 
యనిమిషులై రొ మున్నయెరొ అని భావించుచు నిశ్చేష్ట్ణుడవగా దేవభామినులు మన్మధుని 
ఆకార సరసిలో మునిగిపోయిరట. ఇదియొకనాటకీయ సన్నివేశలు. 

అనిమిష స్త్రీలను గూర్చి నన్నె చోడుడుతన | గంధమునందు (జెప్పిన యనిమిషత్వము 
వలన రెప్పపాటులేమి, అనగా [మాన్వాటు సూచింపంా నిందు కవి నమరకాంతల స్థితి 
కుడ్యగత చితము వలె నున్న దని పేర్కొని నాడు. ఇందలి భావము నన్నె చోడుని 


252 


భావమును బోలియున్నను గూర్పులో మా(తము భాగవత రచనమునే బోలియున్నది. 
7 ఇం[దమన్మధుల సంవాదము :- 


కాళిదాసుని [గంధముననున్న ఇం[ద మన్మధ సంవాదమును ననె న) చోడుండు 
యథాతథముగా (గహి ంచినాదు. పయికవులిరువురు మన్మధునిచే దేవ సభలో. (బగల్బములు 
లికింతురు. కాళిదాసు (గంధమున మన్మథు. దిందదుని యెదుట. 


"తవ (పసాదాత్‌ కుసుమాయుధోపి 

సహాయమేకం మధుమేవలబ్ల్వా 

కుర్యాం హి రస్యాపి పినాక పాణే : 

దై ర్య్వచ్యుతిం "కీ మను ధన్వినోనే య! 
యని పలుక నాం[ధ కుమార సంభవ కర్త :- 

"వెరవున భుజ శౌర్యంబున 

సురవల్లభు పనువు నీవ చూడగ బరమే 

శ్వరునై న నోర్తు( బెరసుర 


నరఫణి దివి జాధి పతులు నాకెదురెదురే.” 
యని పలికించినాండు. 


ఈ పట్టున వీరభద విజయకారు(డవలంబించిన తీరే వేలు. కావ్య రమణీయతకు 
క్తి భావముతో. [బతి భటత్వము వచ్చినప్పుడాతండు భక్తికే మొగ్గునుగాని తదన్యము 
ా(శయింపడు. అది యాతని తత్త్వము. అదియే భాగవతమునను (బదర్శితమెనది. 


వీరభద్ర విజయమున మన్మథుడు హరుని శక్తి నెణుగని మదోన్మాదికాడు. అట్లని 
ముందని యెడల నాతని కున్న (ప్రభుభక్తికి లోవమును లేదు. ఇందసభకేంి 
యిందునుద్దేశించి. 


”ఓమహి తపతాప : భువనోన్నతమీరు గలంత కాలము 

న్నేమికొఅంతు సమ్మదమునిష్పుడు నన్ను దలంప(గారణం 

బేమి సురేంద * నీతల(యనంత+( గృతార్జుండనై తిం జూలదే 

నీమదిలో ననుందలథ నేండాక కార్యము నీకు. గల్లెనే” (మీవి. ౧-౪౨) 


253 


అని వినముండై పిలిపించిన కారణమేమని (పశ్నించినాడు. దాని కిందుండు "తారక 
సంహారార్థము శివునకు. గుమారు(డు జనింపవలెను. తత్సాధనకై యాతనికి. బార్వతి 
యందు మోహము గలుగునట్టు చేయుట నీవలన గావలయు” నని .[ప్రార్టించినాండు. 
౯. మన్మధుని యొడంబడిక :- 

అట్టు (పగల్భములు వలుకుటచే. గాళిదాసు (గంధమున నిందు(డు మన్మధుని, 
జూచి : 

* ఆశంసతాబాణగతిం వ ఎ్రషాంకే 

కార్యం త్వయాన : (పతి పన్నకల్పం” 

అని నీవు శివునైన లెక్క నేయనంటివిగదా : యాపని గావింపుమనినటు 
మాటలాడినాడు. అప్టే యాం[ధకుమార సంభవమున .నిందుడు “హరగిరిజలు 
నెష్టికానుష్టానులై హి మవంతంబున నున్నవారు. వారికి సంగమంబు చేసి జగద్దింతంబు 
చేయు” మనును. ఈ సందర మున కాళిదాసు |గంధమున నిందుని మంచి మాటలకుఒప్పొంగి 
మన్మధు(డాతని యాజ్ఞను భగవన్నిర్మాల్యమాలికవలె శిరనావహి ంచి వెడలినాండు. ననె ఎచోడుని 
(గంధమున నంతతో నూణకొనక యింకను వాచాలుండై “ఈశ్వరునిపై (బంపుబుందులకు? 
ఆ తారకునిపై కే పంపినచో గార్యము నక్క_జేయుదు “ననశా నిందు(డు నీకసాధ్యం 
బెందును లేదు. ఐనను బరమేష్టి వచనంబవిలంఘనీయంబగుట నిదియ మనకు. 
గర్తవ్యంబు. దీని కొడంబడ వలయు” నని ప్రార్థించిన నప్పని గై కొని “నాకిది యేమి గగనం” 
బని దర్పకుండు దర్శించి బయలు దేరెను. 


వీరభద విజయమున మన్మధుడు (ప్రభు భక్తీ పరాయణుడే కాని మదాంధు(డు 
కాడు. ఇం|దు(డు శివునిపై బాణ (పయోగము గావింపుమన : 


“ఓహోయూపని నన్నుంపందగవా! యూహి ంపనాకున్‌ శివ 
(దోహంబమ్మెయి' చేయం(గాందగునె! యీ (దోహంబుగావింపంగా 
నాహావద్దని మాన్ప  బట్టకిది చేయన్మీరు పామ్మందురే! 
మోహాతీతు(డు శంభు(డాతనికి నేమోహంబు లేదెమ్మెయిన్‌” 
(వీ.వి. ౨ - ౫౦) 
అని మజీయును : 
“పుండరీకాక్షుని పుతుండనై యేను 
నిభచర్మధరునిపై నెట్టువోదు” 
254 


అని శివునిపై తన్ను బంపుట తగదని చెప్పుచు. బరమేశ్వర మహిమతో. బాటు 
హరి. బహ్మల సంబంధమును జెప్పవగచి నాడు. దాని కిందుండు పెద్ద తడవాతనిని 
బుజగించి. : 
= 
“ఒప్పుని పనికే( బంపను 
ఒప్పుగం బుష్పా లపూజ లొనరించుగతిన్‌ 
గప్పుము దేవరశిరమును 


నిప్పుడు నీ పుష్పశరము లింతే చాలున్‌” (వీ.వి. ౨ - ౫౯) 


అని మజీయు ననేకవిధముల [బతిమాలి నీ కాపదరాదని యభలుమిచ్చి అట్టు 
సేయుట యపరాధము గాదు, జగత్క ల్యాణార్థమని నొక్కిచెప్పి నిర్భంధము చేయ 
“దేవేందుని వచనంబులకు మన్మథుండు విహ్యరీకృతమానసుండై కొంత (ప్రొద్దు విచారించి 
యట్టకేలకు” నొడంబడినాడు. 


౧౦. రతి మన్మధుల సంవాదము *- 


సంస్కృత కుమారసంభవ కావ్యమున నింద మన్మధుల సమాగ మానంతరము రతి 
మన్మథుల మధ్య సంభాషణము లేదు. అందు 


“సమాధవేనాభిమతేన సఖ్యా 

రత్యాచనాశంక మను (పయాత 

అంగవ్యయ (పార్ధిత కార్యసిద్ధి : 

స్థాణా శమం హెమవతంజగామ్‌” 

అని రతీవసంతులు భీతచిత్తులై వెంటరాగా మన్మధుడు శివుని యా(శ్రమమునకు( 
బోయెనని చెప్పినాడు. 

కవిరాజ శిఖామణి (గంధమున రతీ మన్మథులకు దీర్ణమైన వాగ్వాదము జరు.ఏను. 
రతి పరమేశ్వరుని శక్తి. జెప్పి మన్మథుని యవివేకమును నిందించును. అప్పుడు కూడ 
మవ్మథుండు 'పగల్భ్బములనే పలుకును. 

వీరభద్ర విజయమున మన్మథుండు చిన ్నపోయినమోముతో వచ్చి జరిగిన ఎంతయు 
రతితోంజెప్పును. ఆమె శివుని మహి మంజెప్పే యింత యాపద వచ్చినదే యని వాపోవును. 
అప్పుడు మన్మథు(డామెతో :- 


255 


మ. బలభేద్యాది సురాళితో( బలుకు నాపంతంబు చెల్లింపను 
తృలగంధీ తలపాండెగాని యిత,డే |బహ్మాండ భాండావళుల్‌ 
కల(గం జేయు సదాశివుండని యెణుంగంజాలుదుంజాలునే 
కలకంఠీవరకంబుకంఠి ! శివు వక్కాణింపనికేటికిన్‌ ” 
(వీవి౨ఆ.పలాణ) 
అని శివుని శక్తినెణీగియు గత్యంతరము లేక యాకార్యమున కొడ(బడినట్లు 
చెప్పును. దాన మన్మథుని ప్మాతకు నౌచత్యము సిద్దించినది. 
సంస్క్ట్ట్రృతకుమార సంభవమున మన్మధ దహనానంతర విషయము :- 
“తమాశు విఘ్నం తపసస్తపస్వీ 
పనస్సతిం వజ ఇవావభజ్య 
స్తీసన్ని కర్ణం పరిహర్తుమిచ్చ” (కు. సం. ౩ - ౭౪) 
అని మన్మథదహనానంతంమిశ్వ్యరు(డచ్చోటు వాసిపోయినట్లు చెప్పినాడు. 
ఆం| ధకుమారసంభవకారు (డు కూడ : 
“తనకగ సుతపై రాగము 
మనసిజుపై ద్వేషముం[గమంబుగనై నం 
జనియె దపముడిగి శివుడెడ 
పని రాగ ద్వేషముల. దపము సెడుటరుదే” (కు. సం. ౨ - ౫౫) 
అని యాజాడలోనే నడిచినాండు. వీరభ(ద విజయములో నా సందర్భమున 
గివుడచోటు వాసిపోయినట్లు చెప్పి యుండలేదు. 
౧౧. రతి విలాపము ౦- 


కాళిదాసుని (గంధమునను నన్నెచోడుని కృతియందును రతి విలాపము సుదీర్హమై 
లౌకికమై యున్నది. వీరభ్యద విజయమున రతీ దేవి శోకము గట్టు తెగిపారక సంయమ 
సమన్వితమై యొప్పనది. ఆమె దుఃఖవాహి నికి పాతి (వత్యమను శక్తీయండగా నిల చినది. 
ఇందు రతి దేవి తన విలాపములో సంస్కృత కుమార సంభవమునందువలె. గామ 
విహ్వలయుగాలేదు. ఆంధ కుమార సంభవమునందు వలె జమత్కార జనకముగ 
కోకాలాపనమును( జేయలేదు. కులకాంతవలె కుమిలి దురద ఎవ్రమునకు నెంతవగచినదో, 
అంతగంభీరముగ శివుని (బశ్చించినది. 


256 


సంస్కృతకుమారసంభమున మన్మధుడు లేమిచే కాముకీ కాముకల సౌఖ్యము 
చడిపోయినదనియు, వారుణీమద ఘూర్తితనేత లైన (ప్రమదల (ప్రయత్నములు 
వృధయైనవనియు, నాడు గోయిలలకు దౌత్యమునాదేశించువారు లేరనియు ననేక 
విధముల వగచును. ఆ భావములు కొన్ని నన్నె చతుర్‌ (గంధమున నింకను. [బౌఢముగ 
వివరింపబడినవి. 


వ. “కామ రహి తంబుగా రతిగలదెయెందు” (ఆం|ధకుమార సం) 

క. రతిహి తుడవనశగ నెప్పుడు 
రతిసంగతినుండు దీవురతినిప్పుడు దుః 
ఖితయేసిపోయి తక్కట 
రతివంచనచేసిపోవ రసికులగుణమే ౫ ౩౪ (ఆంధ. కు) 

మొదలైన వర్ణనల ట్టివి. 

వీరభ[ద విజయమున రతి దుఃఖాకులితయేగాని కామవిహ్వలగాదు. 

శా కట్లాదేవరకంటిమంటలు నినుంగారించుచో మన్మథా 
చుట్టాలందలి దండులండదలణితో శోకంబునన్‌ బొందితో 
పట్టం జాలని శోకవార్ధి( బడినీ (పాణేశ్వరింబిల్చితో 
యెట్టుంబోవంగలేక మంటలకునై యేమంటివో మన్మథా. ౨- ౧౧౭ 

అని పెక్కు విదంబుల వాపోయి యిదంతయు (వాతఫలమనుకొనినది. అసమయ 

బున నా యిల్లారికి హృదయ గోచరమైనవి, మన్మధు(డు తన్ను. దేల్చిన రతి[క్రీడలు గావు, 
తనె ALI పల్కిన పెద్దల వాక్కులు. వానినిట్లు స్మరించినది. 

ఉ. అణీముటేీ( చిన్ననాడు చెలులందణు(గాల గ గూడియాడి శ 
చిణుతది పుణ్యకాంతయని చేతుల(వాతలు చూచి పెద్దలే 
మెణు(గుదుమంచు( జెప్పుటలె యెంతయు. దధ్యముగాకపోవునే 
యెజుకలుమాలిపో6 బిదప నే విలపించుట తెలమయ్యయాో” 

అని పెద్దల వాక్కులు వమ్మై తనకీగతి పట్టి నదని వాపోవును సర్వసమర్దులై న 

దేవతల నుద్దేశించి. 

ఉ. _ తల్టులు పుణ్యగేహినులు తం్మడులు పుణ్యజనంబులంచు నా 
యుల్లమునందునే(దల(తునో సురగేహినులార! మీరునా 

257 


తల్టులు, నేను గూ(తురను, ధర్మము నోముల దానణాన మీ 
యల్లుని నిచ్చి నన్మరలనై దువ( జేయరె మీకు (మొక్కెదన్‌ ష్‌ 


అని |స్రీజనోచితముగను అమాయికముగను |బార్జించినది. తన భర్తకు వచ్చిన 
యాపదకు( గారణము, దేవతల (ప్రార్ధనల నాంతడిష్టము లేకున్నను విని యాత్మత్యాగమునకు 
సిద్దపడుట. ఇందుండు లోక కల్యాణమునకై మన్మథుని [బతిమాలి యే యాపదయు 
నీకురాదని చెప్పి పంచి, యిప్పుడు పలుకకుండ( బోయెను. అందుకామెలో దుఃఖము 
తీ వరూపము. దాల్చినది. వెంటనే చేరువ నున్న శివుని వైపునకు తిరిగి - 


క. తగునంచిక శంభుంగని 

తగమిమ్మిద్దరను గూర్చ( దగునమ్మరుపై 

బగమీఆఅు( గృపందలంపక 

తెగంజిచ్చఆు కన్నుమీకు. దెజవందగునే” ౨ - ౧౩౮ 
క. _ ఏచిన మన్మథు దశశత 

లోచను(డిట దెచ్చి నీదు లోచన వహ్నిం 

(దోచెనె యిటుగానోచితి 

నీచందములై న నోము లిష్పుడు రుదా” ౨-౧౪౦ 


అని గద్గించి పలుక రుదుండప్పతి [వతామతల్లి వాక్కులలో న్‌ యశ్తేలములు శ 
వచ్చునోయని శంకించి వెంటనే రజత శె లమునకే(గినాడు. ఇంతయుదాత్తముగ రతిదే. 
ప్మాతను' బోషించిన మొదటి యాం(ధకవి యీతడదే. 


వనంతు.డెచ్చటినుండియో వచ్చిచూచాునరికి వున్మధు(డు లోడు 

రతివిలపంచుచున్నది. అతండు విషయమెరింగి విచారించుచుండ రతీదేవి : 
టక్‌... అన్నా : నిచెలికాడిటు 

వెన్నెలధరుమీద వచ్చి వేగుట నీకున్‌ 

బన్నుగ నెవ్వరు సెప్పిరి? ............ అని (పశ్నించి. 
క్‌, తారకు( దపోమహత్వము 

నారయ దేవతలు నతని యానందంబున్‌ 

గెరీనాయకు(గోపము 


కోరికమరు(బట్టి భుక్తి. గౌనియెం జుమ్మీ” 


258 


అని చెప్పి యేడ్చి సహగమనముపకు సిద్దపడినది. వసంతునితో నామె పల్కిన పల్కులెంత 
వాత్సల్యపూరితములో యంత కరుణరసభరితములై నవి. తరువాత నశరీరవాణిపలుకులు 
నమ్మి రతియెట్లో జీవనము ధరించినట్టు సంస్కృతాం[ధ కుమార సంభవములలో. 
జెప్పయడగా, నిందు సహగమనోద్యోగినియె యున్నరతి యాకాశవాణి వాక్కులమ గూడ 
శంకించును. 
౧౨. కుహనావటు వృత్తాంతము వలా 

ఈ మూడు (గంధములందును కుహనావటువు శివుని వ్యాజస్తుతి రూపమున 
నిందించును. వీరధ(ద విజయమున నట్టి నిందను మా తమేచేసి యూరకొనక పార్వతిని 
వివాహమాడంగోరును. పార్వతికి శివనింద చేయుట వలన గుహనావటువుపై వచ్చిన 
కోపమాతని కోర్కెవిన్న తరువాత. బరాకాష్ట్ర నందినది. పార్వతీ కుహనా వటువుల 
సంభాషణములో సంస్కృతాం[ధ కుమార సంభవములందు వటువు శివనింద చేయుచు, 
నాతండు గజ చర్మధారియనియు, దరిదుండనియు, రూపహీ నుండనియు, దిక్కులేనివాడనియు 
జెప్పి పార్వతిని బరీక్షించును. 

వీరభ్యద విజయమున వటువు పెరీతినిందలన్నియు( జేసి వానికి. బార్వతి 
చలింపకుందుటచే నన్యకాంతా సంగతు(డై న పురుషుని స్రీలు ద్వేషింతురను తత్త్వమెణే(గి 
యిట్లనును : 

”ఓ లతాంగి యెణుంగవాత(డు నొక్క జాలరి కన్యకున్‌ 

లోలు(డై జడలిచ్చినాడట లోకులెల్లరెణుంగని 

వేల చింతన సేయవక్కట యీతండొక్క,డె కాని ని 

లాలకా ! కనలేవె దేశమునందులోన మగల్మటణీన్‌” వీ.వి. ౨-౨౭౬ 

అని జాలరి కన్యతో నాతని సంబంధమును గూర్చి లోకమంతయు(జెప్పుకొనుచున్నదని 
వివరించును. అంతలో నూఅకొనక పార్వతి యదివినియు( గూడ. దన సౌందర్యమును 
జూచి శివుడు జాలరికన్యను మలుచునని భావించునే మోయని తలచి యిట్లనును. 

”కంతు( జంపినవా(డు వెండియుగంతుకెయ్యేెడలో(బడు 

డింత సిద్దము గామ్యమొల్లడణేల యీాయడియాస?” 
అని యిట్లు పార్వతికి సవతి భయము గల్చించుట మా(తమేగాక 
మన్మధుని దహించిన వా(డు గాన శివునకు మోహముండదని "మొదలేమోసమనునట్లు” 
చెప్పుట యీసందర్భమున కెంతయేని యొప్పేయుస్నది. 

259 


౧౩. సప్తర్షులు హామపన్నగమునకు వచ్చుట :- 

ఈశ్వరుని పంపున సప్తర్డులు హా మవన్నగమునకు వచ్చు హిమ వంతునిచే(ంబూబింపండి 
శివునుద్దేశము హి మవంతునకు( జెప్పుదురు. ఆ సందర్భమున వీరభ్యద, విజయమందు 
శివుండు పార్వతికి ఉంకువలు పంపనట్లు చెప్పును. 
౧౪. వివాహము :- 


ఇ(క వివాహము గూడ, నిందు సేసలు చల్చుట - పెడ్డి యయుంగు నలంకరించుట 
- మధుపర్కములు గట్టుట - తెఅయెత్తుట - తెఅతీయుట | పాద పూజచేయుట - 
తలం|బాలు పోసి కొనుట - హూమములసేయుట - కన్యాదానము మొదలగునవన్నియు 
సలక్షణముగ వర్ణింపబడినవి. దీనిని బట్టి వీరభ[ద విజయకారుండుపార్వతీకల్యాణాదుల 
సందర్భమున సంస్కృతాం[ధకుమారసంభవములను కొన్ని చోట్ల మా(త మొరవడిగ 
(గహించి కొన్నిచోట్ల పూర్తిగ స్వాతంత్యమునువహించి (గంధమును రచించిట్టు 
స్పష్టపడుచున్నది. 


260 


14. భోగినీదండక నారాయణ శతకముల కర్తుత్వము 


భోగినీదండకము : 


వివాద(గస్తమైన యున్న భోగినీ దండక కర్షృత్వమును గూర్చి యింతకుబూర్వము 
పలువురు పండితులు వేణు వేటు. కారణములను డెలిపి చర్చించియున్నారు. 

శ్రీ గురజాడ శ్రీ రామమార్తి పంతుల గారు తమ కవిజీవితములలో కూచిమంచి 
తిమ్మకవి సర్వలక్షణ సారసం[గ్రహములోని “ఘను(డు పోతన మంతి యను సీస పద్యము 
నాధారముగా( దీసికొని యిటు (వ్రాసిరి. “తిమ్మకవి (వాసిన సర్వలక్షణ సార సం|గహము 
మధ్యాం[ధ మండలము నాంబరంగు వేంగీ దేశములో వ్యాప్తమైనది. తిమ్మకవి నాటికే 
సర్వజ్ఞసింగమ నిని ) కథ (ప్రాచీనము.... కావున సింగమనీనికి పోతరాజునకును విహత 
విశ్వాసములు లేవనియే విశ్చయింపవలసియున్నది.”ె 

ఈ కారణముచే భోగినీ దండకము సింగమనేని కోర్కిపై పోతరాజు రచించెనను 
మాట నాయన విశ్వసించుట లేదు. 

శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులుగారి వాదమిది! “భోగినీ దండకము 
చివరనున్న” “పండిత కీర్తనీయుండగు ..... వినుత మానవనాథ మదాపహర్తకున్‌ ” అను 
పద్యమున “బమ్మెర పోతన” యని (ప్రథమ పురుషలోనుండుట, “పండిత కీర్తనీయు(డు” 
అని యాత్మ శాఘయుండుట యను రెండు హేతువుల వలన.నీ దండకము పోతన కృతము 
“కాదను వారివాదమును వారు ఖండించిరి కవులు తమ్ము గూర్చి (పథమ పురుషలో 
జెప్పక్‌నుట సర్వసాధారణమని నన్నయ యెజ్జనలు (వాసిన భారత భాగములనుండి 
యుదా హరణములనిచ్చి, భారత రచనమువలెనే భోగినీ దండకరచనము గూడ శ్లాషూ 
పాాతముగా నున్నదనియు, అట్టున్నదానిని జెప్పుకొనుట సత్యమేగాని యాత్మ స్తుతి 
గానేరదనియు( జెప్పిరి. తుదకు “భోగినీ దండకము పోతన విరచితము కాదని చెప్పుటయే 
మనసులో, నాకిష్టమైనను భాగవత కవిత్వముతో భోగినీ దండక కవిత్వమును పోల్చి 
చూచినప్పుడు నామనసట్లు (వ్రాయుట కొప్పినది కాదు. దండకము ప్రత్యక్షముగా జూచిన 


౧. “ఘను(డు పోతన మంతిమును భాగవతము రచించి చక్రిక సమర్పించు నెడల సర్వజ్ఞసిగ 
మక్ష్మావరుండది తన కిమ్మని వేడిన నిడకయున్న నలిగి యాపుస్తకంబవని( బాతించిన( బివికి 
యందొకకొంత డిథిలమయ్యె. (గమ్మర నది వెలిగందల నారహజును మతే బొప్పరాజు గంగరాజు 
మొదలగు క్రవివరుల్టేజమెస6గ6 జెప్పిరా (గంధములయందెత్సులొదవె( గాని పోతన కవిచర్మదు 
కవిత యందు లక్షణంబెందు(దప్పదు దక్షహరణ సర్వ. సార. సం. ౩ - ౨౬౬ ప 

౨. చూ. కవిజీవితములు. పుట ౬౪౫ 





261 


తరువాత దానికవిత్వము పోతనదే యని దృఢముగా. దోంచిన తరువాతను, పరులాతని "పేరు 
పెట్టి కల్సించిరని నమ్ముటకు (దగిన హేతువులు కనుపించక పోవుట చేతను నేను సత్యమని 
నమ్మిన దానిని నా కవుల చరిితలో. _బకటింపవలసిన వాండనై తిని”. అనిభోగినీ దండకము 
పోతన కృతమని యంగీకరించిరి. 
శ్రీ కొమజ్ఞాజు లక్ష్మణరావుగారు భోగినీ దండక కరృత్వమును గూర్చి _పత్యేకమైన 
చర్చయేదియు. జేసియుండలేదు. కాని పోతన నివాస స్థలము “ఓరుగల్లా” “ఒంటీమిట్టా” 
అనువాదమును సమీక్షించుచు నేకశిలానగరమోరుగల్లేయని వారు వ్రాసిన వ్యాసమున 
నానుషంగికముగా భోగినీ దండకమును గుతీంచి (పస్తావించియున్నారు: ఈ 
దండకమునందుదాహృతు.డై న సర్వజ్ఞసంగ భూపాలుడు రస్తార్థవ సుధాకర కర్తయైన 
మొదటి సర్వజ్ఞసింగ భూపతియే యనియు, పోతన [ప్రాయికముగా నాతని కాలము నా6టి 
వాడు కావచ్చుననియు (వాసి, యీ సింగ భూపతికిని వసంతావనీనాథుని.సోదరుడై న సింగ 
భూపతికిని తమ లెక్క (పకారము కాలవ్యవధానమధికముగా లేకపోవుటచేతను, రెండవ 
సర్వజ్ఞసింగ భూపతికి. గూడ దండకములోని కొన్ని లక్షణములు సరిపోవుట చేతను, ఒక 
వేళ దండకమునందరి సింగ భూపతి రస్వార్షవ సుథాకరకర్తకాక యతని తరువాతి సింగ 
భూపాలుండై నను కావచ్చునని మ్మాతము వారు చెప్పిరి. భోగినీ దండకము పోతన కృతమగు 
నాకాదాయను విషయము ఇదమిత్త్హమని వారు నిర్ణయించి యుండలేదు. అయినను వీరి 
యుద్దేశ (పకారము భోగినీ దండకము పోతన కృతమనియే తేలినది. ఇందుకు పబలకముగా 
వారు తమ వ్యానమున శ్రీ వీరేశ లింగము పంతులుగారి యాం[ధకవుల చరి తమందలి 
రెండవ భాగములోని తాతంభట్టు చరితము నారముగా( గొనియున్నారు. పదునాలువ 
శతాబ్దము వాండగు తాతం భట్టు భోగినీ దండకమును దన లక్షణ (గంధమునందు 
దాహరించినట్టు (వాసి, దానిని గూర్చి చర్చించుచు, “ఈ కవి యొక్క కవిచింతామణియను 
లక్షణ (గంధము మాకు. బూర్తిగా దొరకియుండలేదు. కావున భోగినీ దండకమందుదాహరించ 
లేదని నిశ్చయముగా. జెప్పలేము. వీరేశ లింగం గారి |గంధమునుండి యీ విషయము 
(గహి ంచితిమి.” అని చెప్పినారు. కాని ౧౯౧౭ లో వీరేశలింగముగారు తాము సంస్కరించి 
ము(దైించిన యాం[ధ కవుల చరి.తమున నేకారణముననో పోతనను గుటించి వాయునపుడు 
ఆ విషయమును మరల స్మరింపలేదు. 
ఇం శ్రీ, చాగంటి శేషయ్యగారు తమ కవితరంగిణిలో, భోగినీ దండక కరృత్వమును 
గూర్చి [వ్రాయుచు, దండకమునందు. బోతన పేరు లేదనియు, తదంతమునందు. గల 


౧.  దండకమునందు( జెప్ప బడిన వసంతావనీ నాథుడు శ్రీ, లక్షణరావు గారూహి ంచినట్లు కొండవీటి 
(ప్రభువైన గుమారగిరి రెడ్డ కాడు. ఇది పొరపాటు. 


262 


పద్యమును బట్టి దండక కర్చృత్వము పోతన కారోపితమైదనియు (వ్రాసిరి. కాని యా 
పద్యమాతండు రచించిన దగునా! కాదా! యను విషయమును నిర్ణయించుటకు వారు 
గై కొన్న యాధారము, అందుదాహృతుండై న సింగ భూపతి కాలము మా(తమే. దండకమునందలి 
వసంతావనీ నాథ సంసేవితుండై న సింగభూపాలుడు రెండవ సర్వజ్ఞభూపాలు(డే యని 
నిస్సృంశయముగ నుడివిరి, కాని వారు నిర్ణయించిన "ప్రకారము పోతన కంటె నీ రెండవ సింగ 
భూపాలుడు చాల పూర్వుండ గుట వలనను, వారు ఇతరాధారములను బట్టి నిర్ణయించిన 
పోతన కాలమును, నీ సింగ భూపాలుని కాలమును నొక్క_టికాక పోవుట చేతను వారాదండకము 
పోతన క తము కాదని నిర్ణయించి యిన్నారు. 

ఈ విధముగా భోగినీ దండకము కొందణుపోతన క తము కాదని యు గొందణు 
పోతస కృతమే యనియు. జెప్పుచు( దమకు( దోచిన యుపపత్తులను జూపుచున్నారు. 

ఇవికాక పరమ భాగవతోత్తము,డు, రాజులకంకితము సేయుట పాపకర్మమని భావించిన 
మహనీయు.డునగు పోతన యిటువంటి దండకము (వాయునా యనియు, నోక వేళనాత(డు 
(వాసినను బహు[గంధ కర్తయు.గవి పండిత పోషకుండు నయిన సింగ భూపతి యంతటివాండు, 
అట్టి దండకమును జెప్పించు కొనునా యనియు మణీయొక యధిక్షేపము. 

మొత్తముపై నీదండకము చివరనున్న పద్యము పోతన కృతము కాదని తీసినచో 
దండకము పోతనదని కాని, కాదని కాని యే విధమగు చర్చ చేయుటకు నవకాశము లేదు. 
కాని యాదండకము పోతన కృతము కాదనుట కంళు నౌననుటకే, యున్న యాధారముల లో 
(మొగ్గుదల కాన్సించుటచేత (శ్రీ, వీరేశలింగము పంతులుగారును మళ్లే కొందు సాహి త్య 
విమర్శకులును పోతన కృతమనియే యంగీకరించిరి. సూక్ష్మ పరిశీలనము వలన నాకు నప్పే 
తోచయచున ఏది. 

పోతన యంతటి భక్తాగేసరుండు వేశ్యను గూర్చిన యీ దండకమును రచించునా 
యని సందేహపడ నవసరము లేదు. ఆతండు మొట్ట మొదట కవిత్వమునభ్యసించునపుడు 
చేసిన [ప్రధమ రచనే యొకటి కావచ్చును. అప్పటికి( బోతన కౌమార దశ దాటి 
యౌవనారంభములో నుండియుండవచ్చును. దండకమును రచించిన కొలదికాలములో 
శెవ కథనేదైన కావ్యముగ రచింపవలయునని కుతూహలు(డయ్యు నళుకు తీరనివాండై 
జంకుచుండ గురువగు ఇవటూరి సోమనారాథ్యుండు ఆతనిని బిలిచి “పిన్న వాండననియు. 
బెక్కు సంస్కృతులను విననివాడననియు వెపు మాను" మని హెచ్చరించి ధైర్యము 
గఅపినాండు. దీనిని బట్టి చూచినను, దండకము చాల చిన్నతనమందు రచించినట్లు 





౧. వీరభద విజయము పీఠిక 


263 


స్పష్ట్రపడుచున్నది. భోగినీ దండక వీరభ[ద విజయములు రచించిన పెక్కు సంవత్సరముల 
తరువాత నాతండు భాగవతము నాం ధ్రీకరించినట్లు దోచుచున్నది. ఒక వ్యక్తి జీవితమంతయు 
నొకే తీరులో నుండునని యూహి ంచుట పారపాటు-కవిత ము యొక్క [పౌఢతా[ప్రాఢతలు, 
రచనాతత్త్వము, కావ్య నిర్మాణ ఫక్కి మొదలైనవి కవి యొక్క వయః పరిపాకము, 
పాండిత్య (ప్రకర్ష, లోకానుభవము వలన గలిగిన మనః (ప్రవృత్తి యనువానిపై ముఖ్యముగా 
నాధారపడియుండును. ఒక వ్యక్తికి బాల్యమందుండు నభిరుచులు వేణు, యౌవనము 
నందు వాని రూపువేణు; వాౌర్థకమునవాని సిద్ది వేణు. అందువలన యావనారంభదశలో. 
బోతన వేశ్యను గూర్చి శృంగార పరముగా జెప్పిన దండకమును, సుమారే.బది వత్సరముల 
(పాయమందు( బరిణత హృదయుండై రచించిన భాగవత రచనతో. బోల్చి చూచి యా 
'రెండింటికిని సరియగు పాత్తుకుదురఠలేదు, గాన నా రెండును నేక కర్షృకములు కావనుట 
భావ్యముకాదు. 

సింగభూపాలుడు తనపై నట్టి దండకమును జెప్పించుకొనునా యను నాక్షేపమును 
సరియైనదిగా. గన్పట్టుదు. ఆ నాడు రాజులు వేశ్యలను వలచుటు, వేశ్యలు రాజుల 
యుంపుడు కత్తెలమని బహి రంగముగ( జెప్పుకొని గర్వించుట, నిన్నమొన్నటి వలుకు 
రసికలోకమున వచు చున్న మర్యాదయే. అది యానాండు తప్పుగాంబరిగణింపంబడెడిదిగాదు. 
అందు వలన యౌవనము నందుండి భోగలాలనుండై. న సింగ భూపాలుడు తన వేశ్యను 
గుతేంచి పిన్నవా(డై న పోతన చేత బొగడించుకొనుట వింతకాజాలదు. సాహి త్య వేత్తలు 
కవి పండిత పోషకులు నయిన వారలిట్టి శృంగార రచనల సేవగించి తీర్రవలయునను 
సిద్దాంతమును లేదు. అందుచే సర్వజ్ఞసింగ భూపాలుండు పోతనచేత దండకమును 
జెప్పంచుకొని యుండడని చెప్పలేము. 

సింగ భూపాలునకును. బోతనకును వైరము గలదని ౧౮వ శతాబిద వాడైన 
కూచిమంచి తిమ్మకవిచే (వాయంబడిన పద్యముననుసరించి తెలియ వచ్చు గాధ చాల 
సర్వాచీనము. తిమ్మ కవికి.బూరు లెవ్వరును ఈ విషయమును జెప్పేయుండలేదు. జన 
(శుతిలోని కట్టుకథలకు నితరాధారములు లభించు నంతవలుకు వానిని (పమాణముగా 
(గ్రహింప లేము. అదియును గాక రాచకొండ (ప్రభువుల చరితను బట్టి చూడ వారు 
కవిపండిత పోషకులుగా (ప్రఖ్యాతి నార్జించినట్టు తెలియుచున్న ది. ౧సాహి త్య విమర్శకు లనేకులు 
భాగవతమును సింగ భూపాలుండు పాతిపెట్టించెనన్నగాధను విశ్వసించుట లేదు. 

భోగినీ దండకమునందలి సర్వజ్ఞ సింగ భూవతి రసార్హవసుథాకర కర్తయగు సింగ 
భూపాలుడు కాడు. ఇతండు రేచర్ల వంశమునందలి తొమ్మిదవ తరమువాండై న సింగమనేండ. 
వసంతావనీ నాధుని సోదరుడు. ఈతని కాలమును గుణేంచి యింతకు. బూర్వమే “పోతన 


264 


కాలనిర్ణయ” మను (పకరణమున( జర్చింపంబడినది. ఆ. న్నిర్భయముననుసరించి పోతన 
సింగమలు భయులును సమకాలికులే. వసంతావనీ నాధుని సోదరుడె న సింగ భూపాలుడు 
రస్తార్ణవ సుథాకరాధి | గంధ కర్తయగు సింగ భూపాలునకు భిను (జై నను సర జ్జ బిరుదాంచితుడే. 
దండకమునందలి సర్వజ్ఞసింగ భూపతి రెండవ సింగ భూపతి యనుటకు సంశయము లేదు. 
ఇది యిట్లుండణగా భోగినీ దండక భాగవతములను బరిశీలించినచో భావసామ్యము 
డంగొంత గోచరించును. ఉదా :- సింగ భూపాలునిపె మోహము వదలుమని బోధించు 
తల్లికి భోగిని యిచ్చిన సమాధానమిది. న్‌ 
“ఉల్ల సతు ఎక్స మందార రాజన్మరందంబు నంబునన్‌ (గోలు 
మత్తాళి- దుత్తూరమున్‌ గోరునే; హేమరాజీవ రాజీ రజోరాజి 
తాకాశగంగానదీలోలకల్లో లడోలానట[ దాజహంసబు శెవాల 
గండూషభేక భేకీడు లీసంకులాసారకాసారముంజేరునే! 
మండితాఖండలానిల జీమూతనిర్యత్స యోధారలన్‌ (దావు సారం 
గికుంభాంతరాంభో : (పపూరంబులం।దావునే! మాధమోజ్ఞాత 
చూతాంకురస్వాదులీలాలసత్‌ కోకిలేంద్రంబు ర్లుల్రీరవ (కూర 
భల్దాతకీశాఖకున్‌ భోవునే ! సింగభూపాల పరీరంభ సంభోగమున్‌ 
గోరు యోషా శిరోరత్నమాశించునే నీచ సంభోగమంబా” దండక. పు. 
అ సు -నిరీదొగమమసఘు నిర్యత్సయః: పాన 
చాతకంబే గునే చౌటిపడెకు? 
పరిపక్యమాకంద ఫల రసంబులు (గోలు 
కీరంబుసను నెదుత్తూరములకు? 
ఘనరవాక్షర్ణనోత్కలిక మయూరమ 
గోరునే కఠిన యుర్తీరవంబు ? 
కరికుంభపసిత స|ద్దాసమోదిత సంహ 
మరుగునే సనక మాంసాభిలాష? 
భాగ. ౧౦ పూ. భా. పు. ౨౫౭ 
౨. “మందార మకరంద మాధుర్యమున( దేలు 
మధువంబు వోవునే మదనములకు” భాగ. ౭ స్క. ౧౫౦ ప. 
వీనిలో మొదటిది పోతన కృతభాగమందలిది కాదనుకొన్నను రెండవది నిశ్చయముగ 
నాతనిదే యగుట నద్దానితో దండకము నందలి పై పంక్తులలోని భావమునకు సామ్యము 
కుదురుచున్నది. రెండిటి యందును జెప్ప (బడిన యువమానోపమేయములు చాల 


265 


సన్నిహి తములు. 

వీరభ (ద విజయ భాగవతము లందు పలు సార్దుపయోగింప( బడిన చెల్ల శబ్దమిందును 
కాననగు.” - 

“ఓ చెల్లి చెల్లన్‌ విచారింపొ దండకము పుట 

“మెదీలె” “మృగేందావలగ్న” “వావిరో యను శబ్దములుపోతనకు మిగుల. (బీతి 
పాత్రములౌ నట్లు భాగవతమును బట్టి తెలియుచున్నది. వాని నాతడు పలు చోట్ల 
వాడీనాండు. అందు మొదటి రెండు శబ్దములు నాతని [ప్రథమ రచన యగు దండకము 
నందును వాడ బడినవి, 

“మెందీశ” - దండకము పుట 

“మృగేం దావలగ్న” కా దండకము పుట 

“కంఠీరవేం దావలగ్న” = భాగ. ౧౦ స్క. ప. ౧౭౪ 

“దేవకీ సుతుకోర్కి తీగలు వీడంగ 

వెలదికి మైందీలె వీడందాడలొ” భాగ. ౧౦. పూ. ౧౬౯౦ ప. 

దండకము చాల చిన్నదై నను దానిని భాగవతముతో( బోల్చిచూచినచో మటికొన్ని 
సామ్యములిట్టివి కాన్సించు చున్నవి. కాని వానిని బైన( జెప్పిన హేతువులకుపబలకముగా 
మా[తమే [గహింపం గలముగాని (ప్రత్యేకమైన (పమాణములుగా [గహింప6 జాలము. 
అందువలన వానిలో ముఖ్యములగు వానినే యిటనను సంధించుట జరిగినది. 

పయి విమర్శనము వలన భోగినీ దండకము పోతన కృతమే యని తోచుచున్నది. 
నారాయణ శతక క్షత ము :- 

జన [శుతియందు నారాయణ శతక మొకటి పోతనామాత్యకృతముగా విన వచ్చు 
నున్నది. మత్తేభ శార్టూల వృత్తములలో “నారాయణా” యను మకుటముతో నిర్వహి ంపం 
బడిన నూయి పద్యముల (గంధమిది. కర్తయెవరో తెలియదు. దీనిని గూర్చి జరిగిన 
చర్చలను [కోడీకరించుచు బమ్మెర పోతరాజ విజయమున నిట్లు [వ్రాయయుడినది. 

“సాహిత S పరిషత్పుస్తక భాండాగారమున నారయణ శతకము నకు నెదు (పతులున ఎ వి, 
అందునాల్లిట గద్యముగాని కవి సేరుగాని లేదు. ఒక్కదాని యందు మ్మాతము పోతన 
రచించనట్లు భాగవత గద్యమును బోరి గద్యయొండున్నుది. దీని సంఖ్య ౧౧౧౩. 
పద్యములు (వాత మసితో [వాయంబడీనవి. గద్యము నూతనముగా కలకత్తా సిరాతో 
(వాయబడినది. రిపిభిన్నముగనే కానవచ్చుచున్నది. ర (గంధ మోరుగంటి వాదము 


౧. వీరభ్యద విజయ భాగవతములు పుట ౫౧౩ 
266 


పుట్టిన తరువాత సాహిత్య పరిషత్‌ కార్యాలయమునః చేరినది. స ఎప్టి కర్తలెవరో యెప్పుడు 
ప ఎష్టించిరో య ఎ జాలము, గాని గద్యము కూట స ఎప్రి యనుట నిస ఎందేహము. ష్ష్‌ 
గోదావరిజిలా (పతి. 
యు 

పెని పేర్కొనిన యీ (పతి “ఓరుగంటి వాదములు పుట్టిన తరువాత లభ్యమగుట 
చేతను, (ప్రాచిన (పతతులలో గద్యములేక పోవుట చేతను ఈ |పతియందలి కర్షృత్వమునకు 
సంబంధించిన విషయములను గద్య శ లిని ఆధారములుగా (గహ ౦ప వలను పడదు. 

నారాయణ శతకము నీ దృష్టితో సమ్మగముగా' జదువు నపుడు శె లియందు 
భాగవతముతోడి కొన్ని సామ్యాములచ్చటచ్చట గోచరించినను పోతన శె లి యనుకరణ 
సాధ్యమైనదగుట చేతను, అతని తరువాత వెలువడిని (గంధములలో నాతని కె లిననుకరించిన 
(గంధములనేకములుండుటచేతను, నారాయణ శతకమునందు కరృృత్యమును గూర్చి 
(పకృతమేమియు నిర్ణయింపలేము. 


267 


15. పోతన కాలమునాటి సాంఘీకాచారాది విశేషములు 


మహా కవి కృతములగు కావ్యములు నాటి సాంఘిక జీవనమునకు దర్శణములు. 
అవి స్వతంతములై న నేమి? యాం(ధీకరణములైన నేమి? నాంటి కాలాను గుణములగు 
కవుల సంస్కారములు కావ్యములలో దర్శనమీయక మానవు. కావ్యము స ;తం(తమైనచోం 
గవి మనకు సంపూర్ణముగ దర్శస మిచ్చును. ఆంధ్రీకరణమైనచో నచ్చటచ్చలు మా(తమే 
కాననగును. అందువలననే యాం[ధ భాగవతమున గవి తాను స్వతంతించిన చోట్ల 
మ్మాతమే దర్శన మీయ వీరభద్ర విజయమునః బోతన తానుమూలమున నుసరించిన 
యజ్ఞద్వయ వృత్తాంతమునందు( దప్ప మిగిలిన స్థలములలోను |పత్యక్షముగ వచ్చి చెంత 
నిలచును. భాగవత వీరభ్యద విజయములలో నాంటి సాంఘిక విషయములు మున్నగునవి 
దిజ్మా తముగ. (బదర్శింపడుచున్నవి.” 
|క్రడలు * కందుక (క్రీడ 

“రెండుగముల వారమగుచు. గందుకముల శిలల గురులు సేసి చేరి క్రీడింతము.' 
బాలురందణు బలాబలములు ముందు చూచుకొని రెండు వర్గములుగా నేర్పడి కందుకమును 
(గ్రహించి వంతుల (ప్రకారము గిలలగుణీ సేసి తిరిగి పట్టుదురు. పట్టు దొరకిన గెలుపును 
పట్టు జారిన నోటమియు'. [బకటింతురు. 
గొండాట $ [కుమ్ము కొని యాడుకొనునాట నాడు బాలురాడుకొనునాటలలో గొండాటు 
యనునది సర్వసాధారణమగునాట (భాగ. పుట) 
రాచక్రీడలు - వీనిలో ననేక బంధములు గలవు. అందు శంఖ, పద్మ, వజ కందుక, 
చతుర్ముఖ చకవాళ, చతుర్చద, సౌభ[ద, నాగ, సంద్యావర్త, కుండలీకరణ, కురరీ, వర్తులాకార 
బంధములు ముఖ్యములు. 
“తానకములు కా ఏక పాదతానకము, సమపాద తానకము, వినివర్తిత తానకము, గతాగతతానకకము, 
వరిత వే శాఖ మండల తానకము, (తిభంగి తానకముమొదలగునవి. ౧౦- ౧౦౮౫ 


ఇవిగాక ఘటీత మర్దిత, పార్భ్వగ (పముఖములౌ న పాదకర్మ భేదములు. 
సమపాద శకట వదన మ్లుప్తి (పముఖములై న పార్టివచారి విశేషములు 





౧. ఈ సాంఘికాచారాదికము లలో కొన్నిటిని కవి సంస్కృత భాగవతము నుంచి కొన్నిటిని తన 
కాలమున జనులలో (పాచుర్యముగ నున్న వానిని (గ్రహించి తన క్ష తులలో పాదుపరచి నాడు. 
౨. జెట్టిపోరులందు జెట్లు నిలుచుండుట యందలి భేదములు. చూ.సూ.ఆ.నిం. 


268 


అప।కాంత డోలాపాద సూచీ (ప్రముఖములై న వ్యోమచారి విశేషములు చూట 
రాచక్రీడలు జరుపుచుండిరి. (భాగ ౧౦- ౧౦౮౫) 
బాలికల క్రీడలు ఫ్‌ 

నాడు బాలికల యాటలు వేటు. బొమ్మల పెండ్రిండ్లు చేసి తోడి బాలికలతో 
వియ్యములందుట” గుజ్జన గూళ్లను వండుకొని చెలులతో భుజించుట, ఉయ్యాలలూయణయుట, 
సరసులందు. [గీడించుట, గంధము పూసికొనుట, మొదలగునవి. 

ఇక రాచకన్యకలు బాలికలతో బంతులాడుట, శారికా కీరములకు( జదువులు 
నేర్పు ట, నెమిళ్లుపురి విప్లు నపుడు వానిని వినోదముగ నాడించుట, హంసలతో. గూడినడకలు 
నేర్చుకొనుట మున్నగునని. 
సంస్కారములు - వేడుకలు $- సంస్కారములనేకములు. అందు. గొన్ని శాస్త 
విహితములు. కొన్ని సంపదాయ బద్దములు.. సీమంతపుంస వన గర్భాధాన, ఉపనయన, 
వివాహాదులు శాస్త విహితములై నవి. సుమారు నలువది గలవు౨. శిశువులొదిగి నిలబడు 
నపుడు, ఊసులాడు నపుడు, అడుగు లిడునపుడు, చేయు వినోదములును, తొట్లలో? 
బెట్టుట, పుట్టిన రోజు పండుగు చేయుట, మొదలగు వేడుకలు సంప్రదాయ బద్దములు. 

గర్భవతులకు దృష్టి దోషము, గాలి దోషము తగులకుండుటకై రక్షగట్టు మంతించిన 
విభూతి బొట్టును పట్లుటు యాచారము. దానిని పోతన నోమునోనిరా ఎవమునకు( 
బూర్వమదితిని గూర్చి చెప్పుచు నిట్లు (వాసనాండు. 

“సపెట్టుదురునుదుట భూతిని 

బెబ్బదురుమేన( బట్టుబుట్టపు దోయిం 

బెట్టుదురువే లుపుమ్మకు( 

గట్టుదురు సురక్ష పడతి గర్భంబునకున్‌. _ (౮. ౫౦౨ భాగ) 

శిశువులకు నూనె దిగంబార రాచి పసుపుతో బోరు కాడించి (స్నానము చేయించి) 





౧. బాలికలు తమ తమ యిండ్లనుండి పప్పు బియ్యములను తదితర వస్తువులను ఎవరికి గల్లినవి వారు 
పెట్టి యుకచో. గలిపి వండుకొని భుజించుట. 

ము చూడు పుట ౬౦౦ నుండి ౭౦౦ 

3. చూ. గొెతము ధర్మ సూ(తము లావ అధ్యాయము. 

ఖం రాగి వెండి బంగారము మొదలగు లోహములతో( జేయణడును. అందు గొన్ని పంచలోహ 
నిర్మితములును గలవు. దోషస్వభావమును బట్టి వానిని మంత్రించి వాడుదురు. 


269 


పుడిసెడునీళ్లను శిశువు చుట్టును (త్రిప్పి పాఅవైతురు. అదియే నేండు వాడుకలో శ్రీరామ. 
రక్షయని వ్యవహరింప(బడు చున్నది. బాలురకు పెడ-గాలులు సోకకుండం (బత్యేకమగు 
రక్షను గట్లుదురు.” వానిని భోతన యిట్లు వర్ణించి నాయడు. 

(Se లు ౧౧ ౬౯9 


తే. “*పాపనికి నూనెతలయంట పసుపు పూసి 


బోరుకాడించి హరి రక్షపామ్మటంచు స్‌ ౧౦-౧౮౯ 
ఒదికిల( బడునపుడు చేయు సంస్కారము :- 
సీ. “* బాలకుండొదికిల. బడ నేర్చె నని జన్మ 
నక్ష తమందొక నాఃడు నందు క భాగ ౧౦-౨౯౪ 
వ. “అంత నబ్బాలుని మేన బాల్మగహంబు సోకదు గదా యని శంకించి 


గోపకులనేకులనేక విధానంబులు సేసిరి. [బాహ్మణులు దధికుశాక్షతంబుల హూమంబు 
లాచరించి బుగ్యజుస్సామమం,తంబుల నభిషేచనంబులు సేయించి స్వస్తి పుణ్యావచనంబులు 
సదివించి కొడుకున కభ్యుద యార్హంబు నందుం డలంకరించిన పాడి మొదవుల విద్వజ్ఞనంబుల 
కిచ్చి వారల యాశీర్వాదంబులు గొని వినోదించు చుండె. (౧౦. ౨౬౦. భాగ) 


సంస్కారంబులన్నిటి యందును వివాహము ముఖ్యమైనది. దానికై యేర్పణుచిన 
విధులు, సంప్రదాయ బద్దములగు నాచారములు ననేకములు గలవు. నే(డా విధులు చాల 
వణకు దమ బిగువును [పాధాన్యమును కోలు పోయినవి. వాని నన్నిటిని బరీశీలించినచో 
హైందవులకు వివాహ 'సంస్కారమెంత విలువై నదో యెంత పవితమైనదో తెలియును. ఆ 
వివాహ విధులన్నియు జాలవలుకు( బోతన'తన వీరభద విజయమున' (బదర్శించినాండు. 
భాగవతమున రుక్మీణీ కల్యాణ సందర్భమునందును గొలందిగ నిట్టి సంప్రదాయములను 
(బదర్శింపక పోలేదు. 


వివాహ సమయములందును, బట్టాభిషికనమ యములందును పండుగల యందును 
నుతృవముల సందర్భమునను నగరు నలంకరించుట యానాఃటి యాచారము. వీధులందు( 
గలయంపి చల్లి, ముగ్గులు దీర్చి, మామిడి తోరణములను రంభాస్తంభములను నమర్చి,. 
వివిధమంగళ వాద్యములను |మోయింపవలయును. ఆ రంభాస్తంభములకు రంగు రంగుల 
పట్టు బట్టలను జుట్టువారు. వానికి. జిహ్నములే నేండు పందిళ్లలో మనము చూచు రంగు 
కాగితములు. వసంతోత్స వములు. దేవతా పూజలు, పట్టాభిషకములు, మన్మధ పూజలు, 
(వతములు మొదలగునవి జరుగు నపు(డా(పతేక స్థలములందు వేదికలను నిర్మింప 
వలయును. వివాహమునకు. |బత్యేకమగు వేదిక నమర్చుట (ప్రాచినాచారమే. (శ్రీ రామ 
చం|దుని పట్టాభిషేక సమయమున నయోధ్యా పురి నలంకరించుట దీనికొక యుదాహరణము. 

270 


అయోధ్యాపురి .నలంకరించుటలు :- 


సీ, వీధులు నున్న గావించి తోయంబులు 
సల్లి రంభాస్తంభ చయము నిలిపి (అరటి చెట్టు) భాగ ౯-౩౨౧ 
నాడు వీరగాధలను చ్నితములుగా( గుడ్యములపై (వాయునాచారము గలదేమో 


“కలయ గోడల రామ కథ లెల్ల వాయించి” యని పోతన (వాసియున్నాండు.. రుక్మిణీ 
కల్యాణ సందర్భమునందు. గుండీన పురము నలంకరించుట. 


సీ, రచ్చలు |కంతలు రాజమార్గంబులు 


విపణి దేశంబులు విశదములుగ. భాగ ౧౦ - ౧౭౨౧ 
గౌరీ వివాహమునకు. బూర్యము హి మవంతు(డు పురమునలంకరించుట :- 
క్షు మణులను గనకంబుల ద 
రృణముల నవ పల్లవముల బహు వ(స్తములన్‌ వీ.వి. ౩-౧౧౪ 
స. మృగనాభి జలములు ముంగిళ్ల జల్లిరి 
ముగ్గులు తీర్చిరి ముత్తియములంో వీవి ౩ - ౧౦౫ 
వ.  మణీయు..... ఓషధీ ప్రస్టపురంబు శృంగారంబు సేయించి తన పర్వతంబునం 
గల బిలంబులు కొలంకులు సాను దేశంబులు నలంకరించి యగ్గిరీం దుండంత. 
వీవి ౩- ౧౧౫ 
ఉంకువ :- 
వివాహమునకు బూర్వము మగ పెండ్డ వారు ఎల్లను జూచి వచ్చి సంబంధము నచ్చిన 
యెడల. బెండ్లి కుమార్తె కుఉంకువ నిత్తురు. అది ధనకనక వస్తువులలో నేదియైన( 
గావచ్చును గాని పుష్పఫలకుంకుమాది శుభ వస్తు చయముతో6 గూడి యుండవలయును. 
ఉంకువ - ఉభయ పక్షముల వారు వివాహమునకు సమ్మతించిన తరువాత ఒకరికొకరు వచన 
బద్దులై యుండునట్లు చేయు ఒడంబడిక. దీనినే జౌత్తరాహులు “రూక్నా” అందురు. అనగా 
ఉభయ .పక్షముల వారు ఇతర సంబంధములను వెదకుట మాని ఒడంబడిక [ప్రకారము 
నిలిచిపోవుదరు. ఉంకువ లిచ్చినచో వివాహ సంబంధము నిశ్చృయమైనప్లు. తరువాత 
(పథానము చేయుదురు. నాండు మగ పెండ్రీవారు పెండ్లి కొమరిత (వేలికి అంది యాకారము 


వంటి యొక (ప్రత్యేక రకపు నుంగరము నుంచుదురు. ఆ సందర్భమున ఆడ పెండ్రీ వారొక 
చిన్న విందు చేయవలయును. ఆ నాటి విందునకే పాలకూళ్లుకుడుచుట యందురు.” 


27 1 


శుభవార్త తెచ్చిన వారికి బెండ్లి రాయబారములు జరుపు వారికి విందు చేసి నూత్న 
వ(స్తము లిచ్చి సత్కరింపవలయును. వీరభ్మద విజయమున గౌరీ కల్యాణార్హము మహేశ్వరుని 
పంపున సస్తమహర్షులును హి మవంతునితో నిట్లందురు. 
క. శంకర దేవుడు మాతో 
నుంకువడిగినంత పెట్టు మువిదకు నన్నా! 
డంకిట నెయ్యెది గొనియెదు 
కొంకకమాతోడ జెప్పు ధరాధిపతీ వీవి, 3.౪౯ 


వ. గిరీర్బదా; యమ్మహాదేవి శివదేవునకు( బరిణయంబుగా దగు నిద్దణేకి 
ఈడయి యున్నది. కార్యమును గొలికికి వచ్చినది. 

శుభస్య శీ ఘమ్మని పెద్దలు పలుకుదురు. గావున దీనికిదడయ నేల సంఘటింపుమని 
మునీందులు వాంచిత కోమల భావాంకురములు వెలుంగ మంగళంబులగు నాకాశగంగా 
తరంగిణీ జలంబులును, సల్లలితంబులగు నశ్వత్ధ పల్లవంబులును, తాంబూలకనక కలశకుసుమ 
'గంధాక్ష తంబులును, మజీయు. దక్కిన మంగళ |దవ్యంబులు( దెప్పించి సువర్ణ పీఠంబున 
శుభము హూర్తంబున నక్కా_ంతా తిలకంబు నుండ నియమించి విధ్యుక్త |పకారంబున నర్చించి 
యధిక పుణ్యాహ జలంబులు శిరంబునం [బోక్షించుకొని కల్యాణ వాద్యంబులు చెలంగ 
ముదితకు ము[దారోహణంబు (ఉంగర |పధానము) చేసి గిరీందునకు నుంకువ ముడు పిచ్చి 
సంయమీం[ద్రులు పరమానందంబున :- 


ఆ. పాలకూళ్లు గుడిచి శై లాధిపుని యింట 
రమణతోడ నాఃటి రాతియుండి 
గరి తండ తమకు గటంగ నిచ్చిన 
లు 
సత్స్ర్యియంబు తోడ సమ్మతించి. వీవి ౩ - ౫౭ 
శుభ లేఖలంపుట :- 


వివాహములకు సంబంధించిన కార్య కలాపములలో బంధువులకునుమి తులకును 
శుభలేఖ లంపుట యొక ముచ్చటయైన (ప్రక్రియ. వరుని కుల గో,తములు సంప్రదాయములు 
వివరించుచు బంధువులను గన్యాదాతలు స్వయముగం బిలువ వలయును. అట్టు 
కుదురనిచో వివరము లన్నియు. బ(తములపై లిఖించి వానికి నాల్లు వై పుల(బసుపు బొట్లు 
నునిచి మంగళ్లచేం గాని, సమీప బంధువులచే( గాన్ని (బ్రాహ్మణులచే( గాని మిత్రులకును, 
బంధువులకును వేర్వేణుగా( బంపుదురు. ఆ లేఖ లందు. బెండ్లి పెద్దలు బంధువులను 


272 


పరివారబంధు మ్మితసహి తముగ విచ్చేసి తమ్ము( బదిమంది కలవాని(గాంజేసి దీవింపుమని 
లిఖింపవలయును. ఆ పద్దతి పోతన వీరభ[ద విజయమున యధావిధిగా. బాటించినాండు. 


హీమవంతుండు పంపు శుభలేఖార్హములు 

ర్‌ మలహరు(డును బెంధ్రికి రా 

గలవాండని యన్నెటిీంగి గౌరవమున ౩3౩-౧౪౮ 
సీ. మలహరు(డీఘుండు మనపాపనడుగంగం 
బత్తెంచుటయు మేము నత్తెటుంగు 

ఆ. బేర్మినీ శోభనము చక్క చెట్టవలయు( గరుణవేంచేసి మీ రెల్ల గలపలంబు 
లీలదన్నాంటి.జేయక, లేఖగన్న/ యపుడ రండని | బీతితో నది విభుడు” (వీ.వి.౩.౧౦౯) 

మత్త. వెండి కొండకు. బె (డి కొండకు వింధ్యయన్‌ బలుకొండకున్‌ 


జండభాను(డు దోయకొండకు సాగరాంతపు( గొండకున్‌ ౩-౧౧౦ 


సె సీస పద్యమున శుభ లేఖలు [వాయు తీరును, పోతన వర్ణించి నబ్దంద రాం 
కవులు ! కుచేలోపాఖ్యానము |వాసిన చేతికే యట్టి యాదరము సాధ్యమగునది. 
లేఖ లోహృదయపు( దీపులన్నియు నుట్టి పడుచున్నవి. ఆంధ్రుల బంధు (పీతి యట్టిది. 
కాలవై పరీత్యముచే నట్టి యను బంధములు సడలిన యీ రోజులలో నవి యతిశయోక్తిగ( 
గన్పట్టినను అనాండవి సాధారణములే. 
ఎదుర్కొనుట :- 

పెండ్లికి లగ్నము పెద్దలచే. బెట్టించుట, పెండ్లికి నూరంతయు' జాటించుటయు( 
జేసి హిమవంతుడు పెండ్రివారి నెదుర్కొ-ననేగును. మగపెండ్లి వారూరిపాలిమేరలకు 
వచ్చిన తోడనే యెదుర్కొన. బోవలయును. దీనినే యెదురు సన్నాహమందురు. పెండ 
బెద్దలు, కుల వృద్దులు, మొదలగు ముఖ్యలు మంగళవాద్యముల తోడను గర్ఫూరాగరు 
చందన తాంబూలాదులతోడను బేరటాం[డు ముత్తైదువలు గూడిరా( బూర్దకుంభము లతో 
నెదుర్కొన వలయును. 


సీ, గంధ మాదన మేరు కెలాస శెలాది 
కుల శె లభర్తలు కొలిచి నడువ. 


ఎలమి నేతెంచె. బరమేశు నెదురుకొనంగ వీవి. ౩-౧౨౮ 


273 


గడియారము. గట్టించుట :- 

గడియారమనునది ముహూర్త న్షిర్ణయమునకె యేర్పణుచిన యొక యం|త విశేషము. 
ఎత్తైన స్థలమున నొక బానయందు జలముపోయించ్చి ఏతము గూనవంటి యొక చిన్న 
పాత్రను దానియందమర్చుదురు. దానినే ఘటికా పాతమందురు. ఆయంత నిర్మాణ 
పద్దతిలో ఘటికా పాత దానియంతటది బానలో మునిణి తేలుచుండును. అట్లది యొక 
సారి మునిగి తేలిన కాలమును గడీయలలోపడి కట్టి ముహూర్త కాలమును న్నిర్ణయింతురు. 
ఈ పద్దతికి గడియారము గట్టుట యనిపేరు. క్రీడాభిరామము, సింహాసన ద్వాథతింశిక్క 
భోజరాజీయము మొదలగు కావ్యములలో నీ ఘటికా యం|తమును గూర్చి వర్షింపండినది. 

గౌరీ వివాహ లగ్నంబెణుంగుటకు హి మవంతు(డను గడియారమను గట్టించి నాండు. 

మ. తమ పెద్దింటి యరుంగు వీంద. గడశన్‌ ధాన్యంబుపై ( బెండ్రల 

గ్నము సాధింపంబసిండి పేరున నభోగంగానదీ తోయముల్‌ 


3౩ - ౧౨౬ వీ.వి. 


మంగళ స్నానము వలా 


ముత్తైదువలు మంగళవాద్యము లతో. బసుపుటక్షతలు చల్లి వధూవరులకు స్నానము 
చేయించి పట్టుబట్టలను గల్హ్రింతురు. మొట్టమొదట పెండి కొమరిత తల్లి నీరు పోయును. 
తరువాత మిగిలిన పెద్ద ముత్తైదువలు పూర్తి చేయుదురు వీరభ్మద విజయమున నీ 
సన్నివేశమెంతయో మనోహరముగ వర్ణింప(బడినది. 

స. అతివలు కస్తూరి నలికించి ముత్యాల 

(ముగ్గులు తీరిచి ముదము తడ. మీవి. ౩- ౧౬౬ 

ఇట్లు మధుపర్కములు గట్టుట, తెరయెత్తుట, తెరతీయుట తలం|బాల్ను పోయుట, 
లాజహోమము కంత పూజసేయుట, కన్యాదానము చేయనపుడు కన్యాదాత పెండకుమారుని 
కాళ్ళు గడుగుట, మొదలగు విధులు వీరభ[ద విజయమున సలక్షణముగ వర్ణింప(బడినవి. 
“నాగధరుని 'పెండ్ర నాలుగు దినము” లని వివాహము నాల్లు రోజులు జరిపంచినట్లు కూడ? 
జెప్పంబడీనది. వీర.వి. ౩-౧౮౬ 

రుక్మిణీ కల్యాణ ఘట్టుమున వివాహమునకు. బూర్వము కుల దైవములను, బితృ 
దేవతలను బూజించి పెండి కొమరితను (బాహ్మణాశీర్వాదములతో నలంకరించుటను జెప్పే, 
శిశఘుపాలుండు పెండ్రికి( దరరలి వచ్చుటను వర్ణించినాడు. 


భాగ. ౧౦-౧౭౨౨ - ౨౩ 


గౌరీపూజ :- 

వివాహములందు( గన్య గౌరీ పూజ చేయ వలయును. దానినే “గౌరీతపసు ఎ” అని 
కూడనందురు. “కన్యను గంపలో గూర్చుండ. బెట్టి మేన మామ లా బాలికను గంపతో( గూడ 
గౌరీ సమీపమునకు (పూజా గృహమునకు) దీసికొనిపోవుదురు. ఈ విధి (పాచీన కాలమున 
(బాహ్మణ వివాహములలో ముఖ్యముగా. బాటీంప(బడుచుండెను. ఈ యాచారము 
క్షతియులలో( గూడ నున్నట్లు తెలియుచున్నది. ఆ గౌరీ పూజను బోతన భాగవతమునందు 
రుక్మిణి చే. చేయించినాడు. అదియింటిలో కాదు కులదై వమైన అమ్మవారి గుడిలో 
జరిగినది. ఇది ముఖ్యముగా క్ష తియాచారము రుక్మిణీ కల్యాణము - గౌరీపూజ :- 

సీ, సన్నద్దులై బహు శస్తమేతులై 

బలసి చుట్టును వీరభటులు గొలువ ౧౦ - ౧౭౪౪ 

వ. మటియు...... సలిలధారాధాత కరచరణారవిందయ వార్చి శుచియై గౌరీ 
సమీపంబునకు.( జనియె, నంత ముత్తైదువలగు భూనురోత్తముల భార్యలు భవ సహి తయైన 
భవానికి మజ్జనంబు గావించి గంధాక్షతంబు లిడి వస్త మాల్యా చరణాదులచే నలంకరించి, 
ధూపదీపంబు లొసంగి దీపమాలికలు నివేదంచి రుక్మిణీ దేవిని మొక్కించి రప్పుడు. 


“నమ్మితి నామనంబున సనాతనులె న” ౧౦ పూ. ౧౭౪౬ 


అని రుక్మిణీ దేవి (మొక్కినది. అట్లామె పూజించిన గౌరీ దేవి, గృహమందలి 
పూజామందిరము లోని దేవి కాదు. ఊరివెలుపల నున్న దేవిళములోని గౌరి. అందులకే 
యామె యాలయమునకు(బోవునపుడు వారవనితలు కూడ (దేవదాసీ జనము) ననుసరించుట 
జరిగినది. కుండిన పురమునకు ముందున్న యాలయ మందలి గౌరి భీష్మకు నింటి కుల 
దేవత. ఆ యింట నెవరికి వివాహము జరిగినను, ఆ దేవతను వధువు పాద చారియై పోయి 
పూజింప వలసినదే. అది వారి యాచారము. అందుచేతనే రుక్మిణి “నగరంబు వెలువడి 
నగజాతకును (మొక్క మావారు పంపుదురు * నీవు నా సమయమందు వచ్చికొని పొమ్ము 
అని |బహ్మణునిచే( గృమ్హనకు వర్తమానమంపినది. 

ఈ గౌరీ పూజ వీరభ(ద్ర విజయమున లేదు. అందు వర్ణితమైనది గౌరీ కల్యాణము. 
అందణు కన్యలు వివాహ సమయములలో గౌరిని బూజింప గౌరి యెవరిని బూజించును? 
శచీదేవి, లక్ష్మీ సరస్వతులు, సప్తరుషుల భార్యలు గౌరీ వివాహమునకు వచ్చియామె 
నలంకరించి యామెకొక విధమైన యూడిగమునే చేసినారు. 





౧.  కన్యలెదిగున్నారు గోవిందారామ గంపల్ల ఇముడరు గోవిందా. శాంతగోవిందననామములు. 
౨. చూడు పుట ౫౧౩ 


275 


చ. “చెలువ పులోమనందనయు శ్రీయు నరుంధతియున్‌ ' సరస్వతీ” 


౧ - 0౧౨౦ 


అందుచే గౌరి తానై (మొక్కి పూజింప వలసిన దేవత లేక పోయినది. ఆమెకు 
శివుండే సర్వస్వము. ఆయనకై సాధారణమైన (మొక్కులు (మొక్కి. యూరకొన లేదు. 
అసాధారణమగు తపమునే చేసినది. 
పెండ కూంతునకు బుద్దుడు సెప్పుట 1 

పెండ్లిలో. గన్య నత్తమామలకు భర్తకు నప్పం జెప్పుదురు. దానినే యప్పగింత 
లందురు. అప్పుగింతలై న ఆరువాత నత్తింటి కంపునపుడు, అత్త దగ్గర నెట్టు మసల 
వలయునో, మామ వద్ద.నెట్లు మెల వలెనో, బావలను మలు(దులను నెట్టు చక్కంజూచుకొన 
వలెనో తల్లి దండులు కన్యకు బోధింతురు. ఇందు. బార్వతికి నత్తమామలే లేరు. 
బావమటు(దులు, నాడు బిడ్డలు మొదలగు వారసలే లేరని చెప్ప నవసరము లేదు గదా : ఇక 
నామె రంజించు కొనవలసిన దొక్క భర్తనే, అందులకే మేనాదేవి పార్వతిని బిలిచి 


సీ. “కని సన్నలాలించి కడు నప్రమత్తవై 
దేవేశు మనసు రాదిరుగుమమ్మ” 
అనినది యించుక వ[కోక్తిలో 
రుక్మిణీ కల్యాణమున నప్పగింతలుగాని బుద్దులు చెప్పుటగాని లేవు. రాక్షస 
వివాహమున బావమణు(ది తలగొరిగి కన్య నెత్తికొనిపోయి నవుడిక నప్పగించు బవరికి? 


పయిగా బలరాముడడు రుక్మిణిని బిలిచి “తోడంబుట్టిన వాని భంగమునకుం దుఃఖించి మా 
కృష్టునెగ్గాడంజూడకు అని క మనే రుక్మిణి కప్పగించినాడు. 


కన్యకు సారె లిచ్చుట బహువురాతన సంప్రదాయము. (వాచీన కాలమున 
బెండ్లినాండు వరునకు కట్నమిచ్చుట లేదుగాని కన్నియకు. గలిగి నంతవణుకు సారె చీర 
లిచ్చుట గలదు. సుభ్మదకు సారె లిచ్చిరి. దేవకి పెండ్లి యైన తరువాత వసుదేవునితో 
నరణములు గొనివచ్చినది. ఆ యరణపు సామ[గిలో. జాలవణకు నిత్యకృత్యములకు ' 
దైనందిన చర్యలకు ను పయోగ పడునట్టి కనక వ(స్తాదులు గోదాసీజనాదులుండును. 
రాజులై న జతురంగ బలము కూడ నిత్తురు. వీరభ్మద విజయమున మేనా హిమ వంతులు 
పార్వతి కరణము లిచ్చుటకు బదులు అవి లేవని చమత్కారముగంజెప్పి లోక విడంబనార్హము 
కొన్ని వస్తువుల నిత్తురు. 


276 


రొ 


“కన్నియ, నీ రాజు గంధంబు పూయండు 
మదనాగ భస్మంబు మాకు లేదు.” 


రా 


సన్నంబులగు పెక్కు వన్నియ చీరలు 

భూరి నానహమ భూషణములు.” (3.౧౯౩) 
చమత్కారములగు సన్నివేశములు 

వీరభ(ద విజయము నుండి 
౧. అంగజునాకార సరసిలోమునింగి జారి గొనుచు (నీ.వి.౨.౩౪) 


ఇం[దలోకమునకు మన్మధు(డేశి నపుడు కవి చెప్పిన వాక్యమిది. ఇం[దుండు తారక 
సంహారార్రము మన్మథుని. దల(చుకొనును. ఆ (ప్రకారము మన్మథుడు దేవలోకమునకు 
వచ్చునన్న వార్త యొకరినుండి యొకరికి నిమిషములో. (బాజిపోయినది. దేవలోకపు (స్త్రీలు 
మన్మథుని. గూర్చి విన్నవారేగాని (ప్రత్యక్షముగం గన్నవారు గారు. మన్మథుడు వచ్చిన 
తోడనే యచ్చర కన్నెలు రిత్తపోయి యాతని యాకార సరసిలో మునిగి జూలిగానిరంట. 
జాలి శబ్దమునకిట తాపమని యర్థము. అతని సౌందర్యమొక సరస్సు. ఆ సరసిలో మునిగి 
దరి. జేరలేక యచ్చరలు భాదపడిరని భావము. ఈ వాక్యమున మన్మథుని అతిశయ 
సౌందర్యము, సద్దానికి వశులైన యచ్చర కాంతల విరహము “జారి * పదముచే జ్యోతి 
తములు. 

సాధారణముగా [బబంధ కవులిట్టి సందర్భములలో వర్ణింప వలసిన పాత యొక్క 
(పత్యంగ సౌందర్యమును పది పదునేను పద్యముల వరకు వర్ణించి, తరువాత నచ్చరల 
విరహము, నంతకు( దక్కువ కాకుండ వర్ణించి, వానివలన నీ (పయోజనమును సాధింతురు. 
అట్టి (ప్రయోజన మిట నొక చిన్న వాక్యమున సెద్దించినది. 

౨. “ఈ వనంబులోని యేపారు పుషృంబులేయ మజుచె. గాక యేసెనేని, 
కాముచేతనాండు కామారి చిక్కండే.” లీ.వి ౨.౨౪౧ 

ఇది యొక సుకుమార మనోహరభావము. పార్వతి శివుని కొటుకు మురియుచు 
సేవలు చేసినది. మన్మథుడు సపరివారముగ వచ్చి శివునిపై బాణ (ప్రయోగము నె 
భస్మమైనాండు. భనోగ్నమనోరథయైన పార్వతి తిరిగి యథాస్థానము చేరుకొన్నది. 

ఆమె యానా(టి నుండియు హరవిరహవిలుప్త ధైర్యయె కాంతి దొజంి కృశించి 
యు[గ తపమున కుద్యోగించినది. తలిదండులు నిరాకరించుచున్నను వినక, హి మవన్నగ 
వనాంతరములందు( దపమున కనువగు స్టలమునకై చెలులతో(దిరుగాడుచు నచటిీ ప్రకృతి 


_ 277 


రామణీయకమునకు ముగ్దురాలై నది. అందలి కొన్ని మనోహరములగు పుష్పగుచ్చములను 
జూచి “ఈ వనంబు లోని పుష్పంబు లోయ మలుచె(గాక యేసెనేని కాముచేత నాండు కామారి 
చిక్క(డే “యని చింతించినది.” అపుడామె కోమల హృదయమున నెట్టి భావ పరంపరలు 
శేకెత్తినవో యూ చిన్ని వాక్యము తెలియ. జేయుచున్నది. నాండు మన్మథు,డెన్నెన్నో 
పాట్టుపడీ కృతిమ వసంతమును సృష్టించి యందలి పుష్పములతో బాణముల ననుసంధించి 
భస్మమైనాండు. దానికి బదులొక్క పూవు ని వనము నుండి (గ్రబాంచి (పయోగించినచో. 
గళాధరు(డు కామునకు( దప్పక చిక్కి యుండుననుకొన్నది. 

ఇట హిమవన్నగ వనాంతర పుష్ప శోభ (పకృతము. అటనున్న మనోహర 
దృశ్యములకు( బార్వతి హృదయము కదలి పూర్వస్మృతిచే వ్యాకుల పడినది. (పకృతములగు 
పుష్పములను వర్ణించుటచే((బకృతమగు పార్వతీ హృదయ స్థితి ద్యోతిత మగుచున్నది. 
రెండును (బకృతములే. (ప్రస్తుతముచే. (బస్తుతము ద్యోతితము గాన నలంకారము 
(పస్తుతాంకురము. 

3. సప్తర్షులును బార్వతిని జూచి వచ్చి యామె రూపమును శివుని కడ 
వర్ణించుచు శివునితో ఆమె కనుబొమలు, పల్కు-లు, కొప్పును జూడ సోముని దోడుతెచ్చుకొని 
చిల్కలుతేంట్టు గొల్వగాగాముడు విల్దు నమ్ములు నఖండత( బట్టినట్టు తోయను. ఆమె 
ముఖము నీక్షించు నపుడు నిజము చెప్పవలసి -వచ్చినచో, నీవు కాముని(._జంపినాడవను 
మాటకల్లయే యనిపించినది”. అని యుందురు. పార్వతి సౌందర్యమును బోతన చక్కని 
వ్యంగ్య మర్యాదలో మనకు( జూపినాండు. “నీవు కాముని జంపుట కల్లి యనుటలో, 
శివునిపై నిందారోపణ చేయుటయా, పార్వతిని బొగడుటయ్యా, ఇది చమత్కారము. 


WRC Tn 


౪. పార్వతీ కల్యాణమునకు. బోవుచు శివు(డు వినాయకు నాహ్వానించి తనతో. 
గొని వచ్చును. వీవి. ౩ - ౧౦౦ అట్టు కొని వచ్చుటలోని మర్మమును” సవతి తల్లి 
యునుచు జాలి. బొందెడునని (పీతి నేకదంతు”. బిలిచి నాండని కవి వ్యాఖ్యానించి నాడు. 
“తం డికి బెంద్రియను సంబరమే గాని, సవతి తల్లి వచ్చునను బాధ యెణుయగ నట్టు” అని 
లోకములో నొక సామెత గలదు. శివుండు వివాహమునకు. దరలి పోవునపుడు కవికీలోకోక్తి 
జ్ఞాపకమునకు వచ్చియుండును. 


ఇ. పార తిని బెండ్లి కలంకరించుచు(జెలులామెకు రతా ఎభరణాది భూషణములను 
గె సేసిరి. ఆ యలంకరణమున కర్ణము 


“దేవి రూపమునకు ద ఎపి తాణెడునంచు 


278 


మాటు సేయు భంగి మణి సువర్ణ 

పుష్ట వస్త్ర గంధముల నలంకరించి 

రెలమితోడ గౌరి నిందు ముఖులు” 

అని కవి వివరణము నిచ్చినాండు. ఆ రత్నాభరణాదులుపార్యతి సౌందర్యము 
నినుమడింప(6 జేయుటకు. గాదట. ద ప్తి దోషము నుండి వరుగు చేయుటకంట! 
అచ్చమగు సౌందర్యవతులకు నాభరణపు విలువ లెట్టివగునో కవి చక్కగ జెప్పేనాండు. 
లోకములో తెగనలంకరించు కొను వారిని జూచి “పుట్టుఛాయా? పెట్టుచాయా? యని 
(పశ్నింతురు. ఇది లోకోక్తి. పుట్టుకతో అందముండ వలయునుగాని పెట్టు కొనిన వచ్చునా 
యని భావము. పోతన యీ లోకోక్తుల నవలోడనము చేసికొని తన రసి కత్వముచే నా 
భావమునకు రంజనము చేసినాడు. ఆభరణము లన్నియు. బార్వతి సాందర్యమునకు 
దిగదుడుపులే కాయగా అ విషయమెణుగని చెలులామె నలంకరించి రని భావము. అదికాక 
ఆయలంకరణము లు' నిజస్వరూపమునకు దృష్టితీత వంటిదట 

౬. శివుడు సప్తర్షులను రజతాచలమునకు( బంపు ట్టమీ (గంథమున కొక, 
వ జపు(దునుక. 

శివుండు పార్వతిని వరించినాండు. వెలదియై శీతాచలమున కరిగి యామె కర గహణ 
మొనర్చి జోస్యము చెప్ప వచ్చినాడు. నాటి నుండియు నాతని విరహమునకు నంతు లేదు. 

సప్తర్షులను గన్య నడిగి రండని పంపును. వారితో నాత డాడిన మాటలెంత థై. 

నున్నవో యంత చమత్కారముగ నున్నవి. 


సీ. _ శీతాచలేందుని కూతు. బార్వతి కన్య 
నతి మోదమున మాకు 'నడిగి రండు 
ఉడురాజవదనకు నుంకు వేమడిగిన 
వెంతెన మేక్‌ొని యిచ్చిరండు 
మదిరాక్షి నాతండు మనకిచ్చునట్టుగా( 
బెంపార నుంగము పెట్టిగండు 
పాలకూళ్లు గుడిచి బాలను మనసామ్ము 
చేసిరండనువొంద( జేసిరండు 

ఆ.  ఇదియె మాకు మెచ్చు నెల్లభంగులనై న 


దీని. జేయవలయు( దెంగు మెణుసి 
279 


అని చెప్పే యాతురత నాపికొనలేక 
కదలి పోవ నిది యె, కడు మంచి లగ్నంబు 
భూధిరేందుపురికి. బోయి రండు.” ౩.౨౭ 

అని వెంటనే పొమ్మనును. ఇంతలో మనమున నేమి తోంచినదో : 


'మాతావిత్తం' అను న్యాయము మనమునందు మెఅసినదేమో, పార్వతి యేమనునోయని 
శంకించి యరుంధతిని జూచి యిట్లనినా(డు. 


మ. వనితా కూంతులం బెండ్లి సేయు నెడలన్‌ వాచాలకుల్‌ తల్టులే 
యని లోకంబులు పల్కు(గాన సతి, నీవదీశు నిల్హాలితో 
నొనరంగన్నియకున్‌ వరుండు దగు మీరూహింపలా నేల యి 
మ్మని కార్యంబు ఘేటీంపయగా.బలుకుమి యంభోజప| తేక్షణా. ౩.౨౯. 


కన్యలకు నివాహ సంబంధములు చూచునపుడు తల్టులు ముఖ్యముగా నల్టుర 
ధనధాన్యాదుల నెంచుదురు. మగవాడొకప్పు డంగీకరీంచినను, ఆడు వారొకంతట సమ్మతింపరు. 
ఇది లోకపు తీరు. ఆందుచే శంకర దేవునకు శంక గలిగినది. ఆడు వారి సందేహముల నాడు 
వారే తీర్చవలయును. అందు నరుంధతి వంటి పెద్దముతె దువ యాపనికి( జాలినది. 
ఒకప్పుడు మేనా దేవి లోక సహజముగ నీ సంబంధమునకు (మొగ్గనిచో రహస్యముగా 
నామెకడకు( బోయి, పార్వతికి. దగిన వరుడే శివుండు : సందేహి ంపవలదని నచ్చ జెప్పే 
కార్యమును సాధింపుమనినుడివెను. ఇది చదువునపుడు కవికి ఆనాండువారి మనస్తత్వము 
పట్ల నిరతలోకానుభవ మెట్లు కల్షినదా ! యనిపించును. బహుశ: పోతన వీరభ[ద విజయ 
రచనావసరము నాంటికి వివాహ సంబంధానే $షణము నందుండి సహజముగ బీదవాండుగాన 
నిట్టి యెంపుళ్ళకు గురియై యుంనేమో యనిపించును. ఇది సావనుభవమ్ము కాకున్నచో 
శంకర దేవునకింత (భాంతి కల్పింపండు. 

ఇది చమత్కార జనకములగు సన్నివేశములలో. వ. భాగవతమున( గూడ 
ననేకములు గులవు. అందుండి మచ్చునకొకటిీ. 


భాగవతము :- 


భాగవతమునందలి సన్నివేశములకు రెండు ప్రయోజనములు. ఒకటి. లౌకిక 
దృష్టిని కావ్య పాాతలతో సాధారణీకరణము చేసికొని యానందించుట. అలౌకిక ద ఎప్టిలో 
పరతత్త్వార్థము నెణీంగి జ్ఞానము నొందుట. ఈ [పకరణమున మొదటి యంశమునకే 
(పాధాన్యము. 


280 


౧. చం దోదయము * భాగ. ౧౦ ౯౯౮ 


నాడు చందుని రాక “విరహి మ ఎగమ్ముల వేటాడ మదనుండు తెచ్చిన మోహన 
వీపమనగ” నున స్రదంట. చం[దోదయము నిట్లు వర్ణించుట సాధారణమే. అందు విశేషమేమి 
లేదు. కాని, యీ వరన రాంబోవు సన్నివేశమునకు(. బరిపోషకమగు విధానములో. 
పమత్కారముగ నున్నది. 

తరువాత వర్ణింప బోవు ఘట్టుమున శర్మదాత్రిని గాన మొనర్చు కృష్ణుని సన్నిధికి 
ోపకలు వచ్చుట యనునది. వేణువు సవ (డిని వినినంతనే [వజకు లాంగనలు సర కార్యంబులను 
ఎరిత్యజించి చై తన్యంబులుడిగి కందర్భాశుగ (భాంతలై యర్థరా[తమున( గృప్షవేణు 
వామృత ధారం(గోలుచు యమునాతటికి వత్తురు. వారట్టు సంప్రదాయ విరుద్ధముగా నకర్ధ 
ా[తమున వచ్చుటకు వారికింగు ఎమ్హనితోం గల (పణయబంధము, జగన్మోహనమగు 
్రీణుగానము, మొదలైన మోహ కారణములుండణగా, ఆనాండు కాచిన వెన్నెల గూడ. 
ొరణమైనది. ఆనాంటి వెన్నెల యిదివణకు వలె. సామాన్యముగ లేదు. విరహిణులను 
్ఫుగములను మన్మధథు(డను వేంటకాండు వేటాడు దినమది. ఆ వేటకై యనంగుడు 
కటి లో దనకు దృష్టి నిరోధము గలుగ కుండుటకు మోహనదీపమును దెచి నాడు. ఆ 
పమే నాంటి వెన్నెల యట. అందుచే దాని (పభావమ సాధారణము గనే యున్నది. 


ఇట వెన్నెల వరన యొక్క ప్రయోజనము, అర్ధ ర్మాతమున గోపిక లిలు వెడలి 
చ్చుటకు( గొంతకారణమైనది. వారు చేసిన దితప్పనివారెణుగుదురు. అటు వేణు 
దము, ఇటు వెన్నెల పుంజము, వేతాక వెపు కృష్ణగతమగు మోహమును పగ్గములై 
యగ్గలించి వారిని ఇలువెడల నడచినవి. అబల లేమి చేయంగలరను భావము గల్లు చున ఎది. 


అలంకారములు 


(పాక్తన మానవుడు (పకృతి వై చి త్యమునకు( దన్మయుడై మాటలాడుట నేర్చిన 
నాడే యలంకారము పుట్టునది. అలంకారమునకు బీజము చమత్కారజనకత్వము. 
అదియే “ఉక్తీ వైచ్చితొ. అయ్యది నిపుణుడైన కవి యొక్క భావ వ్యక్తీకరణముల లో. 
గరంగి యాతని ఉక్తి మాధుర్యపు టచ్చులలో సానలు దీరి రూపాంతరముల నందును. 
మహాకవి దృష్టిలో చేతనా చేతనములకంత భేదముండదు. అతండు జడ (పకృతులను 
బల్కారించును. కరుణ దుఃఖ ఈర్ద్యా ద్వేషాది చేతన ధర్మములు వానికారోపించును. 
కొన్నిట తల్పక్షణము ల సనుమానించును, కొన్నిట (భాంతిపడును, కొన్నిట స్థరపణుచును, 
కొన్నిట మరుగు చేయును, కొన్నిటగప్సి పుచ్చును. ఇవన్నియు నలంకారములే. 

శబ్దార్దాలంకారములు పరస్పరము సంబంధించినవి. శబ్దము స్తూల రూపము. 
శబ్దాంతర్నిహి తమైన భావము సూక్ష్మము, తదంతర్గతమైన రసము సుకుమారము. ఈ 
భావమనునది చిత్త వృత్తికి సంబంధించినది. వీనికన్నిటికి బాహి రమైన స్వరూపము శబ్దము. 
సౌకుమార్యము (ప్రధానముగాగల కవి యర్ధ గౌరవముతో పాటు శబ్ద సాలభ్యమును 
పాటించును. శబ్దము లేక అర్ధముగాని, అర్థము లేని శబ్దముగాని యుండదు. కాని యలంకార 
విషయమున అన్యతర (పాధాన్యమును బట్టు స్టూలముగ శబ్దాలంకార అర్జాలంకార 
విభాగమేర్చడినది. _ శబ్దాలంకారము పదవినిమయమును (పరివృత్తిని) సహింపదు. 
అర్జాలంకారమందు లకోరు ఎను. శబ్దముల యొక్క నియమ బద్దమైన సరళి శబ్దాలంకారమునకు 
తప్పని సరి. అది యర్జాలంకారమునకంత యవసరము లేదు. ఆంధ కవిలోకమున 
నలంకార సౌధ నిర్మాణము నందు శబ్ద శిల్ప విన్యాసములను నేర్పుమీర వెలయించిన ఖ్యాతి 
పోతనా మాత్యునకు దక్కినది. కావ్యకాంతాలలామ కాత(డమరి న శబ్దాలంకార భంగిమలు 
రసమనెడి కావ్య గీతికి (శుతులై జీవము పోసినవి. భావమునకు వశంవదలై విరులపాన్వువంటి 
శయ్యా సౌభాగ్యమునిచ్చు శబ్దప్రయోగ శక్తి మహాకవి పోతనకే కలదు. ఇమ్మహనీయుని 
కావ్యమును జూడ, భాగవత రచనా వ్యాజమున నీతండు అక్షర రూపమగు నాద 
(బహ్మమునుపాసించెనేమో యనిపించును. భాగవతమును సావకాశముగదివితిమేని 
మృదంగాది వివిధ వాద్య పరిష్కృమెన సంగీత సభలో గూరుచుండి వివిధములై న 
తానములను వినునప్పుటి యానందము కల్లును. అడుగడుగునను పోతనా మాత్యుండు 
(ప్రదర్శించిన శబ్దాలంకార విన్యాసముల నన్నిటి నొకచో గుది గూర్చుట కంటు నాయా 
సందర్భములలో నాతండు చూపిన నేర్పులను గొన్నిటిని సం|గహముగ బరికింతము. 


282 | 


ఛేకాను (ప్రాసము $ా 

గజేంద్ర విహార సందర్భమున నొక సుద్లీర్ణమగు వచనమున అరణ్య మంతయు 
వర్ణించి మణుల వచనాంతమందు “భీల్లీ భిల్లలు లాయకొ అను పద్యమున నడవినంతను ఒక 
పరి ఛేకాను [ప్రాఎమున సింహావలోకనము చేసి కలయ. జూపినాండు. అంత సుదీర్ణమగు 
వచనమునందు( జెప్పిన విషయమే యిందు మరల(జెప్పేనను అందలి పదముల లాలిత్యము లో 
నది పునరుక్తమను భావమే కలుగదు. సరికదా భిల్టులు భిల్లవనితలతో విల్లమ్ములను ధరించి 
ఫణిభల్జుకాదులను సరకుచేయక ఖడ్గ గవయ బలిముఖ చమరీ మృగాదులను వేటాడుట 
కాన్సించును. ఈ పద్య గుంభనములో చెప్పిన వచనార్థము సం|గహమున ధ్యనించి, 
ఇదొక్కటి చాలదా యనిపించును. అంతియేకాదు దీనిని చదువు నపుడు తద్గతమగు 
పదములర్థ రామణీయకములై వన్యమృగముల నన్వేషింపం జేయునే కాని అర్జాలంకారము 
నెట్లు కూర్చినాడోయని తోపనీయవు. 


గజేం|దమోక్షణ వృత్తాంతమున గజరాజు, మందనుండి విడివడి మకరికి( జిక్కుటు 
కధకు బీజము. దానిని జెప్పు టకుబూర్వముకవి గజ యూధముల [క్రీడలన్నియు వర్ణించి 
తరువాత (ప్రధాన విషయమునకు వచ్చును. అప్పుడు “ఎక్కడ. జూచిన లెక్కకు 
నెక్కువయై యడతీ నడచు నిభయూధములో నొక్క కరినాధు(డెడతెగి చిక్కె నొక్క 
కరేణుకోటి సేవింపంగన్‌ ” అని (పస్తావనా పూర్వకముగ ఛేకాను |పాసములో “దశలక్ష కోటి 
కరిణీ నాథు(డు” వల్లభ సహి తంబుగ మందనుండి వేరై నట్టు చెప్పి, బిందువును స్టాపించినాడు. 
ఇందు ఇభ రాజు మందనుండీ తప్పిపోవుటకు( గారణము “ఎక్కడ. జూచిన లెక్కకు 
నెక్కువయై” అడవి యందు సంచరించు నిభయూధముల సమూహములే. అన్నిటిలో 
తన మందను తాను కానుకొనలేక పోవుట సంభవించుటచే. కథానాయకు(డైన కరి 
నాథుడెడ తెగిచిక్కి, తరువాత మడుగు జొచ్చును. ఈ పద్యమును చదువునపుడు 
(ప్రత్యేకముగం జూచిన తప్ప కరినాథునిపై నానుభూతియే కల్గునుకాని పోతన యే 
యలంకారమున దీనిని గూర్చి నాడను దృష్టిరాదు. అది యర్జాలంకారమైననేమి శబ్దాలంకారమైన 
నేమి రసానుకూలమగు రచనలో నిట్టి సాంపులుండును. 





౧. భిల్లీ భిల్లలులాయక భల్లుక ఫణిఖడ్గగవయ వలిముఖ చమరీ యిల్రీ హరిశరభకకిటి మల్జాద్బుతకాక 


ఘూకమయమగునడలిన్‌ ” భాగ ౪ - ౨౫ 

౨. ఎక్కడ జూచిన లెక్క:5కు నెక్కువయై యడవి నడచు నిఛయూథము లో నొక్క కరినాథు(డెడతెగి 
చిక్కెనొక కరేణు కోటి సేవింపంగన్‌ ౨-౩౨ 

3. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వునవిశు న్‌ శాశ్వతు నజు (బహ్మ (ప్రభు నీశ్వరునిం 
బరమ పురుషునే భజియింతున్‌ భాగ. ౮-౮౮ 


283 


గజేందుడు మకరితోం బోరాడి తన సర్వశక్తులు నుడుగలా మనంబున నీశ్వర 
సన్నిధానము కల్పించుకొనినాండు. 

“విశ్వకరు విశ్వదూరుని 

విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్యునవిశు వన్‌ 

శాశ్యతునజు (బహ్మ(ప్రభు 

నీశ్వరునింబరమపురుషు నే సేవింతున్‌” అనినాండు. 

ఇట నిన్ని సార్టు ఆవృత్తియైన యీ విశ్వ శబ్దమునకు సార్థకమెంతయేని కలదు. 
ఈశ్వరుని (ప్రార్థించి |పార్దించియుండుటచే గజరాజు మననప్పుడే మమకార 
రాహి త్యమునకున్ముఖమగుచున్నది. కాని యది యింకను నిశితము కాలేదు. అయినను 
ఈ జగమంతయు నాతనిమయమని మ్మాతము తెలిసికొనినాడు. అతడు విశ్వకరుండు, 
విశ్వదూరు(డు, విశ్వవేద్యు(డు శాశ్వతుడు, అని తెలిసికొనినాడు. ఇయ నాతనిని 
సాక్షాత్క_రింపజేసికొన వలయును. ఈ భావమవ్యవధానమైన వర్ణముల ఆవృత్తి సహాయమున( 
బోతన (ప్రకటింప గల్లినాండు. ఇది (వాయుచు నమ్మహాకవి తనకు. గూడ నీశ్వర 
సాక్షాత్కారము కానున్నట్టు భావించి యుండును. అందులకే పదావృత్తి యందీశ్వరాంశ 
హృదయమును లోగొనుచున్నది. 
వృత్యను ప్రాసము క 

తరువాత గజరాజునకు మోక్ష సంబంధమగు సమయమాసన్నమైనది. పరమేశ్వరుని 
నిదానించినాండు. లోకముల శాశ్వతములు, లోకేశు లస్థిరులు, లోకస్టులు తెగకమానరు, 
యుగాంతమున నంతయు. బెంజీకటియే. వీనికన్నిటికి నతీతమైయవ్వలనే కాకృతితో 
వెలుగునది పర్బబహ్మము. అద్దానినే యాతండు సేవించునది. “లోకంబులు లోకేఫలు” 
అను పద్యమునందలి హల్టులయావృత్తి యెంత భావమునకు. |బాతి నిధ్యము వహి ంచినదో 
వేటుగ వివరింపనవసరము లేదనుకొందును. 


గజేంద రక్షణాయత్త చిత్తుడై విష్ణువు శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడక 
వేంచేయునప్పుడు కమలకదంతయు నగమ్యగోచరమైనది. “అనాథ (స్తీ జనాలాపములు 
వినెనో, (ముచ్చులు (ముచ్చవించిరో వేద (ప్రపంచమును, దనుజానీకము దేవతానగరిపై 


౧. లోకంబులు లోకేశులు లోకస్టులు. దెగినం దుదినలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వం డేకాకృతి 
వెలుగునతని నే సేవింతున్‌” ౮ - ౭౬ 

షక అడిగెదనని కడువడి( జను నడిగినందనుమగుడ నుడువ(డనినడయుడుగున్‌ వెడవెడ సిడిముడితడంబడ 
నడుగిడునడుగిడదు జడిమనడుగిడునెడలన్‌ 


284 


దండెత్తెనో” యని పరిపరి విధముల వితర్కించి యాందోళనపడి అడిగెదనని కడువడి 
జనినద(ట. మణుల నడిగినచో నుడువ(డేమో యని వెజచినదంటు. అడుగిడున6ట, మణుల 
నడుగిదక నుడుగున(ట. అడిగెదు కడువడి, నుడువయమొదలగు శబ్దము లు (శ్రవణ 
గోచరమైనంతనే రమాకాంత తడబాటు సద్యః స్పృరించును. ఈ కూర్పునందు లక్ష్మీదేవి 
కళవళ పాటు మ్మాతమే గాదు, ఆమెకు. గల్గిన సందేహపరంపరలును దెలియుచున్నవి. 


ఈ యను(పసాలంకారమున( గాక మణీయొక విధమున నీ భావము చెప్పినచో నీ 
సందర్భమున కింత సొంపురాదేమో! 


లాటాను ప్రాసము : 
భక్తి పరవశుండై న (ప్రహ్లాద కుమారునిచే. గరచరణాద్యవయవములు గల్లినందులకు( 
గల ఫలమును 
సీ. “కమలాక్షునర్సించు కరములు కరములు 
శ్రీ నాథు వర్ణించు జిహ్వ జిహ్వ” 
సీ.  “కంజాక్షునకుగాని కాయంబు కాయమే 


పవన గుంఫిత చర్మభ(సిగాక అనియు, మన్మధాపుగ ,(భాంతలైన 

గోపకామినులు చై తన్యంబులుడిగి చేతనాచేతనములకు. గల భేదమును మణుచి 

“పున్నాగ, కానవే పున్నాగ వందితు( 

దిలకంబు, కానవే తిలక నిటులు, 

ఘనసార, కానవే ఘనసార కోభితు 

బంధూక, కానవే బంధుమి[తు" ౧౦ - ౧౦౧౨ 
అని కృష్ణుని వెదకి కొనుటను దాత్పర్య భేదము గల్లియు స్వరూపభేదము లేని శబ్బార్థము ల 
పౌనరుక్ష్యమున వెల్లడించినాండు. భాగవతమున నిట్టి వెన్నియోగలవు. 
అంత్యాను (పాసములు ! 


వరనాత్మకములగు విషయములను - 


“అట జని కాంచె. గరిణీ. విభుండు” ౮-౪౨ 

“పూరించెన్‌ హరి పాంచజన్యము” ౮ - ౪౬ 
ననన 
౩. ఆలోల జలధి లోపల నాలోనకిం విడిచి సురలు నసురలు( బణవం గీలాకోలాహలపై హలాహల 


విషము పుక్టై నవనీ నాథా. మొదలగునవి. 
285 


“కనియెన్‌ రుక్మిణి చంద మండలముఖున్‌” 
మొదలగు పద్యములలో కవితన యాఖ్యాయికానై పుణ్యమును సూచించినాండు. 
యముకములు థ్‌ 


కరిమకరముల బలాబల [పదర్శనములు", పొట్టి వడుగు బలిచకవర్తి సభలో 
(బవేశింప సభలోని వారు గుజగుజలు పోవుటె మొదలుగా. గల వాని భావములు 
యమకములలో గాననగును. 


ముక్త పద(గస్తము :- 
“మానినీ మన్మథు మన్మథులానరే 
సలలితోదారచిత్సకములార 
సలలితోదార వత్సకవై రిం గానరే 
సుందరోన్నతలతార్జ్హునము లారి ౧౦ - ౧౦౧౫ 
“తనుబాసి యొక్కింత తడవై న నిటమీంద 
నేలపై మేనులు నిలువవనుము 
నేలపై మేనులు నిలువక యటమున్న 
ధై ర్యంబులొక్కట. దలయగుననుము.” ౧౦ - ౧౦౮౩ 
మొదలగు పద్యములలో మందగతిని భావప్రదర్శనము చేయవలసి వచ్చినపుడు 
ముక్త పదగస్తములను గూర్చినాడు. 
స్వభావోక్తి £- 
“పాయని వేడ్కతో నునికి పట్టులకుంజని గోవులెల్లను 
బాయని చీరి హుమ్మనుచుల్లే కొని మూర్కొని పచితిల్లి పె 
లె యతిరేకమై పొడుగులందెడ లేక (సవించుచున్న పా 
లా యెడ నాకుచున్‌ సుఖములై యొసలెన్‌ నిజవత కోటిీకిన్‌” ౧-౫౨౦ 
గోవులయుగోవత్సములయు నాకార చేష్టా స్వభావాదులు గోవులలో 
గోపాలుని. గొల్చు పోతనకు స్వభావ సిద్దముగ దర్శన మిచ్చుట యిందు. గాంతుము, 
ప్‌ అర్జాంతర న్యాసము క 


“హరు(డు గళమునందు హాలాహలము వెట్టి 


286 


గప్పు గలిగి తొడవు కరణి నొప్పెసా 

ధురక్షణంబు సజ్జనులకు నెన్న 

భూషణంబుగాదె భూవరేం[ ద” ౪ - ౨౪౮ 
ఇందు సామాన్యము విశేషముచే సమర్జింప(బడినది. 

J 

“ఓక పదంబు [కింద నుర్వి పద్మమునంటి 

5 "న్న పంకలవము కొమరు. దాల్ఫొ 


నొకటి మీదా దమ్మికొది(గిన తేంటినా 


వెల సెమిన్ను, నృప, (తివికమమునో ౮ - ౬.౨౭ 
ఇ భూమి పంకలవముగను, అకసము తమ్మికొదింగిన తేంటిగను 
సంభావింప(య డనవి. 
అ. ఉపమ: - 


“జీవనంబు తనకు జీవనంబె యుంట 
నలవు( జలము నంతకంత కెక్కి 


మకరమొప్వె; డ స్ఫెమత్తేభ మల్లంబు 


బడినది. 


ఫోం 


బహు ఛపక్ష శీతభానుపగిది” ౮-౬౧ 
మత్తేభము యొక్క[క్రమ।[కమ క్షీణ దశ బహుళ పక్ష శీత భానునితో( బోల్ప 
అతిశయోక్తి 8 = 


“ఆకసము తోడి చూలన( 

(బాకారము పాడవు గలదు పాతాళ మహా 

లోకము కంకును లోతెం 

తోకలదాపరిఖ యెజు.౮గ దొణుకు దొకరికిన్‌” ౧౦ - ౧౫౯౭ 


(ప్రాకారపు పొడవు, పరిఖలోంతు అతిశయింప. బడినవి. 


287: 


౬. రూపకము । - 
“జ్యూవళ్లీ ధ్వని గర్హనంబుగ సురల్‌ సారంగ యూధంబుగా 
నావిల్లిం|దశరాసనంబుగ సరోజాక్షుండు మేఘంబగా( 
దా విద్యుల్లత భంగి నింతి సురజిద్దావాగ్ని రుగ్మంబుగా( 
(బావృట్కాలము నేసి బాణచయమంభశ్శీకర శేణిగాన్‌ ” 
ఇట్టే (ప్రతిపాద (ప్రత్యేకాంత్యాను[సాసము సర్వతాంత్యాను.పసాము పాదాంత్యాను 
(ప్రాసము మొదలగునవి యర్ధ్రవంతములై రసోపస్కారములై కావ్యమునకు దీప్తి నిచ్చినవి.” 


ఇవ్మూహనీయుంఎని కవిత్వకానారమునందు శబ్దాలంకార (వ కయలు 
పద్మసంచయము లై నచో, నచ టచ్‌ టు మెబటుసిన యర్జాలంకారములు హంసల యందమును 
జేకూర్చినవి* 
అవన్నియు మహాకవి (ప్రతిభ్యార్హవోద్దీర్నములగు కావ్యములందు సాధారణములే యగుట 
వలన దానిని విపుఠీకరింపలేదు. 


ఇట్లనేక శబ్దాలంకారముల చేతను, ద్వ్యక్షర (త్యక్షర దుష్కర |పాసాది సంధానముల 
వలనను భాగవత కర్తగీతి మాధుర్యమును సాధించినాండు. భాగవత కృత్యాదినే 


“రొందలుకు.( దెనుథగు గుణమగు 

గొందజుకును సంస్కృతంబు గుణమగు రెండుం 

గొందలుకు గుణములగునే 

నందణ మెప్పింతు. గృతులనయ్యె యెడలన్‌” ౧-౨౦ 


అని మొత్త మెత్తగ బోతన యొక చక్కని (పతిన నెజపినాండు. ఈ (ప్రతిన కర్ణము తెనుగు 
పాలధికముగాగల రచన కొంతయు, సంస్కృత బాహుళ్యముతో? గూడిన రచన కొంతయు, 
ఉభయములును గలిసిన కూర్పు కొంతయు నాయా స్థలములలో జేయుదునని. 





౧. “కరిందిగుచు మకరి సరసికి” ౮-౫౪ 
“౨.  “గుజగుజలు వోవువారును 
. గజిబిజి పడు వారు” ౮-౪౪ 


3. ఇవి “పోతన పై పూర్వకవుల (పభావము” అను (ప్రకరణమున “వృషాధిప శతక భాగవతములు” 
అనుచోట? జూడనగును. 


288 


శా “సాధు ద్వారకవాట కుడ్యవలభిస్తంభార్షళాగేహళీ 
వీధీవేది గవాక్ష చత్వరసభావేశ్మ (పఘాణ(సా 
సౌధాట్టాలక సాలహర్మ్య విశిఖా సౌపాన సంస్థానముల్‌ 
(శ్రీ ధుర్యస్థితి నొప్పు. గాంచనమణి స్నిగ్ధంబులై యప్పురిన్‌” 
౧౦ - ౧గణ౯ ౯ 
మొదలగు పద్యములలో సంస్కృత బాహుళ్యమును, 
“తగులరె మగలను మగువలు 
తగులదె తను మున్ను కమల తగవు విడిచియున్‌ 
తగిలిన మగువల విడుచుట 
తగు(దగదని తగవు వలుకం దగుదువు హరికిన్‌ ” 
అను చోట్ల తెనుగుల తేట(దనమును, 
శా ఏమీ నారద, నీవుచెప్పిన నరుండే రూపువాడెంతవా( 
డే మేరన్‌ విహరించు నెవ్య(డు సఖుండెందుండుపాటిదో 
సామర్హ్యంబున. గయ్యముల్‌ సలుపునస్మద్భాహుశౌర్యంబు సం 
(గామక్షోణి భరించి నిల్యగల(డే గర్వాంధుండే చెప్పుమా” 
౧౦ - ౧౫౮౭ 


మొదలగు తావులందు భయములను నేర్పు మీఅ జూపి, చేసిన (ప్రతిజ్ఞను గడదాక౦ 
నిల్పుఎకొనినాడు. ఈ (తిగుణాత్మక మగు శెలి యొక్క పద్యములందే గాదు 
నృసింహావిర్భావము, గజేంద మోక్షము, గంగావతరణము, మొదలగు ఘట్టములందలి 
వచనములందును స్పష్టముగ గోచరించును. 

విందు చన్నిచ్చు, ప్రొద్దు పాడుచు, మొదలగు శబ్దపల్లవ (క్రియ లెన్నో విలక్షణ 
స్పూర్తితో. బోతనార్యుని కవిత్వము నందు నుడి కారము లకోటిలోని కెక్కినవి. 

సీస పద్యములలో సగమునకు( బై గా. బాదాంతమునకు విలుగి యేపాదమున 
కాపాదమే (ప్రత్యేకముగా గోచరించుట, సీస పద్యేతరములగు పద్యములలో నధిక సంఖ్యాకములు 
[కియా పదముతో నారంభమయి [క్రమముగ తక్కిన విశేషణములతో ముగియుట పోతన 
రచనలోని సాధారణ విషయములు. 


289 


జాతీయములు = నుడికారములు = పలుకుంళ్లు 


ఆంధ కవి పోతన హృదయ (గంధుల నినుమడించి పాటేీన యాతని కవితా 
(స్రవంతిలో నచ్చటచ్చట మెణుసిన జాతీయములు, నుడికారములు, పలుకుయబుళ్లు ముచ్చటగ 
మరిపెములు చూసినవి. అందుగొని ష్‌. 


తరిగాం[డ లోన నొకండ(ట ౮.౨౦౬ 
గొడ్డరిమందిరాలవ ౮.౨౧౮ 
మంగళ సూూతమ్మునెంత మదినమ్మినదో ౮.౨౪౨ 
కడలిగిలకరింప ౮.౨౬౩ 
జాణతనమున( జేతులు బిడ్డు విడిచి ౮.౨౬౭ 
కుయ్యో కుయ్యోయటంచు (గూయిడి) ౮.౩౪౨ 
మగలు తగులుగారె మగువలకును ౮.౫౯ 
(పాణముతోడి' శవము వాడు (జీవచ్చవము) 

కను గొలంకుల నలుగులు వెడలిన చందంబున ౮.౬.౭౩ 
ఏయుంగలంచికారవెల్టి మిడికి పోవనీక ౮.౭౦౧ 
బెబ్బులియందావు పుట్టు బెలుకుణీయణువన్‌ ౯.౩౫ 
చెల్లాచెదరై పొరను ౯.౩౬ 
వెంగలి విత్తయి ౯.౫౮౪ 
వీపు తీట ౮.౨౧౪ 
వాతుల నెత్తురులు గురిసె ౯.౫౨ 
మంద విడియించి 

వాలేరై పఅవంగ (పాలు + ఏరె) 

కన్మూసి గుర్వెట్టుచున్‌ ౧౦.౨౧౮ 
ఎయుక గలుగు వారాదూడ యడుగు (కీయ. ౧౦.౯౨ 
మూగి నిద జొక్కియుండె ౧౦.౧౪౭ 


పుత్తులకునోమనేని పుతీదానమ్ము చేసి పుణ్యముగనవే. ౧౦.౧౫౨ 
ఏమినోముఫలమొ యింత (ప్రొద్దాక వార్తివింటే మబలలార ౧౦.౧౮౪ 
సిరిదడంబడు మొగములు (లక్ష్మీ కళలోడు మొగము) ౧౦.౧౮౬ 


290 


కోశంబులో నాలుమెల్ఫున ౧౦.౨౨౩ 

మగపోడుములు సేయ. జాగినాడు ౧౦.౩౨౭ 
' పాలుపెక్కిన నేర్పరిగాక 

చుల్కనలా వాడెదంత పంక్తి వెలియె గనుపట్టంగ 


సిగ్గువోనాడనేల ౧౦.౮౪౩ 
ఎగ్గు లాడనేల ౧౦.౮౪౩ 
కన్నుల పండువుగం బాడికట్టి పదువులు జరిగెన్‌ ౧౦.౮౯౮ 
కన్నుల కబ్బిన యంతదూరమున్‌ ౧౦.౧౨౨౬ 
మంచి పటంబులు లేవు నీ ముడిన్‌ (వ(స్తములు) ౧౦.౧౨౫౯ 
గడలనొడ్డ గెడవుగాశ నెగసె 
చున్నుల పాలేణువాలు ౮.౫.౧౮ 
ఒప్పుల కుప్పవోలె సం లా ప౪ం 
వీపు తీట ౮.౨౧౪ పోట్టునున్నవె బూమెలు 
గసిబిసలై స్స్‌ ని ౮.౩౪౪ తొలజటులగమి - ౧౦.౮౯౬ 
మగపోడుములు ౮.౩౯౧ . పాడికుల్ణ్ర - ౧౦.౮౯౮ 
గదికినీల్లి + ౧౦.౨౨౫ చుంచుదువ్వు ' 
జరభిరండ (ముసలిముండ) ౧౦.౨౨౯ విరిసుట్టు (పువ్వలు పెట్టుట) 
చేటులేని మందు (అమృతము) ౮.౨౦౮ చెక్కిలి ముద్దుగొను 


నీళ్లాడు - మొదలగునవి. 
ఇమే జాతీయములను వాడకుండ జాతీయార్థము నిచ్చు ప్రయోగముల నెన్నిటినో 
గావించినాడు. ఇది పోతన కవిత్వములో నొక (పత్యేక విశేషము. 


“నెలత చూడి గముల నీరై కరంగుచు” ౮.౩౨౧ 

“గర్భంబై.నెల మసలం జీర జొక్కె నెల(తకు” ౮.౪౯౬ 

“మన్నురుచియయ్యె బగతురు మన్ను సారం” ౧౦.౭౧ 

“నీళ్లాడం (బొద్దు వెదుకంణ నహి తవల్లభవై దువ ౧౦.౭౫ 
oe) oo M0 రం 

“వె తనరు ఏ 'పొద్దులన్నియు. (గ్రమమున. బేోవ(దొడటో ౧౦.౭౫ 

“పగచెలుముల కీలుధర్మ బంధము సుండీ” ౧౦.౧౬౦ 


“ఎండ కనె ఆు6గని యిందుని యిల్లాలు” 
291 


“చల్లడము క్రింద దూణుని మల్లరు” 
కడుపులార, మీరు గొడుకుల( గను(డంక 
సామెతలు - లోకోక్తులు - ఉప మానములు :- 
వీరభద్ర విజయము కః 
దేవతా సభలనన్‌ సంకేతశై లంబులే 
చందురు వెడమ నందందు ఘూరద్దిల్లు పాలవెల్లి భంగి. 
భాగవతములో $= 
ఇంగలముతోడి సంగతి బంగారము వన్నెగలుగుభంగి 
తామరపాకు జలంబుకై పడన 
పయ్యెదకొంగడ్డమైన |పాణము వెడలున్‌ 
వెన్నునింగని మెజుంగు( బోడి కడునొప్పారెన్‌ 
బున్నమ నాడు కళానిథి( 
గన్నమహేం[దాశ చెలువు గలిగి 
పృధ్వినధిపులు నూతన (ప్రయులుగారె 
ఈ పురుటింటి కుద్యుద్దీపము వోలె 
ఊరకరారు మహాత్ములు 
“సంపన్నాంధునకంజనంబు వినుమాదారి[ ద్యమూహి ౦ప(గన్‌ ” 
“మోమరవాంచి వగలంబొందె మవ్వంబు గందిన పువ్వువోలౌ” 
“సము[దంబునకు నడచు నదుల తెణుంగుని” 
“కొండ బెకలించి యెత్తుట..... యెకకొండ” 

' “అరసి, తుంతువు సర్పమొదిగి మూషికంబు నొడియునట్లు” 
“మాను దెచ్చిన నవ వహ్ని శిఖన్‌ వడిం |దెచ్చుకై వడిన్‌” 
“నరవరులో యమ్మ నూతన |పియులు గారె 
కూటిువలుగొనుచు( జూచిరి. (గుమిగూడి) 
మంచి పటంబులు లేవునీముడిన్‌ (వస్త్రములు) 
ఇమ్ముల నున్నవా(డ హరి 
తగులరె మగలను మగువలు 


292 


౮.౪౯౯ 


Dm DE 


0.230 
౯.3౯౦ 


౯.౪౦౮ 


౧౦.౧౧౦ 


౧౦.౧౧౦౦ 


౧౦.౧౮౧౫ 


౧౦.౨౮౪ 


౧౦.౧౦.౨౫౯౨ 
౧౦.౧౨౫౯ 
౧౦.౧౦౪ ౭ 


౧0౦.0౧౪౮ 


16. ఉపసంహారము 

ఇట్లు రీతులు, గుణములు పదములు పలుకుబళ్లు వర్ణనలు మొదలగున వెన్నియేని 
చెప్పవచ్చును. అవన్నియు. గావ్యకాంతాలలామ యొక్క (పత్యంగ సాందర్య వర్ణనము లో 
యగును. ఈ యవయవ వర్ణన మనెడి యాకృతికి రసమను జీవము పోసి కవి (పాణ (ప్రతిష్ట 
చేయును. ఆ రసమే (ప్రాణము. రసస్వరూప మానందము. అది “ఇట్టిది” అని నిర్వచించి 
చెప్పలేము. అనందమనునది మనోధర్మము. అదియనుభవై క వేద్యమే కాని నిర్వచన 
సాధ్యము కాదు. (బహ్మ పదార్థమును నిర్వచించుట యెట్టిదో రసానందమును వివరింప. . 
జూచుటయు నట్టిదే. ఉదాహరణకు - 

అ(శాంతదరి[ద పీడితుడు కృశీభూతాంగుడు, జీర్ణాంబరుండు నగు కుచేలుడు 
దోళాందోళితమానసుండై సన్నని యాశతో వచ్చుటను జూచి శుద్దాంత కాంతా జనంబులోలి( 
గొలువ అంబుజోదరుడాతనిని నిజపర్యంకతలంబు నందిడుకొని గీతలోపచారములు చేయు 
ఘట్టమును లా 

అర్థ రాతమున యమునా నదీ పులిన (పదేశములందు మన్మధా శుగభాంతలగు 
గొల్రపడతుకలు కృష్ణునుద్దేశించోొనీ కుటిలాలక లాలితాస్య మిచ్చా విధి. జూడకున్న 
నిముసంబులు మాకు యుగంబులై చను” 

“భవదాలోకన హాసగీతజములై భాసిల్లు కామాగు ్న లన్‌ 

భవదీయాధర పల్లవా మృతముచే( బాపందగుం బాపవే 

నీ వియోగానలహేతి సంహతులచే నీఆౌ భవచ్చింతలన్‌ 

భవదం[ఘిద్వయ వీధి బొందెదము నీపాదంబులానం [బియా” 
అనియు వారు పొందిన ఆర్తికి చిహ్నమగు సన్నివేశములను - “(పత్యావీఢ పాదంబుతో” 
అగణ్యానంత తేజో విశేషా విరూత పప్రతాపమున - వీరశృంగార విస్మయ భయ రౌదములు 
కలసి భామినియయ్యెనో యనిపించు - నాటి సత్యావధూటి చెలువమును 

బాలభక్తుండై న |పహ్హాదుని యచంచలాత్మ విశ్వాసము, ఉద్దవుని జూచిన నాటీ 
గోపకాంతల మనః స్థితి, తివికము(డై విజృంభించు వామన మూర్తి యాకృతి మొదలగు 
సందర్భములలో పోతనామాత్యుండు నిక్టేపించిన రసానందము నెట్టు నిర్వచింపగలము. ఆ 
యానంద విశ్వరూప సందర్శన భాగ్యము సహృదయులకే పరిమితము. 

పోతనామాతు గడు గర ఎదరి[దుడు కాకపోవచు స కాని సంపను ఎడు మా[తము కాడు. 
“సంపన్నాంధునకు అంజనంబు వినుమీదారిద్యమూహి ౦పగాన్‌ ” అని నమ్మి ఐశ్వర్యమును 

293 


చిన్న చూపు చూచిన ఆత్మసన్యాసి పోతన సంపన్నాంధునకు దారిద్యమనెడి యంజనముసు 
మందుగా నిచ్చిన భిషగ్యర్యుడాతండు. కాంచన మణిరత్న సంఘటిత సౌధములందున్న ధన 
మదాంధులు నూతన (పియులని గుర్తించిన మేధావి. పేదణేకమును వలచి పెద్దమ్మకు 
ఒత్తులొత్తిన తాత్వికుడు. ఈతనితో నారంభమైన దారిద్య పూజ, ఆత్మ విశ్వాసము 
తరువాతి కవులకు నాదర్శమైనవి. పోతన నుండి యీ యంశ నంది కొన్న వారిలో 
త్యాగయ్య యొకడు. భక్తి విషయమున త్యాగయ్యగారి కవిత కృతిమములేని పల్లెటూరి 
పడుచై నచో పోతనగారి కవిత కృష్ణచింతనే (వతముగా( గల (ప్రజకులాంగన. 


మహాకవి పోతన తన పూర్వజన్మ సుకృతము వలన భాగవతాం| ధీకరణము తనకొలుకు 
వేచియున్నదని మురిసినాండు. దానిని తెనిగించి “మజ్జననంబున్‌ సఫలంబు. జేసెద( 
బునర్హన్మంబు లేకుండ(గన్‌” అని జన్మరాహి త్యమునకే దాని చే(బట్టినను అది ఆంధులపాలిటి 
రత్నగర్భయై నిలిచినది. పోతనా మాత్యుడు కృష్ణ పరమాత్మను సవిశేషమ్ముగ ధ్యానించి 
జనకాదులకు లేని భగవత్సాక్షాత్మారమును బొందినాండు. బాలగోపాలునితో గంతులవై చి 
తనియక మురళీధరుని వేణురవామృతధార (గోలుటకె, గోవై వీనులిచ్చి గోపికయె 
పర్వులెత్తినాండు. అట్లని పోతన లౌక్యము లెణు౮ని వెటి విప్రుడు కాడు. రుక్మిణి మొదలు 
కొని కుబ్దాంగన వణుకుగల కాంతలనందణును క ఎమ్హనిచే యధా సంభవముగ మూలమున 
లేని వానిని చేర్చి సంభావింప( జేసినాడు. ఆతని కృష్ణునకు గొల్లపడతుల వ|స్తాపహరణము 
నందెంత (పీతియోపాంచాలి మాన రక్షణమన్న నంతమక్కు_వ. అతండు చొరబడని 
యంతః పురమే లేదు. ఉట్టు గొట్టుట మొదలు యుద్దరంగముల వణుకు పరిశోధించినాండు. 
చల్చిముద్ద లిడు గోపబాలుండు మొదలు కొని విశ్వామి[తవశివ్హ నారదాదుల వణుకు 
తతోపదేశము జేసినాండు. మొత్తము పై పోతనార్యుండు చేపట్టిన (గంధమునకు నాతని 
తత్వమునకు స కవాక్యత కుదిరి ఆంధులకు అవిచ్చిన్నమగు కృష్ణ కధామృత ధార 
కురిసినది. 


సంస్కృత భాగవతమునకు నాతండిచి న యాం(ధతా ము[ద యాం[ధులకొక జాతి 
రత్నమైనది. నాటి నుండి యమ్మహనీయ రత్నకాంతి పుంజములలో నిజ స్వరూపమును 
జూచుకొని మురియని యాంధుడు, సాగిలి (మొక్కని భక్తుడు, మనసారం బఠింపని 
యక్షరాస్యు(డు, నోరార బాడుకొనని పెద్దముత్తైదువ లేరనుటలో సందియములేదు. 


17. ఈ రచన కుపయోగపడిన కొన్ని ముఖ్య (గంధముల పట్టక 


SD 


2 


౧౦౧. 


౧౨. 


౧౩. 


(౧౪. 


అగి. 


ODE. 


టకమ కొర్రల వంటల లీలాశుకుడు 
హర ఎల DIC RSs ఎల్టా[ పగడ 
ఈది | 
ఉత్తర హారీస్‌ ము ess నాచన సోమనాధుడు 
విష్ణు పురాణము .......22 202200 లలజలలలల లలల వెన్నెలకంటి సూరనార్యుడు . 
భాగవత 'సొరవమజాాలమాటాణని వావిలాల వెంకట శివావధానులు 


క్ర మావతార తత్వము 


ఆర ధు మబో భారతము మ కవ తయము 

శృంగార నె షధము ౨.20 00000000 శ్రీ నాథుడు 

రి DSR శీ, నాథుడు 
కోరల ప అపాం శ్రీ నాథుడు 

భీకర పుర as శ్రీ నాథుడు 
ఆడాభిరామ ము సంతత ంతు శ్రీ నాథుడు 

బీసీ DEB Rt శ్రీ నాథుడు 
పండితారాధ్య చరిత. పాలుకురికి సోమనాథుడు 


వ ఎషాధిన శతకము 


నృసింహ పురాణము ......౨౨౨౨౨౨౨4౦౦౦ ౦44౭౭2. ఎట్జా (పగడ 

బాసర రామూ a భాస్మరాదులు 

(పతాపరు(ద్రీయము ene విద్యానాథుడు 

కత తలు క గురజాడ శ్రీ, రామ మూర్తి పంతులుగారు 
లక్ష్మ ణరాయ వ్యాసావళి బన తలము కొమజ్డాజు లక్ష్మణరావుగారు 

సర  లక్షణసార సం[గ్రహము Wass కూచిమంచి తిమ శ్రైకవి 

ఆంధ కవితరంగిణీ ౨.౨౨౨౨౨౦ ౨౦౦ అలం లలల చాగంటి శేషయ్య గారు 


సంపుటములు ౧, ౨, ౩, ౪, ౫, ౬.... ౧౦ 


295 


౨౩౦. 


3౧. 


౩౨. 


33. 


3౪. 


ఆగ, 


3౬. 


32౭, 


3౮. 


ae. 


౪౦. 


లయం, 


లయ, 


రుం, 


లల, 


లత, 


కృరగార తామ వేటూరి (ప్రభాకర శాస్త్రి గారు 


రరవ్‌ు సర్వజ్ఞ సింగ భూపాలుడు 

౬౯౩ a 
పారస్యుతాల కనము se రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు 
సంగహ భాగవత సారము ......౨౨౨౨౨౨౨౨౨౨. జనంచి శేషాది శర్మ గారు 
భాగవత. భర్‌ సము పాత (ప్రభుదత్త|బహ్మారి గారు (అనువాదకులు) 
భగవత కర ల (పభుదత్త|బహ్మరి గారు (అనువాదకులు) 


వెలుగోటివారి వంశావళి 


వెలుగోటివరి వంశ చరిత................... వెల్లాల సదాశివ శాస్త్రిగారు - అవధానము 
శేషశాస్తి గారు 
వేంకటగిరి సంస్థాన చరిత .................. క 
డు 
చమత్కార చం దిక తతత కక విశ్వేశ్వర కవి 


అన్నమాచార్యులవారి వై ప్లవమతము ...... వేటూరి అనందమూర్తి 


ఆంధ విజ్ఞాన సర (సము అలల లలల 5 'మఆ్జాజు లక్ష్మణరావుగారు 
వీరభ[ద విజయ వివేకము............... గురజాడ శ్రీ రామ మూర్తి పంతులుగారు 
మార్భ్కులడి య పురాణము మారన 

కేయూర బాహు చరిత 0000000004. మంచన కవి 

రరిగనాౌధ రామాయణము అము రంగనాథుడు 

పద్మ పురాణము 

భాగవతము - దశమ స్కంధము .......... మడికి సంగన 

విక్రమార్క చరిత పటాలు జక్కన 

కావ్యాలంకార చూడామణి ......౨౨౨౨౨౨౨౨. విన్నకోట పెద్దయ 
హరిశ్చం[దోపాఖ్యానము న గౌరన 

నవనాధ చరితము... ౦౦౦౦4002 గౌరన 

షోడశ కుమార చరిత... వెన్నెరలకంటి అన్నయ 


౪౬. 


లద, 


లా. 


లద. 


౬.౨. 


౬3. 


౬౪. 


శివలీలా విలాసము ........అ౭౭౭౭అలలలజలలలంజలంలం నిశ్శంక కొమ్మన 


ఆంధ వాజ్మయ చర్మితము................ కవిత్వవేది 

కై ప ను ఖండవల్లి లక్ష్మీ రంజనము గారు 
SOD నా. పింగళి లక్ష్మీకాంతము గారు 
SOS AER వంగూరి సుబ్బారావు గారు 
AOS SLI నారాయణ మూర్తి గారు 

SO lene చుకుమళ్ల అచ్యుతరామయ్య గారు 
శతక వాజ్మయ సర్వస్వము వ. వేదం చేంకటు కస్త శర్మ గారు 


శతక సంపుటము 


పదబంధ పారిజాతము .....౨౨౨౨౨౨౨౨౨ ౦౦౨౦ల ంలలం ఆంధ సాహిత్య అకాడమీ వారిచే 
(పచురితము 

కఫ్‌ జినో కయము ముస వేములవాడ భీమకవి 

ఆంధ కుమార సంభవము ....... కా నన్నెచోడుడు 

వరవర అ నందిమల్లయ్య, ఘంటసింగయ్య 


స్కంద పురాణము 
మత 5 పురాణము 
వాయు పురాణము 
(బహ్మ పురాణము 
(బహ్మాండ పురాణము 
గరుడ పురాణము 
నారదీయము 

(బహ్మ సూతములు 
వేదాంత సూతములు 


ఉపని షత్తులు 


297 


౭20. 


౭౧. 


౭.9. 


23. 


౭అ, 


౭౫, 


౭2౬. 


౭౭, 


౭2౮. 


౭౯. 


౮౦. 


౮. 


౮౫. 


౮౬. 


భగవద్గీత 


బమ్మెర SOAS uhh అనుముల సుబమణ్యం శాస్తి 

చాటు పద్యమణి మంజరి 

వేదాంత రసాయనము ...... ౬౬౬౬౭౭౭0౭6002 మంగళగిరి ఆనంద కవి 

తెలుగు విజ్ఞాన సర్వస్వము ................తెలుయు భాషా సమితి వారిచే (పకటేతను 
(3వ సంపుటి) 

గద్య తమల లలాట? గిడుగు రామమూర్తి పంతులు గారు 

ఆంధ వచన వాజ్మయము ..:............ నిడుదవోలు వెంకటరావుగారు 

ఆంధ వాజ్మయ చరి[త................... జివి. రాఘవ రావు, కాశీనాథుని నాగేశ్వ 6 
రావు 

సారస తోపన్యాసములు PN EM GORD రాళ్లపల్లి అనంత క ఎవ శర్మ గారు 

కతక 'రత్వావలి తవా రెంటాల వెంకట సుబ్బారావు గారిచే 
సంపొదితము 

కావ్యాల ంకార సూతవ వ వామనుడు 

ఉద భటారాధ్య చరిత నటనని మా తెనాలి రామలింగ కవి 

పోర. గాధాల హరి ముంత వేమూరి (శ్రీ, నివాసరావు 

అప్పకవీయము లలన అ అప్పకవి 

రామాభ్యుదయము shat ప క అయ్యలరాజు రామభ|[దు డు 

బమ్మెర పోతనామాత్యుడు సు పెదిబొట వీరయ్య గారు 

లు (op) 

పారిజాతాపహరణము .........౨౨౨౨౨౨౨౨ ముక్కు. తిమ శ్రన 

ఆముక్త మౌాల్వద్‌ ఫాల లట క్నన్ల దేవరాయలు 

శతక .కవుల చరి[త ౭0౬020002 లలలలలలల వంగూరి సుబ్బారావు గారు 

(ప్రబంధ రత్నావళి... వేటూర్‌ (వ భాకర శాస్తాగారి వో 
సంపాదింపబడినది. 

భోజరాజీయము .......౨౨౨ అనంతామాత్యుడు 


౯౦. పంచ తం[తము ఫట మున భానుకవి 

౯౧. సారార్థ సందర్శిని 

ర; ఉట్ట భత. ఏలమల్‌ వాలా రూపగోస్వామి 

౯3. బ ఎహదారణ్య (శ్రుతి 

౯౪. కావ్యాదరశము .....000000206066620 02000020 దండీ 

౯౫. కావ్యాలంకార సం గహము ౨౨444462. మూార్తికవ 

౯౬. సీతా రామాంజనేయము 

౯౭. సాహి త్య దర్పణము... ౦4000020 విశ్వనాధకవిరాజు 

౯౮. సూర్యనారాయాంధనిఘంటువు 

౯౯. శబ్దరత్నావళి 

౧౦౦. మనుచరి[త .......౭౭౭02లలజ౭లలలలలజలంజజలజలల లం అల్లసాని పెద్దన 

౧౦౧. శ్రీ మదాం[ధ బాగవతము.................. శ్రీరామ నృసింహ మూర్తి కవులు 

౧౦౨. గర్గభాగవతము 

౧౦౩. ప్రమాణపద్దతులపై (ప్రసంగము............ డా! కె.వి.ఆర్‌. నరసింహము, డా! క. 
సచ్చిదానందమూర్తి 

౧౦౪. శతక కవుల చరిత ........ టట వంగూరి సుబ్బారావు గారు 


299 


వా సములు 


సర్వజ్ఞ సింగభూపాలుడు - పోతన ..........4...2. 


పోతన చరిత స్టలకాలములు me Ny 

పోతన అనువాద -ఏధథా నము అ అహా 

పోతన కవిత వము Mtn NR ds 

జాగవల రోజ వలన ములు 

ఉపాఖ్యానములు అంతరార్థములు సుతి 

వాసుదేవతత్వములు - అవతారములు - ......... 
భాగవత వై ప్లవము 


PASS DDS nnn Rl 


భాగవత తత్వము లల 


బమ్మెర పోత Ltt 


బమ్మెర పోతరాజు - బంటిమిట్టు టు 


శవ ఖత యతి నిరతి ని బిటి ధి చితి శచిచ జ వలి రితి లి కాని జి బళ అచచట ఈ అ అల విశ అబ తి 


అతి శిత చ లట పశ టి పవ ఖత ఉట ల టపా టా ల పలల శల ఆరణి దత చలిత ఉట ఉఆచరాజ వ ఆచి విత 


చిలుకూరి పాపయ్య శాస్తి గారు ఆంధ 
సాహి త్య పరిషత్‌ ప త్రక౩౨ సంపుటము. 
సంచిక ౩, ౪ 

శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు 
శీ కురుగంటి సీతారామయ్య గారు 
ఢీ, పుట్టపర్తి శ్రీ నారాయణాచార్యులు 
శ్రీ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు 

శ్రీ, స్వామి శివశంకర శాస్త్రి 


శ్రీ వేదాల తిరువెంగళాచార్యులు 


శ్రీ వేడేపల్లి వెంకట రమాణాచార్యులు 
గారు 

శ్రీ కొత్తపల్లి సూర్యరావు గారు ౧, ౨ 
ఆ.సాహీ.వ.వ. నిదార నంచికలు 

యయ 

౧.౨.సంపు 

శ్రీ చిలుకూరి పాపయ్య శాస్త్రి గారు 
ఆ.సా.ప.ప. ౩౦ సంపుటి. సంచిక ౨,౩ 
శ్రీ ఏలూరి రామభ్మద చయినులు గారు 


అ.సా.ప.సంపుటీ.౪౬ సంచిక ౬ 


జయంతి రామయ్య పంతులు గారు 


అ.సా.ప.ప. ౪వ సంపుటి. సంచిక ౧౨ 


శ్రీ వావిలకొలను సుబ్బారావు గారు 


ఆ.సా.ప.ప.. ౬ సరః; సంచికలు ప్రై శ్రి 
౬ సం. సంచికలు ౯ 


ఇగో ఇ 


౭ సం. సంచికలు 3 


భారత పరమార్థ (ప్రదర్శనము .......౨౨౨౨౨౨౨౨౨. శ్రీ నండూరి బంగారయ్య భారతి 


౧౯౩౩ నవంబరు ౧౦ సం. 


వేదాంత దర్శనము - అదె తము టమ తీ పూర్ణానంద భారతి ౧౯౪౦ ఆగస్టు 
సంపు. ౧౭ 

బమ్మెర పోతన మహాకవి సర్వజ్ఞసింగ భూపాలుడు పెండ్యాల సుబమ్మణ్య శాస్త్రి గారు భారతి 
౧౯౪౪ డీశంబరు సంపుటి ౨౧ సంచి. 


౧౨ 


మధుసూదన సరస్వతి - భక్తి రసాయనము ....... త్త ఏలూరుపాటి రామభ్మద చయినులు 
భారతి ౧౯౫౪ ఫ్మబవరి సంపుటం 


౩౧. సంచిక ౨. 


1. History of Indian Philosophy .......... Surendradanadha Gupta Vol. |, 
Il, I, IV 


2. History of the Reddy Kindoms ....... Mr. M. Somasekhara Sarma 
3. The Philosophy of 


Vishnava Religion ......................--.. Girindra Narayana Mallik 

(Punjab Oriental (Sanskrit) Series) 

The Philosophy of Fine art............. Gerg Wilhelm Fridinch Hegel 
5. The Philosopy of Engilish 

Literature ............22220 22 జ౭లజలలజలల లలల లలలజజ లం Jagam Bryan 





301 


